తెలుగుపై ఉర్దూ పారశీకముల 
ప్రభావము 


రచయిత 
కే. గోపాలకృష్ణారావు 





తెలంగాణ సాహిత్య అకాడమి 
హైదరాబాద్‌ 


ప్రచురణ - 56 
తెలుగుపై ఉర్దూ పారశీకముల ప్రభావము 


రచయిత 
కే. గోపాలకృష్ణారావు 


తొలి ముద్రణ : ఆంధ్ర సారస్వత పరిషత్‌, 
బొగ్గులకుంట, హైదరాబాద్‌-1968 


తెలంగాణ సాహిత్య అకాడమి ముద్రణ : మే, 2019 
ప్రతులు : 1000 
వెల : రూ.90 /- 


ముద్రణ : 
చరిత ఇం(పైషన్‌, హైదరాబాద్‌. 
ఫోన్‌ : 040-27678411 


ప్రచురణ మరియు (ప్రతులకు : 
తెలంగాణ సాహిత్య అకాడమి కార్యాలయం 
కళాభవన్‌, రవీంద్ర భారతి ప్రాంగణం 
హైదరాబాదు - 500 004. 

ఫోన్‌ : 040-29703142 


భాషల మైత్రి 


భాష (ప్రవాహ రూవం. దేశ, కాలాలననునరించి 
మారుతుంది. ప్రవాహంలో పరిసరాలు ప్రభావితం చేస్తాయి. 
మానవుడు పరస్పరాశ్రయ జీవి. భాష పరస్పర భావ ప్రసార 
మాధ్యమం. భౌగోళిక, చారిత్రక పరిస్థితుల వలన భాష పరభాషల, 
పొరుగు భాషల ప్రభావాల వల్ల సమ్మిశ్రణానికి గురవుతుంది. 

అత్యంత ప్రాచీనమైన తెలుగు భాష కూడా దీనికి 
మినహాయింపు కాదు. తెలుగు ప్రాంతం ప్రాచీన కాలం నుండి 
పొరుగు వారితోను, విదేశాలతోను సంబంధాలు కలిగి ఉంది. 
అట్లాంటి కలయికలో అరబ్బులు, మహమ్మదీయులు భారతదేశాన్ని 
తెలుగు ప్రాంతాన్ని భాషా సాంస్కృతిక రంగంలో ప్రభావితం చేశారు. 


తెలుగు భాషపై పారశీ, ఉర్దూ ప్రభావం అమితంగా 
ఉంది. కే. గోపాలకృష్ణారావు గారు ఈ అంశంపై సాధికారకమైన 
రచన చేశారు. భాషా ప్రయోగాలు, సాహిత్య ప్రయోగాలు రెండు 
ప్రధానాంశాలుగా అధ్యయనం చేసి సోపపత్తికంగా, శాస్త్రీయంగా 
వివరించిన గ్రంథం ఇది. తెలుగులో సంన్ఫతవదాలు 
కలినిపోయినంత చనువుగా ఉరూ పారశీవదాలు కూడా 
కలిసిపోయాయనవచ్చు. 


ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు 1968లో ముద్రించిన ఈ 
(గంథం ఇప్పటికీ భాషా సాహితీవేత్తలందరూ అధ్యయనం 
చేయదగినది కావడం విశేషం. 

తెలంగాణలోని లబ్ధి ప్రతిష్టులైన కవులు దాశరథి, సినారె, 
బూర్గుల, పీ.వి. మొదలైన వారెందరో ఉర్దూ పారశీకముల 
ప్రభావితులు. వారికన్నా ముందు తెలుగు నేల నాలుగు చెరగులా 
ప్రాచీన కవులపై ఈ ప్రభావం తీరు ఇందులో వివరించడం 
జరిగింది. 

తెలంగాణ ప్రజలకు సుపరిచితాలయిన ఉర్దూ పదాలు, 
కవితా (ప్రక్రియలు వాటికి మూలాలు ఈ (గ్రంథం వలన 
స్పష్టమవుతాయి. 

తెలంగాణ భాషా సాహిత్య శోధకులకు ఈ పుస్తకం 
ఎంతగానో తోడ్చడుతుందని అకాడమి ఆశళిస్తున్నది. 


హైద్రాబాద్‌, 
09.05.2019 -తెలంగాణ సాహిత్య అకాడమి 


ప్రస్తావన 


1940 నాటి సంగతి. భువనగిరి పాఠశాలలో ఎనిమిదవ తరగతిలో 
నున్నప్పుడు ఉర్జూతోపాటు పారశీకమునుకూడ బోధించినారు. మాకు ఉర్దూ 
పాఠము చెప్పెడి మౌల్వీసాహెబుగారే పారశీకముకూడ చెప్పుచుండెడివారు. వారు 
బోధించిన పాఠము మరునాడు ఒప్పచెప్పనిచో జరుగవలసిన మర్యాద జరిగెడిది. 
తత్భలితముగ ఒకటి రెండు నెలలలో “అమదన్‌' కంఠస్థమైనది. హైదరాబాదు 
వచ్చిన తరువాత ఉన్నత విద్య ఉర్దూ ద్వార అభ్యసించుట, స్వయంకృషి వలన 
పారశీకము నందలి కొన్ని పాఠ్యములు చదువుకొనుట, సిటీ కళాశాలలో ప్రముఖ 
కవులును విమర్శకులును అయిన మక్టూం మొహిద్దీన్‌ వంటి గురువుల వలన 
గాలిబ్‌, మీర్‌, ఇక్సాల్‌, 'పేమచందు మున్నగువారి రచనలను పాఠ్యములుగ 
చదువుట మొదలగు అంశములు నాకు ఉద్దూ పారశీక బాషా సాహిత్యములపై 
అభిమానము అభిరుచి ఏర్పడుటకు దోహదమొసగినవి. 


తీరిక కలిగినపుడు ఉర్జూ గజళ్ళు, రుబాయీలు, నవలలు, కథానికలు 
చదువుటలో తెలుగుపై ఆ భాషా సాహిత్యములు ముద్రవేసినట్లు తోచింది. వివిధ 
(గంథావలోకనము వలన ఈ (ప్రభావమును సుస్పష్టముగ గుర్తించగలిగితిని. ఈ 
అంశమును గూర్చి కొన్ని వ్యాసములు వ్రాయవలయునను సంకల్పము కలిగెను. 
కాని పట్టుదలతో ప్రయత్నము చేయలేదు. 


రెండు సంవత్సరములకు ముందు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారు 
“తెలుగుపై ఉర్జూపారశీకముల ప్రభావము” అను అంశముపై వ్రాసిన ఉత్తమ 
గ్రంథమునకు బహుమతి నొసగునట్లు ప్రకటించియుండిరి. మనసులో 
బీజప్రాయముగనుండిన సంకల్పమునకు అకాడమీవారి ప్రకటనము 
అమృత సేచనము చేసినట్లయినది. ఈ సందర్భమును పురస్కరించుకొని నాకు 


5 


తోచిన అభిప్రాయములను (గంథస్థము చేయుటకవకాశము లభించినది. ఈ 
(గంథమునే ఉత్తమ [గ్రంథముగ నిర్ణయించి అకాడమీవారు రెండువేల రూపాయీల 
బహుమానమును ప్రకటించుట నాకు ఆనంద ప్రోత్సాహముల నొసగినది. 


సాహిత్య అకాడమీవారు సూచించిన పరిధిలో రచన సాగినది. వ్రాయదగిన 
అంశమింకను కలదనియే తోచుచున్నది. (బ్రౌను పండితుల మిశ్రభాషో 
నిఘంటువును ఆధారముగగొని అరబీ, ఉర్దూపారశీకములకు సంబంధించిన 
అన్యదేశముల నిఘంటువును కూర్చుట అవసరము. ఈ అంశము “పరిశిష్టము”న 
వివరింపబడినది. ప్రభుత్వమువారుకాని, సాహిత్య అకాడమీవారు కాని 
బృహత్‌ప్రణాళికను సూచించి నిఘంటు నిర్మాణమునకు పూనుకొనినచో సాహిత్య 
అకాడమీవారు ప్రకటించిన అంశమునకు సంపూర్ణ రూపము ఏర్పడుననుటకు 
సందేహములేదు. 


విస్తృతమైన పరిధిగల అంశమును శక్యానుసారముగ వివరించితిని. నేను 
ఏర్చరిచికొనిన వ్రణాళికయందుకాని, విషయ వివరణమునందుకాని, 
ప్రమాదవశమున దొసగులు దొరలియుండును. పండితులు సవరణలు సూచించిన 
వినమభావమున స్వీకరించెదను. 


ఈ కృషిని బహూకరించిన ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారికిని, శ్రీ 
దేవులపల్లి రామానుజరావుగారికిని హృదయపూర్వక కృతజ్ఞతలు, ము[దణ 
వ్యవహారమున తోడ్చడిన ఆప్తులు డా.కోవెల సుప్రసన్నాచార్యులకు కృతజ్ఞుడ. 
సకాలమునకు అచ్చువేసి ఇచ్చిన వేంకటరమణ ముద్రణాలయమువారికిని కృతజ్ఞతలు 
తెలుపుట నావిధి. ఎంత[శ్రద్ధగా చూచినను ముద్రారాక్షసమునకు గురికాక తప్పలేదు. 
సహృదయులు మన్నింప ప్రార్థితులు. 


జనవరి” 1968 
ఓరుగల్లు కే. గోపాలకృష్ణారావు 


అనుక్రమణిక 


భూమిక 
పరిశీలనా విధానము 
కవిప్రయోగములు 


నన్నయ, నన్నెచోడుడు 
తిక్సనసోమయాజి 
నాచనసోమన 
శ్రీనాథుడు 

జక్కన 

గౌరన 

నందిమల్లయ ఘంటసింగన కవులు 
అనంతామాత్యుడు 
కొరవి గోపరాజు 
అన్నమయ్య 
శ్రీకృష్ణదేవరాయులు 
అల్లసాని పెద్దన 
సారంగు తమ్మయ్య 
కుమార దూర్ణటి 
రామరాజభూషణుడు 


రామరాజు రంగపరాజు 


11 
21 
25 


25 
29 
31 
32 
42 
43 
43 
44 
44 
45 
45 
46 
47 
47 
49 
51 


కవిచౌడప్ప 

సురభి మాధవరాయలు 
కందుకూరి రుద్రకవి 
పాలవేకరి కదరీపతి 
అయ్యలరాజు నారాయణకవి 
పొన్నిగంటి తెలగనార్యుడు 
చరిగొండ ధర్మన 

దామర వేంగళభూపాలుడు 
తెనాలి రామకృష్ణుడు 
సవరణము చిననారాయణ 
విజయరాఘవ నాయకుడు 
కూచిమంచి జగ్గకవి 
కూచిమంచి తిమ్మకవి 
గోగులపాటి కూర్మనాథుడు 
భల్లా పేరయ 

వేల్పూరి విస్సన్న 

వివిధ శతకములు 

దిట్టకవి నారాయణకవి 
విస్సాప్రెగ్గడ కామరాజు 
శిష్టు కృష్ణమూర్తి 
విశ్వనాథనాయనిన్థానాపతి 
పోలిపెద్ది వేంకటరాయకవి 
సురవరము ప్రతాపరెడ్డి 
జానపద గేయములు 
శాసనములు 


కైఫియతులు 


51 
52 
53 
58 
56 
ర్‌రి 
59 
60 
60 
60 
61 
62 
63 
63 
65 
66 
67 
73 
76 
78 
79 
81 
82 
83 
84 
86 


లేఖలు 
చట్లములు 
(స) 
కాన్ని వచన [గ్రంథములు 
ఆధునిక వాజ్బ్యయము 


పదజాలము - వర్గీకరణము 
పదబంధములు - సమాసములు 
క్రియలు 

వర్ణములు - ధ్వనులు 

ధ్వని - పరిణామము 
అర్థవిపరిణామము 

అనువాద సాహిత్యము 

ఉమ్మర్‌ ఖయ్యామ్‌ రుబాయీలు 
దువ్వూరి రామిరెడ్డి 

ఆదిభట్ల నారాయణదాసు 
రాయప్రోలు 

ఉమర్‌ ఖయ్యామ్‌ 


బూర్గుల వారి అనువాదం 


మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి 


మధుపాలిక 

స్పూర్తిశ్రీ 

సూఫీ నర్మద్‌ రుబాయిలు 
షేక్‌సాది 

గాలిబ్‌ గీతాలు 
మీర్‌కవితామాధుర్యం 
జఫర్‌ మధుతరంగాలు 


92 
93 
93 
94 


101 
103 
105 
108 
111 
117 
120 
122 


1283 
129 
130 
132 
133 
135 
136 
137 
139 
139 
144 
147 
147 


అమ్హద్‌ రుబాయిలు 
మంజరి 

ప్రేమార్చన 
కథాసాహిత్యము 

చార్‌ దర్వీషుకథలు 
తోతీనామాకథలు 
యవనయామినీ వినోదకథలు 
గోలకొండ కథలు 
ఢేమచంద్‌కథలు, నవలలు 
వివిధ కథలు 

కృష్ణచందర్‌ 

బిచ్చగాడు 

కొత్త చట్టము 
శాస్త్రవాజయము 

వివిధ గ్రంథములు 
పరిశిష్టము 
ఆధార[గ్రంథములు 


10 


కే న 


148 
151 
153 


156 


156 
156 
157 
157 
158 
159 
177 
181 
188 
196 
200 
202 
215 


భూమిక 


ఆంధ్రభాషా సాహిత్యములపై తొలిదశనుండియు నన్యభాషల ప్రభావము 
ప్రగాఢముగ నుండెననునది చారిత్రక సత్యము. అన్యభాషా కుటుంబమునకు చెందిన 
సంస్కృత భాషాసాహిత్య ప్రభావము ద్రావిడ భాషలపై ప్రసరించినది. తమిళము- 
కన్నడము- ఆంధ్రము మున్నగు ద్రావిడభాషలలో సంస్కృతమును తనదిగ జేసికొని 
సర్వాంగ సుందరముగ వికసించినది తెలుగు భాషాహిత్యములు మాత్రమే. 
సంస్కృతమును తెలుగువా రాదరించినట్లుగ మరియే ద్రవిడభాషయు నాదరించలేదనుట 
నిర్వివాదాంశము. 

ప్రాకృత సంస్కృతముల సంపర్మమున తెలుగు పుష్టిని చేకూర్చుకొనినది. సోదర 
భాషలగు తమిళ కన్నడల ప్రభావమునుకూడ పొందినది. మహమ్మదీయుల సంపర్మము 
వలన ఉర్దూ పారశీకముల చేతను ప్రభావితమైనదను అంశము ప్రస్తుత విషయము. 


ఈ సందర్భమున మహమ్మదీయులతో నాంధ్రులకేర్చడిన సంబంధమును 
చారిత్రకదృష్టితో బరిశీలించుట అవసరము. గజనవీ సుల్తానులలో విజేతగా బ్రసిద్ధి 
వహించినవాడు సుల్తాన్‌ మహమూద్‌. భారతదేశము బంగారు దేశమనియు నిచట 
సైకత రేణువులు సైతము స్వర్ణ పూర్ణములనియు విని ఈతడు దాదాపు పండ్రెండు 
మారులు భారతదేశముపై దండెత్తి ఇచటి ధనరాసులను దోచుకొనెను. సుల్తాన్‌ 
మహమూద్‌ దండయాత్రలు భారతదేశమున మహమ్మదీయ సామ్రాజ్య స్థాపనకు 
రాచబాట నేర్చరచినవి. 

నిర్వీర్యులైన గజ్బవీ వారసుల నోడించి, హిందూదేశమును కొల్లగొట్టి ఉత్తర 
భారతమున సుస్థిరమైన సామ్రాజ్యమును స్టాపించినవారు గోరీవంశీయులు. వీరి 
ప్రాభవము క్రీ.శ. 1152 నుండి 1206 వరకు నుండెను. షహబుద్దీన్‌గోరీ 
మరణానంతరము అతనియొద్ద బానిసగానున్న కుతుబుద్దీన్‌ 1206లో స్వాతంత్ర్యమును 
(బ్రకటించి రాజ్యాధికారమును స్వీకరించి నాలుగేండ్లు పరిపాలించెను. ఈతని వంశము 


11 


బానిసవంశముగ జరిత్రలో బ్రసిద్ధము. ఈ వంశము క్రీ.శ. 1288 సంవత్సరములో 
నంతరించినది. ఢిల్లీ సామ్రాజ్యము ఖిల్టీల హస్తగతమైనది. ఢిల్లీ మున్నగు ఉత్తరభారత 
ప్రాంతములకే పరిమితమై యుండిన మహమ్మదీయ సామ్రాజ్యము ఖిల్టీయుల కాలమున 
ప్రప్రథమముగా దక్షిణాపథమున విస్తరించుటకారంభమైనది. అల్లాఉద్దీన్‌ ఖిల్లీ 
యువరాజుగ నున్నపుడె కొన్ని వేల సైన్యముతో క్రీ.శ. 1298లో దేవగిరిని కొల్లగొట్టెను. 
అల్లాఉద్దీన్‌ దండయాత్రనాటికి దక్షిణాపథమున కొన్ని ప్రధాన రాజ్యములు వివిధ 
ప్రాంతములలో నాధిపత్యము వహించుచుండెను. దేవగిరిలో యాదవుల సామ్రాజ్యము, 
తెలంగాణమున కాకతీయ సామ్రాజ్యము మున్నగునవి ఇట్టివి. 


క్రీ.శ. 13808 సంవత్సరములో అల్లాఉద్దీన్‌ దండయాత్ర లాంధ్రదేశముపై 
ఆరంభమైనవి. మొదట రెండు దండయాత్రలు విఫలమైనవి. 1309 లో నాతడు 
ఓరుగంటి రాజునోడించి ఢిల్లీశ్వరునకు కప్పము కట్టునట్లొనర్చెను. ఈ దండయాత్రలో 
నతనికి కుడిభుజముగ నిలచినవాడు మల్లిక్‌ కాఫర్‌. 


క్రీ.శ. 1320 సంవత్సరమున ఖిల్టీరాజ్యము తుగ్గకుల వశమైనది. గయాసుద్దీన్‌ 
పెద్దకుమారుడు ఉలగ్‌ఖాన్‌, పూర్వపుటంగీకారమును తోసిపుచ్చి ఢిల్లీ సుల్తానునకు 
కప్పము చెల్లించుటకు నిరాకరించిన ప్రతాపరుద్రునిపై దండెత్తి 1321లో ఓరుగల్లు 
కోటను ముట్టడించెను. కాని 1808 నాటి దండయాత్రవలె నిదియు విఫలమైనది. ఉ 
లగ్‌ఖాన్‌ మహమ్మద్‌ అని పేరు పెట్టుకొని తండ్రి మరణానంతరము 1326లో ఢిల్లీ 
రాజ్యమున కధీశుడయ్యెను. ఈతడరవీ పారశీకములందు గొప్ప పండితుడు. 
విద్వాంసుడు. ఈతని పరిపాలనాకాలమునాటి సంఘటన మొకటి చరిత్ర ప్రసిద్ధమైనది. 
అది ఢిల్లీ నుండి రాజధాని దేవగిరికి మార్చుట. తుగ్గకుకు అపకీర్తి నాపాదింపజేసినదీ 
సంఘటన. రాజధాని మార్పిడి వలన ఢిల్లీనుండి ఎందరో మహమ్మదీయులు 
దక్షిణాపథమునకు తరలి వచ్చిరి. దేవగిరి నుండి రాజధాని మరల ఢిల్లీకి మారుటలో 
నంతకుమున్ను వచ్చిన వారు కొందరు మరల ఢిల్లీకి వెళ్ళుట కిచ్చగింపక ఇచటనే 
స్థిరపడిరి. 

తుగ్లకు అధికారులలో ప్రభువువలె అరబీ పారశీకములందభిరుచి ప్రవేశములు 
కలవారును పండితులును నుండిరి. అధికారులతోపాటు వచ్చిన సామాన్య ప్రజలును 
నిచట ఎందరో స్థిరపడిరి. క్రీశ. 1828 ప్రాంతములో ఓరుగల్లు సుల్తానుపుర మగుటతో 
స్థిరపడిన మహమ్మదీయ అధికారుల సంఖ్యయు సామాన్య కుటుంబముల సంఖ్యయును 
వృద్ధియయ్యెను. 


12 


ఓరుగల్లు మండలమును మహమ్మదీయుల ఆధీనమునుండి తప్పింపవలయునని 
ముసునూరి నాయకులు శక్తికొలది కృషి సలిపిరి. వారు కొంతవరకు సఫలులైరి. 
కాని చివరికి దేశములోని అధికప్రాంతము మహమ్మదీయులకు వశమైనది. క్రీ.శ. 
1347 ప్రాంతములో అల్లాఉద్దీన్‌ హసన్‌గంగూ స్వాతంత్ర్యమును బ్రకటించి కలబరిగి 
(గులబరగ) రాజధానిగ బహమనీ సామ్రాజ్యమును స్థాపించెను. తెలుగు దేశముపై 
మహమ్మదీయుల ఆధిపత్యము సుస్థిరమగుటకు దారితీసిన చారిత్రాత్మక సంఘటన 
యిది. బహమనీ సామ్రాజ్యము ప్రధానముగ మహారాష్ట్ర ప్రాంతమునందాధిపత్యము 
వహించి యుండెను. కలబరిగి విజయనగరమున కుత్తరమున ఓరుగంటికి పశ్చిమమున 
దాదాపు 150 మైళ్ల దూరములో నున్నది. 

బహమనీ సామ్రాజ్యమును అల్లాఉద్దీన్‌ హసన్‌ (1847-1858) మహమ్మద్‌షా 
(1358-1375); మహమూద్‌షా (1378-1397); ఫిరోజ్‌షాహ (1896-1442); 
అహమ్మద్‌షా వలి (1422-1485) అల్లాఉద్దీన్‌షా (14835-1457); రెండవ 
మహమ్మద్‌షా (1463-1482); మహమూద్‌షా (1482-1518); అను రాజులు 
పరిపాలించిరి. వీరిలో రెండవరాజు మహమ్మద్‌షా అరబ్‌ పారశీక దేశముల నుండి 
విద్వాంసుల రావించి గౌరవించెను. అల్లాఉద్దీన్‌షా కాలమున దక్కన్‌ తురుష్ములకును 
పారశీక దేశము నుండి వచ్చిన తురుష్ములకును మనస్పర్థలేర్పడెను. ఈ రెండు 
సంఘటనలు ప్రధానమైనవి. పారశీక పండితులిట స్థిరపడుటయు నప్పటికే స్థిరపడిన 
విద్వాంసులకు ఒకవిధమైన స్వాభిమాన మేర్చడుటయు జరిగినది. మొదట స్థిరపడిన 
వారు స్టానికులైనారు. తరువాత వచ్చిన వారు పరాయివారైనారు. 


చివరి బహమనీ సామ్రాజ్యాధినేత కాలమున బహమనీ సామ్రాజ్యము 
విచ్చిన్నమైనది. బీదర్‌లో బరీద్‌షాహి (1492-1656) వరాడ్‌లో ఇమాంషాహి 
(1484-1582) అహమద్‌నగర్‌లో నిజాంషాహి (1489-1637) విజాపురములో 
ఆదిల్‌షాహి (1489-1686) గోలకొండలో కుతుబుషాహి (1512-1687) అను 
అయిదు రాజ్యములేర్చడినవి. 


విజయనగర సామ్రాజ్యమునకును బహమనీ సామ్రాజ్యము తదనంతర మేర్పడిన 
అయిదు రాజ్యములతోడను రాజకీయ సంబంధములుండెను. మహమ్మదీయ వాహినీ 
విజృంభణమునకు విజయనగర సామ్రాజ్యము గొప్ప చెలియలికట్టగా నుండెను. 
నిజాంషాహి వంశీయులలోని హుస్సేన్‌ నిజాంషా పరిపాలనాంతరమున (1565) 
చరిత్ర ప్రసిద్ధమగు తాళీకోట యుద్ధము జరిగినది. విజయనగర సామ్రాజ్య ప్రాభవ 


13 


మీయుద్ధములో సన్నగిలినది. మహమ్మదీయుల ఆధిపత్యము తెలుగుదేశములో 
నిరాటంకముగ సాగుటకీ యుద్ధము తోడ్చడినది. 


తెలుగు దేశముతో సన్నిహిత సంబంధముగల గోలకొండ సామ్రాజ్యమును గూర్చి 
ఇట కొంత [గ్రహింపవలసియున్నది. గోలకొండ ప్రాంతమునకు సుబేదారుగ నుండిన 
కులీఖుతుబుషా 1512లో స్వతంటత్రుడై గోలకొండ సామ్రాజ్య స్థాపకుడయ్యెను. తూర్పు 
తెలుగునాడీతని అధీనముననుండెను. ఇబ్రహీం కుతుబుషా (1550-1580) 
విజయనగర ప్రభువు నాశ్రయించి తన్ను కాపాడిన రామరాజుపై దండెత్తి తాళీకోట 
యుద్ధములో నతనికి అపజయము కలిగించి అపకీర్తిపాలయ్యెను. ఆత డాంధ్రభాష 
కొనర్చిన సేవ ఈ అపకీర్తిని కొంతవరకు క్షాలిత మొనర్చుచున్నది. మలికిభరాముగ 
కీర్తింపబడిన (ప్రభువు ఇబరాహిం. అద్దంకి గంగాధరకవి తపతీ సంవరణోపాఖ్యానము 
నితనికే అంకిత మొసగి యుండెను. ఈ ప్రభువు అధికారులలో కొందరు తెలుగు 
కవులను ఆదరించియుండిరి అట్టివారిలో యయాతి చరిత్ర కృతిపతి అమీన్‌ఖాన్‌ 
ప్రముఖుడుగ గన్పట్టుచున్నాడు. 

కవిగా భాగ్యనగర నిర్మాతగా బ్రసిద్ధివహించిన ప్రభువు మహమ్మదు కులీ. ఈతడు 
దక్కనీ ఉర్దూలో చక్కని ప్రణయగీతముల రచించెను. అక్కన్న మాదన్నలను ప్రధాన 
అధికార పదవులందు నియమించి రామదాసువంటి మహాభక్తునివలన పేరు ప్రఖ్యాతులు 
వడసిన రాజు తానీషా. గోలకొండ రాజకీయ చరిత్రలో నితని పేరు చిరకాలము 
నిలువదగినది. 1687లో బెరంగజేబు గోలకొండను జయించి తానీషాను దౌలతాబాదు 
దుర్గములో చెరబెట్టెను. గోలకొండ ఖుతుబ్‌షాహి సుల్తానులు తెలుగు దేశములోని 
వివిధ మండలములను దాదాపు 175 సంవత్సరముల వరకు పరిపాలించిరి. ఈ 
సామ్రాజ్యము 1682లో నంతరించినది. ఉత్తర సర్మారు మున్నగు ప్రాంతములలో 
నవాబులు చిన్న చిన్న సంస్థానమున కధిపతులై మొగలు సుల్తానులకు కప్పము 
చెల్లించుచుండిరి. మొగలురాజుల ప్రాభవము తెలుగుదేశములో నధికమైన కాలము 
ప్రధానముగా గణింపదగినది. ఉత్తర సర్మారు ప్రాంతములందే దాదాపు 30 
జమీందారీలుండెను. 

తెలుగు దేశములోని అధిక భాగమును తమ సామ్రాజ్యమున కంతర్భాగముగ 
నేలిన వారిలో గోలకొండ సుల్తానుల అనంతరము ఆసఫ్‌జాహీ వంశీయులు ప్రధానముగ 
బేర్శొనదగినవారు. భారత స్వాతంత్రానంతరము హైద్రాబాద్‌ సంస్థాన విలినీకరణము 
వరకును తెలంగాణ ప్రాంతమును ఆసఫ్‌జాహీ వంశీయులే పరిపాలించిరి. తదితర 


14 


ఆంధ్ర ప్రాంతములందు కొన్ని మహమ్మదీయ నవాబుల సంస్థానము లేర్పడి యుండెను. 
భాషా రాష్ట్ర స్థాపనముతో మూడు ముక్కలుగా నుండిన తెలుగుదేశ మేకమైనది. 


ఓరుగల్లుపై దండయాత్రలారంభమైన నాటినుండి భాషారాష్ట స్థాపనము వరకును 
మహమ్మదీయ సుల్తానుల ప్రాభవము ఏదియో నొక రూపమున నిరంతరము సాగుచునే 
వచ్చినదని పై చారిత్రకాంశములు నిరూపించుచున్నవి. విజేతలలో అరబులు, 
తురుష్ములు, అవిసీనియన్లు, పఠానులు, మొగలులు మున్నగు వారెందరో వచ్చి యిచ్చట 
స్థిరపడిరి. ఉత్తర భారతమున హైందవ మహమ్మదీయుల సమ్మేళనమున వినూత్నమైన 
భాష రూపొందెను. అదియే తొలిదశలో రేఖ్తాగా వ్యవహృతమై కాలక్రమమున హిందునీ, 
హిందూస్తాని నామములనొంది ఉర్జూగా ప్రసిద్ధి నొందినది. ఉన్నత వర్గములవారు 
అరబీ పారశీకములతో వ్యవహారము కొనసాగింప సామాన్య ప్రజానీకము క్రొత్త 


రూపురేఖలు దీర్చుకొనిన రేఖ్తా ఉర్దూ భాషలలో నిత్య వ్యవహారమును సాగించుచుండిరి. 

అరబీ పారశీకముల ఒడిలో పెరిగి పుష్టి నొందిన భాష తరువాత 
మహమ్మదీయులకు మాతృభాషగా వర్ధిల్లినది. మహమ్మదీయులు భారత దేశమునందలి 
ఏ ప్రాంతములకు వెడలినను అరబీ పారశీకముతోపాటు ఈ కొత్తభాష కూడ వారి 
వెంట వచ్చినది. 


మహమ్మదీయులతో నాంధ్రులకేర్పడిన రాజకీయ సంబంధముల చరిత్ర ఇది. 
ఈ సందర్భమున మరియొక అంశము ముఖ్యముగా గమనింపదగియున్నది. ఇది 
భాషా దృష్టితో పరిశీలించినచో నెంతయు ప్రాధాన్యముగలది. మహమ్మదీయుల 
దండయాత్రకు పూర్వము కూడ భారత దేశముతోడను, ప్రధానముగ ఆంధ్ర 
దేశముతోడను, అరబ్బు దేశీయులకు తదితర మవామ్మదీయులకు 
సంబంధమేర్చడియుండెను. ఇట్టి సంబంధము కేవలము వర్తక వ్యాపారాదుల వరకు 
మాత్రమే పరిమితమై యుండెను. 

క్రీస్తు పూర్వము నుండియు తెలుగువారు సముద్ర వ్యాపారమున నిపుణులై 
యుండిరి. శాతవాహనుల చరిత్ర, బౌద్ధ జాతక కథలు, ఎల్లొరా అజంతా శిల్పములు, 
నాణెములు మున్నగునవి ఎన్నియో ఈ అంశమును నిరూపించుచున్నవి. క్రీ.శ. ఏడవ 
శతాబ్ది నుండి అరబ్బులు మనదేశములో పెద్ద ఎత్తున వర్తక వ్యాపారములొనర్చుచుండిరి. 
పదియవ శతాబ్దము ఆరంభము నుండియు నాంధ్రులకు మలాకా మున్నగు ద్వీపములతో 
వ్యాపార సంబంధము లేర్చడి యుండెను. మలాకా ద్వీపము నుండి వచ్చిన వస్తు 
జాలమును తెలుగువారు ఆ దేశనామముతో వ్యవహరించుచుండిరి. పాలకురికి సోమన్న 


15 


పేర్కొనిన మలక బెత్తములు మున్నగునవి ఇట్టివి. మలకలు అనగా క్రమముగా 
మహమ్మదీయులను అర్థము కూడా ఏర్పడినది. 


అరబ్బు దేశీయులతో వర్తక వ్యాపార సంబంధము లేర్పడిన సందర్భములందును! 
సము([ద్రయాన మొనర్చి తెలుగువారు అరేబియా మున్నగు దేశములకేగిన 
సందర్భములందును అరబీ భాషా ప్రభావము తెలుగుపైనను ద్రావిడ భాషా ప్రభావము 
అచ్చటి భాషలపైనను ప్రసరించి యుండునని విశ్వసించుట కాధారములు కలవు. 

ప్రాచీనాంధ్ర నౌకా జీవనము గూర్చి సుప్రసిద్ధ పరిశోధకులు చారిత్రకులు 
శ్రీభావరాజ వేంకట కృష్ణారావుగారు గ్రంథము వ్రాసినపుడు నౌకాయానమునకు జెందిన 
పారిభాషిక పదములను సేకరించి ప్రకటించుటకు ప్రయత్నములు కొనసాగియుందెను. 
కాని అట్టి పట్టికను (గంథముతోపాటు వారు ప్రచురింపలేకపోయిరి. ఆ (గంథ 
పీఠికయందు ప్రకాశకులు “కారణాంతరములచే నావికా పరిభాష నిందు పొందు 
పరుపజాలకున్నందులకు జింతిల్లెదము” అని వ్రాసిరి. 


ఈ విషయమున డా॥ చిలుకూరి నారాయణరావుగారొనర్చిన కృషి 
ప్రశంసనీయము. వారి పరిశోధన ఫలితముగ నా డాంధ్ర భాషపై అరబీ భాషా 
ప్రభావము ప్రసరించెనని స్పష్టమగుచున్నది. నావికుల వ్యవహారమునందుగల 
పారిభాషిక పదముల పట్టికను స్థిర పరిచి వాని అర్ధములనుగూడ వివరించిరి. 
నారాయణరావుగారి భాషా చరిత్ర ప్రథమ సంపుట నుబంధమున ఈ పట్టిక అర్థ 
వివరణములో (బ్రకటితము. ఈ పదముల స్వరూపమే వింతగా నున్నది. అరజ్‌-ఉ 
ల్‌-బలద్‌. అను పదమునకు అరుజు అను తెలుగు రూపము అని సులభముగ గుర్తింప 
వచ్చును. తక్కిన పదములగూర్చి ప్రత్యేకముగ పరిశోధనము జరుగవలసి యున్నది. 

కాల్టువెలు పండితుడు ద్రావిడ భాషల ప్రభావము పాశ్యాత్య భాషలపై పడినదని 
నిరూపించు సందర్భమున తోకై మున్నగు పదముల స్వరూపమును గూర్చి వాని అర్థముల 
గూర్చి వివరించెను. నెమలి అని నేడు వ్యవహార సిద్ధమైనది. 


1 “పదియవ శతాబ్ది ఆరంభము నుండి యాంధ్ర దేశమున పరిస్థితులు మార్చుచెందసాగెనని 
చెప్పవచ్చును. ఆ కాలమున వలస స్థాపనములు గావింపక పోయినను జనులుత్సాహముతో చీనా, జపాను, 
బర్మా నయాంకాంబోడియా దేశీయులతోడను, మలాకా ద్వీపకల్పముల తోడను ప్రాగ్వీపసమూహముల తోడను 


వాణిజ్యమును మరల సాగించియుండిరి”. - ప్రాచీనాంధ్ర నౌకాజీవనము-పుట 112 


16 


పూర్వము ఈ పక్షిని తోకై యనుచుండిరి. అరబీ పదము “తావునె” ఈ పదము 
నుండి యేర్చడినదే. 


ఈ చారిత్రకాంశములను బరిశీలించినచో వర్తక వ్యాపారములకు వచ్చిన 
అరబ్బుల వలనను, రాజకీయ ప్రాబల్యమును సంపాదించుకొనిన ఢిల్లీ సుల్తానుల 
వలనను ఆంధ్రభాష ప్రభావితమైనదను అంశము స్పష్టమగుచున్నది. 

ఢిల్లీ సుల్తానుల వెంట సైనికాధికారులతోపాటు పారశీక విద్వాంసులును 
వచ్చియుండిరి. తెలుగు మండలాధికారులు రాజులు ఢిల్లీ సుల్తానుల తోడను, 
మహమ్మదీయ అమీరులు, మలిక్‌లు మున్నగువారితోడను పారశీకము మున్నగు 
భాషలలో రాజకీయ వ్యవహారములు సాగించుచుండిరని శ్రీనాథుని పద్యము వలన 
తెలియుచున్నది. 

బెండపూడి అన్నయ్య మంత్రికి “అరబీ భాష తురష్మభాష గజకర్ణాటాంద్ర గాంధార 
ఘూర్జర భాషల్‌.... .... .... భాషా విశేషంబులచ్చెరువై వచ్చు” నని భీమఖండమున 
శ్రీనాథుడు వర్ణించెను. * 


అన్నయ మంత్రి శేఖరుడహమ్మదుసేను వదాన్య భూమి భృ 
త్పన్నిధికి న్మదిన్సముచితంబుగ వేమమహీ సురేంద్ర రా 
జ్యోన్నతి సంతతాభ్యుదయ మొందగ బారసి భాష వ్రాసినం 
గన్నులపండువై యమరుంగాకిత మందలి వర్ణపద్ధతుల్‌. 
భీమ.ఖం. 1-74 


ఇంతియగాక జన్నయ సిద్ధమంత్రి “ఆత్మీయలిపియట్టు లన్యదేశంబుల లిపులను 
జదువంగ నిపుణుడయ్యెనని” జక్కన విక్రమార్క చరిత్రమున (1-50)... 


ఓ “The ancient name of the Peacock (in Tamil-Malayalam) is 
“tokei”, the bird with tail.” 


“The oldest Dravidian word found in any record in the world 
appears to be the word for Peacock in the Hebraw Text” 
“It may here be added that from the Dravidian “tokei’” would 
naturally be derived the Arabic Tawas.” 
- Caldwell 
:Comparative grammer of 
Dravidian Languages. P.88-89. 


2. 1-72 


17 


...వివరించిన అంశమును బరిశీలించిచూడ నాటి హైందవులు పారశీకాది భాషల 
నభ్యసించిరనియు నా లిపిలో వ్రాయుటకును సామర్థ్యమును సంపాదించుకొనిరనియు 
స్పష్టమగుచున్నది. ఉన్నతాధికారులు అరబీ పారశీ భాషలలో వ్యవహారము సాగింప 
సామాన్య మమవ్మాదీయ (వజానీకము అవ్బటికే రూపొందిన రేఖా 
భాషనుపయోగించుచుండి యుందురని భావింపవచ్చును. 


కాకతీయ రెడ్డిరాజుల యుగములందు ప్రారంభమైన అన్యభాషా ప్రభావము 
లనంతర యుగముల నుండి ప్రగాఢమగుచు వచ్చినది. బహమనీ గోలకొండ 
సామాజ్యములు భాషా విషయమున అవలంబించిన రాజనీతి ఇందులకు 
దోహదమొసగినది. బహమనీ సుల్తానులు పారశీని రాజభాషగ స్వీకరించిరి. ఉరూ 
భాషకూడ వారి ఆదరాభిమానములనొందినది. దక్కనీ ఉర్దూ గోలకొండ 
సుల్తానులకాలమున రాజాదరము నొందినది. 


స్థానిక మవామ్మదీయులకును, పారశీకదేశముల నుండి వచ్చిన 
మహమ్మదీయాధికారులకును ఏర్పడిన స్పర్ధలు భాషా విషయమున కూడ ప్రభావమును 
గలిగించినవి. గోలకొండ సుల్తానులు పారశీతోపాటు దక్కను భాష నాదరించుట 
పరిశీలింపదగిన అంశము. అసలు ఉరూ ఉత్పత్తిని గూర్చి విద్వాంసులు పరిశీలనము 
జరిపినపుడు ఉర్దూ దక్కనులోనే ఆవిర్భవించినదని విశ్వసించువారును కొందరు కలరు. 
ఈ వాదములోని సత్యాసత్యము లెటులున్నను దక్కనీ భాషాభిమానము గోలకొండ 
సుల్తానులకు మిక్కుటముగ నుండెననునది సత్యము. పాలిత ప్రభువుల ఈ 
అభిమానద్భృష్టి తెలుగు కవులను కూడ ఆకర్షించినల్లె తోచుచున్నది. ఈ యుగముననే 
అచ్చ తెలుగు కావ్యము తొలిసారిగ వెలువడుటకు పై అంశమే ప్రధాన కారణము 


(తే 


కాకపోవచ్చును. అన్ని కారణములతోపాటు పై కారణముకూడ తెలుగు కవులను 


‘eal 


అచ్చమైన తెలుగు రచనలొనర్చుటకు దోహద మొనర్చియుండును. 


సుల్తాన్‌ఖులీ తెలుగులో పద్యరచన చేసినట్లు డా. జోర్‌గారు కులీ జీవిత చరిత్రలో 
వివరించిరి కాని అట్టి పద్యములు నేటికిని లభించలేదు. గోలకొండ సుల్తానుల 
అధికారము మచిలీపట్టణము వరకు వ్యాపించియుండెను కనుక నాడు ఉర్దూ 
పారశీకముల ప్రభావము కేవలము తెలంగాణము వరకే పరిమితమైయుండలేదు. 


గోలకొండ ముట్టడితో ఈ ప్రాంతములు మొగలు సుబేదారుల ఆధీనములో 
నుండెను. బెరంగజేబు మరణానంతరము ఈ ప్రాంతములందంతర్యుద్ధము 
లారంభమైనవి. సుబేదారులు ఎవరికివారు తమతమ మండలములందు 


18 


స్వాతంత్ర్యమును బ్రకటించిరి. పదునెన్మిదవ శతాబ్ది పూర్వార్థమునందు నిజాముల్‌ 
ముల్క్‌ తెలంగాణమునందు ఆసఫియా సామ్రాజ్యమును స్టాపించెను. పారశీ ఉర్దూ 
భాషలకు వీరొసగిన అత్యధిక ప్రాధాన్యము తెలుగుపై ఆ భాషల ప్రచార 
మత్యధికమగుటకు దోడ్చడినది. ఆసఫ్‌జాహి (ప్రభువులు పారశీకమును రాజభాషగా 
స్వీకరించినను ఉర్దూ భాషకును తగిన గౌరవస్థానము నొసగిరి. పదునెన్మిదవ శతాబ్ది 
చివరను పందొమ్మిదవ శతాబ్టీ ఆరంభమునను తెలుగు భాషపై పారశీ భాషా 
(ప్రభావముతోపాటు ఉర్దూ భాష యొక్క ప్రభావము కలుగుటకు కారణము బందోబస్తు 
ఆ భాషలలో జరుగుటయే. 


తెలంగాణపు తెలుగుభాషపై పారళీ ఉర్ణూల ప్రభావము మిక్కుటముగ నేర్చడుటకు 
రెండు సంఘటనలు ప్రధానముగ గలవని స్పష్టమగుచున్నది. 

ఆసఫ్‌జాహి ప్రభువులలో నవాబు మహబూబ్‌ అలీఖాన్‌గారి పరిపాలనా కాలమున 
క్రీ.శ. 1890 ప్రాంతమునందు రాజబాషనుగూర్చి అధికారికముగ కొన్ని చర్చలు 
జరిగినవి. నాటివరకు ప్రభుత్వ వ్యవహారములు పారశీలో జరుగుచుండెను. కోర్టులలో 
నాజిమ్లు (న్యాయాధిపతులు) తమ తీర్పులను పారశీకమునందే వ్రాయుచుండిరి. సాక్షుల 
అభిప్రాయములను కూడ వారు పారశీకమునందే వ్రాసికొనుచుండిరి. తరువాత 
అదాలతు నాజిమ్లు సాక్ష్యములను ఉర్దూలో ప్రాసికొనుటకు ననుమతింపబడిరి. 
నాలుగైదు సంవత్సరముల అనంతరము 1894 ప్రాంతమున కోర్టు వ్యవహారములు, 
సాక్ష్యములు, తీర్పులు మున్నగునవి ఉర్దూలో మాత్రమే వాయవలయునను 
నిర్బంధమేర్చడినది. కోర్టు వ్యవహారములకు సంబంధించినవారు తమ దరఖాస్తులను 
పారశీకమునందుకాని ఉర్దూ యందుకాని వ్రాయవచ్చునను సౌకర్యము మాత్రముండెను. 
రెవిన్యూ, బందోబస్తు మున్నగు శాఖలకు సంబంధించిన వ్యవహారమంతయు ఉర్దూలో 
జరుగవలయునని నాటి ప్రభుత్వమాదేశించినది. తదితర శాఖలందిట్టి నిర్భంధము 
లేనందున ప్రభుత్వ వ్యవహారమునందొక విధమైన ద్వంద్వ విధానమేర్చడినది. కొన్ని 
శాఖలందు పారశీకము మరికొన్ని శాఖలందు ఉర్దూలో వ్యవహారము సాగుటవలన 
సంకట పరిస్థితి ఏర్పడినది. దీనిని తొలగించుటకు 1884 సంవత్సరంలో నొక 
ప్రత్యేకమైన ప్రభుత్వాజ్ఞ వెలువడినది. ఇది చరిత్ర ప్రసిద్ధమైనది. ఈ “జరీదగైర్‌ 
మామూలీ” 23 రబ్బీసాని 1301 హిజరీలో బ్రకటితము. 

తెలంగాణా ప్రాంతములందు ఈ జరీదా ప్రభావము మిక్కుటముగా బడినది. 
గ్రామస్థాయి వరకు పటేల్‌ పట్వారీలు తమ తమ పత్రములను, ప్రజల నుండి పొందిన 


19 


విన్నపములు తెలుగులో నుంచుకొనవచ్చునను సౌకర్యము తరువాత కలిగినది. నాటి 
నుండి నేటి వరకును పటేలు పట్వారీల తెలుగుభాష పారశీ ఉర్దూ పదముల మేళనముతో 
రూపు దీర్చుకొనియున్నది. 

ఇక రెండవదియు నతిముఖ్యమైనదియునగు సంఘటనము ఉస్మానియా 
విశ్వవిద్యాలయ స్థాపనము. రాష్ట్రమున హైస్కూలు తరగతుల నుండి ఎం. ఏ. వరకును 
ఉర్దూ బోధనాభాషగ స్వీకరింపబడినది. ప్రభుత్వోద్యోగముల నాసించువారును, ఉ 
న్నత విద్యాభ్యాస మొనర్చువారును నిర్భంధముగ ఉర్లు నేర్చుకొనవలసి వచ్చినది. 
సామాన్య జన వ్యవహారమునను ఉర్టూతో పరిచయముగలిగి యుండుట 
తప్పనిసరియైనది. ప్రాథమిక, మాధ్యమిక ఉన్నత తరగతులందు తెలుగు ఐచ్చికముగ 
బోధింపబడుచుండెను. ఆసఫ్‌ జాహి వంశీయులు తెలుగుభాష నాదరించుపట్ల 
ఏమాత్రము ఆసక్తిని చూపలేదనుట చారిత్రక సత్యము. ఢిల్లీ, అలీగడు, లక్నోలవలె 
దక్షిణమున హైద్రాబాదు ఉర్జూ పారశీకములకు ప్రధాన కేంద్రముగ నుండెను. ఉర్దూ 
పారశీకములకు కంచుకోటగా నిలిచినది హైద్రాబాదు. 


ఇట్టి వాతావరణమున ఇచ్చటి తెలుగుబాషపై ఉర్దూ పారశీకముల ముద్ర 
అత్యధికముగ గన్పట్టుటలో నాశ్చర్యము లేదు. 

పందొమ్మిదవ శతాబ్దివరకు పారశీ ఉర్లూల ప్రభావము కేవలము భాషా 
విషయకముగ ప్రాధాన్యము వహించుచున్నది. మిశ్రభాషా కవిత్వము ఈ యుగము 
నాటి ప్రత్యేకత. ఈ శతాబ్దమునుండియే పారశీ ఉర్లూ సాహిత్యములు తెలుగుపై 
ప్రభావమును గలిగించినవి. ఉర్దూ పారశీకములను బాగుగ నభ్యసించినవారును, 
ఆయా భాషల సాహిత్యముతో నాంగ్రము మున్నగు భాషల ద్వారా పరిచయము కలవారు 
ఉర్దూ పారశీక సాహిత్య సంప్రదాయములను తెలుగులో ప్రవేశపెట్టిరి. వినోద కథలు, 
నవలలు, కథలు, పద్యకావ్యములు, గజళ్లు, శాస్త్ర గ్రంథములు తెలుగులో 
ననూదితములైనవి. కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీలు భారతీయ భాషల సాహిత్యములను 
పెంపొందించు కృషిలో ఇరుగు పొరుగు సాహిత్య సంప్రదాయములు తెలుగులో నెన్నియో 
ప్రవేశించినవి. అతి విస్తృత పరిధిలో గన్పట్టుచున్న ఈ ప్రభావమును బరిశీలించుటకు 
కొన్ని పరిమితు లేర్చరుచుకొనుట ఆవశ్యకము: 


కచ 2% 


20 


పరిశీలనా విధానము 


తెలుగుపై ఉర్దూ పారశీకముల ప్రభావమును గూర్చి పరిశీలించుటకు పూర్వము 
ఈ విషయమున నింతకు మున్ను జరిగిన కృషిని సంగ్రహముగ బరిశీలించుట 
అవసరమని తోచుచున్నది. ఈ రంగమున కృషి చేసినవారిలో డా॥ చిలుకూరి 
నారాయణరావు, సురవరము ప్రతాపరెడ్డి, కోరాడ రామకృష్ణయ్య, తూమాటి దోణప్ప 
మున్నగువారు ప్రముఖులుగ గన్బట్టుచున్నారు. బ్రౌన్‌ మున్నగు పండితుల కృషి 
ప్రత్యేముగ గమనింపదగినది. ఈ పండితుడు ఉర్దూ పారశీకములతోపాటు తదితర 
అన్య దేశ్యముల ప్రయోగములను నిఘంటువు రూపమున సంతరించెను. మిశ్రభాషా 
నిఘంటువు, జిల్లా డిక్షనరీ మున్నగునవి వీరి పరిశోధన కృషి ఫలితములు. 

డా॥ చిలుకూరి నారాయణరావుగారు ఆంధ్ర భాషలోని అన్య దేశ్యములను గూర్చి 
ఆంధ్రభాషా చరిత్రమున ప్రత్యేక ప్రకరణములో విపులముగ వ్రాసిరి. * శబ్దములందును 
అర్థములందును వచ్చిన మార్పులను భాషాశాస్త్ర దృష్టితో వీరు నిశితముగ బరిశీలించిరి. 
శ్రీ సురవరము ప్రతాపరెడ్డిగారు ఆంధ్రుల సాంఘికచరిత్రమను గ్రంథమునందును. శు 
కసప్తతి మున్నగు గ్రంథముల లఘుటీకలందును తదితర వ్యాసములందును ఉర్దూ 
పారశీక శబ్దముల గూర్చి ఎన్నియో వివరములొసగిరి. శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు 
“ఆంధ్ర దేశము-అన్య దేశ్యము*” వంటి ఉత్తమ వ్యాసములు ప్రకటించిరి. ఇటీవల 
శ్రీ తూమాటి దోణప్పగారు “శ్రీనాథయుగము-అన్యదేశ్యములు” అను శీర్షికతో నాంధ్ర 
ప్రదేశ్‌ పత్రికలో చక్కని పరిశోధక వ్యాసములు బ్రకటించిరి.* 


" ఆంధ్ర భాషా చరిత్ర [౪01 1937 తెనుగునం జేరిన యన్య దేశీయ శబ్దజాలము” 
పుటలు 575-621 వరకు. 

* భాషా చారిత్రక వ్యాసములు 1954 

* అంధ్ర ప్రదేశ్‌ మార్చి 68 నుండి జూలై 68 వరకు 


21 


ఆచార్య గంటి సోమయాజిగారి పర్యవేక్షణమున శ్రీ లకసాని చక్రధరరావుగారు 
ఆం(ధ భాష యందలి అన్య దేశ్యములగూర్చి (వ త్యేముగ బరిశోధన 
మారంభించియుండిరి. వారి కృషి ఫలితమును గూర్చి ఎట్టి వివరములు దెలియవ. 

వీరందరును భాషాశాస్త్ర దృష్టితో నన్య దేశ్యములను గూర్చి మాత్రమే పరిశీలించిరి. 

అన్యదేశ్యములలో మహారాష్ట్రము మున్నగు భాషా పదములు చేరును. పారశీ 
ఉర్జూలను గూర్చి పాక్షికముగకాక బ్రత్యేకముగా బరిశోధనము జరుగవలసి యున్నది. 

పదునాల్గవ శతాట్టి నుండి తెలుగు కావ్యములలో (బ్రయోగములు గన్పట్టుచున్నను 
నవి వ్యాకరణ కర్తలను విశేషముగ నాకర్షించినట్లు తోచదు. అప్పకవి వంటి ఒకరిద్దరు 
వైయాకరణులు అన్య దేశ్యముల గూర్చి తమ లక్షణ గ్రంథములందు నిశిత పరిశీలన 
మొనర్చిరి. 


జలశయన యాంధ్ర దేశ్యం 
బులు రెండు తెజంగులయ్యె భువిశుద్దాంధ్రం 
బులు నన్య దేశజాంధ్రం 
బులునాం గా మెసలినామ పురవరధామా 
అప్ప క.ప్రథమ-105 
తెలుగులో బ్రవేశించిన వేలకొలది పారశీక ఉర్దూ పదములగూర్చియు, ఆ భాషల 
ప్రభావమున పదములందేర్చడిన మార్పుల గూర్చియు, సాహిత్య ప్రభావమును 
గూర్చియు, ప్రత్యేకముగ తెలంగాణపు తెలుగుపై ఆ భాషలు ప్రసరింపజేసిన 
ప్రభావమును గూర్చియు బరిశోధనము జేయుటకు జరిగిన తొలి ప్రయత్నము ప్రస్తుత 
గ్రంథ రచనము. 
విషయ మతివిస్త తమైనది. కావ్యప్రయోగములు అర్థ వివరణము, పద 
బంధములు, క్రియా రూపములు, భాషాశాస్త్ర విశేషములు, సాహిత్య ప్రభావము మున్నగు 
అంశములలో నొక్కక్క విషయమును గూర్చి ప్రత్యేకముగ బరిశీలింపదగినంత 
అవకాశము కలదు. గ్రంథ పరిమితిని దృష్టిలోనిడికొని ఈ అంశముల గూర్చి సాధ్యమైన 
కృషియొనర్చి ఒక్కొక్క అంశముపై సమగ్రముకాకున్నను స్థాలీపులాక న్యాయమున 
కొన్ని విశేషముల జూపుటకు ప్రయత్నించితిని. 
గ్రంథమును ప్రధానముగ రెండు భాగములుగ సంతరించినాను. ప్రయోగ 


22 


ప్రకరణము భాషా విశేషములు ఒక భాగము సాహిత్య ప్రభావము మరియొక భాగము. 
ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారు తెలుగుపై పారశీ ఉర్దూ సాహిత్యముల ప్రభావము 
అను విషయముపై రచనలు వెలువరించుటకు ప్రకటించిరి. కేవలము సాహిత్యమును 
గూర్చి పరిశీలింపక కావ్య ప్రయోగములు భాషావిశేషముల గూర్చి వివరించుట విషయ 
పరిధికి అతీతమని సామాన్య దృష్టితో జూచిన దోపవచ్చును. కాని కావ్యము నుండి 
శబ్దార్థములను విడదీయలేము. ప్రాచీనాలంకారికులు కావ్యములందు శబ్బార్థములకు 
సముచిత ప్రాధాన్యము నొసగియున్నారు. కావ్య నిర్వచనముపట్ల వారి దృష్టి ఎట్టిదో 
ఈ నిర్వచనముల బరిశీలించినచో స్పష్టమగును. 

1. కావ్యశబ్లో యం గుణాలంకార సంస్కృతయోశ్యబ్బార్ధ యోర్వర్తతే - 

(కావ్యాలంకార సూకత్రవృత్తి) 

2. నను శబ్బార్థా కావ్యం - (కావ్యాలంకారః) 

3. శబ్దార్థా సహితౌ వక్ర వ్యాపార శాలిని.... .... (వక్రోక్తి జీవితమ్‌) 

4. గుణాలంకార సహితౌ శబ్దార్గౌ.... .... కావ్యమ్‌ (ప్రతాపరుద్రీయమ్‌) 

ర్క శబ్బార్థా సహితా కావ్యం- 

6. తదదోషా శబ్దార్థ సగుణావనలంకృతీ క్వాపి- 


మున్నగు నిర్వచనములిట్టివి. కావ్యశైలికి వన్నెగూర్చు ప్రయోగములు, మిశ్రభాషా 
పద్య రచనము. ఈ కారణములచేత బ్రధానముగ బరిశీలింపదగినవి. భాషా సాహిత్య 
ప్రభావమును నిరూపించుటకు కావ్య ప్రయోగములు చూపుట ఆవశ్యకము. తత్రభావ 
విశేషములను జూపుటకు భాషాశాస్త్ర దృష్టితో ప్రయోగముల బరిశీలనము కూడా 
అత్యావశ్యకము. 

ప్రాచీనార్వాచీన కావ్యములలోని ప్రయోగముల నన్నింటిని చూవుట 
అనవసరమని భావించి ఒక్కొక్క యుగమునందలి విశిష్ట కావ్యములందును. ఆయా 
యుగములలోని రచనలందును గన్పట్టు విశిష్ట ప్రయోగములను శైలీ వైవిధ్యమునకు 
వన్నె గూర్చిన ప్రయోగములను గ్రంథ పరిమితిని దృష్టిలో నిడికొని పరిశీలింపనైనది. 
ఉర్ణూభాష సంకరభాష. అందు సంస్కృతము, ప్రాకృతము, హిందీ, తుర్కి అరబీ, 
పారశీ మున్నగు భాషా పదములు చేరినవి. తెలుగువారికి ఉర్దూ భాష ద్వారా 
పరిచితములైన కొన్ని శబ్దములును నిందుచేరినవి. భిన్న విభిన్నములైన సాహిత్య 


23 


ప్రక్రియలందును ఉర్దూ పారశీక ప్రభావమును సూచించు పదజాలమును గూర్చియు 
వివరములొసగబడినవి. ఆధునిక సాహిత్యమున ఉర్దూ పారశీక పదముల ప్రయోగములు 
లెక్కకుమీరి యున్నవి. స్థాలీపులాక న్యాయమున కొన్ని ప్రయోగములే ఉదాహృతములు. 
పూర్వకవి పయోగములే అనంతర కావ్యములందు గన్పట్టినప్పుడు అవి 
సందర్భానుసారముగ కొన్ని మాత్రమే వివరింపబడినవి. ఈ ప్రయోగములను భాషాశాస్త్ర 
దృష్టితో పరిశీలించుటయు జరిగినది. 

రెండవ భాగమున అనువాద సాహిత్యము విమర్శింప బడినది. సాహిత్య 
సాంప్రదాయములను నవలలు, కథానికలు, వినోదకథలు, పద్యకావ్యములు, గీతికలు, 
శాస్త్ర గ్రంథములు మున్నగు వానిని గూర్చియు, ననువాద రీతులను గూర్చియు 
నిశితముగ బరిశీలింపనైనది. పదప్రయోగ ప్రకరణమునందు పదములకు మాతృక 
సూచింపబడినది. అవసరమగు పట్ల అర్థ వివరణముకూడ కలదు. 


కచ 2% 


24 


కవి ప్రయోగములు 


నన్నయ - నన్నెచోడుడు 

నన్నయ, నన్నెచోడుల కావ్యములందుగల కొన్ని పదముల ప్రయోగముల గూర్చి 
పండిత పరిశోధకులలో భిన్నాభిప్రాయములు గలవు. వీరు నన్నయ నన్నెచోడుల 
ప్రయోగములగూర్చి చక్కని పరిశోధక వ్యాసములు వ్రాసిరి. శ్రీ దేవరపల్లి వేంకట 
కృష్ణారెడ్డిగారును, శ్రీ వేదము వేంకటరాయశాస్తిగారును ఈ ప్రయోగములు పారశీ 
భాషా మూలకములని నిరూపించుటకు ప్రయత్నించిరి. శ్రీ తూమాటి దోణప్పగారు 
ఈ పదముల వ్యుత్పత్తిని గూర్చియు, నరముల గూర్చియు, ప్రయోగముల సాధుత్వమును 
గూర్చియు విపులముగ జర్చించి అవి పారశీభాషాజన్యములు కాని అరబీ 
భాషాజన్యములు కాని కావని వివిధ ఆధారములతో నిరూపించిరి. 


నన్నయ భారతమున కన్పట్టు గాడీ అను పదము అన్యదేశమని దేవరవల్లి 
వేంకట కృష్ణారెడ్డిగారి అభిప్రాయము. 


అవిరళక్షరిత దానాగ్ధ గండస్థల 

గజ సహస్రంబును గనకరత్న 
రచితమై తురగ సారధి సహితంబైన 

రథ సహస్రంబును రమ్యభూష 
ణాలంకృత ప్రీ సహస్రంబు గాంచన 

శిబికా సహస్రంబుంబిత్రలలిత 
గత నొప్పు నే నూలు గాడిదలను" 

సింధు బాహ్లిక కాంభోజ పారశీక 


'“ఏనూజుగాడీలు” పాఠాంతరం 


25 


జాతమైన తురగశత సహస్రము లక్ష 
గోధనంబు నధిక ఘోర వీర 
దర్ప యుక్తులైన దశలక్ష దాశార్హ 
వరుల నరణ మిచ్చె వామనుండు. 
నన్నయ. ఆది ప.V11221 


సంస్కృత మూలమునందు “ఆశ్వతరీణాంచ” అని యున్నందున, కంచర 
గాడిదలను అరణమిచ్చుట తెలుగువారి సంప్రదాయమునకు విరుద్ధమని భావించి 
నన్నయగారు అనువాదమున ఏనూజుగాడీలని మార్చిరని దేవరవల్లి 
వేంకటకృష్ణారెడ్డిగారి వాదము. ఆంధ్ర దేశమునందలి వివిధ ప్రాంతములలో లభించిన 
ముద్రితాముద్రిత భారత ప్రతులలోని పాఠములనెత్తిచూపి శ్రీదోణప్పగారు 
“ఏనూబుగాడీలను” పాఠాంతరముగనే (గహించిరి. 


నన్నయ భట్టారకుడు సంప్రదాయ విరుద్ధమని భావించి మూలమును 
మార్చలేదనియే దోణప్పగారి అభిప్రాయము. “చిత్రలలిత గతి నొప్పునవి సజీవములగు 
“గాడిది లేగాని నిర్ణీవములగు “గాడీలు” కావు” అని దోణప్పగారి వ్యాఖ్యానము. కొన్ని 
ప్రతులలోని పాఠాంతరములను ఆధారముగ [గ్రహించిన అదియే సరియైన పాఠమని 
విశ్వసించి నన్నయ అన్యదేశ్యములను బ్రయోగించెనని నిర్ణయించుట సమంజసముగ 
గన్పట్టదు. ఈ సందర్భమున శ్రీ దోణప్పగారి అభిప్రాయములు సోపపత్తికములుగను, 
అంగీకార యోగ్యములుగను నున్నవి. 1 

ఇక నన్నెచోడుని ప్రయోగముల గూర్చి విచారింపవలసి యున్నది. కైంపు. తరవారి, 
బాంకు అను పదము లన్యదేశ్యములనియు నవి నన్నెచోడుని కాలమును నిర్ణయించుట 
కాధారములుగనున్నవనియు శ్రీ వేదం వేంకట రాయశాస్తిగారి వాదము” ఇవి 
అన్యదేశ్యములుకావని శ్రీ తూమాటి దోణప్పగారి అభిప్రాయము. 


ప నన్నయ, నన్నెచోడుల ప్రయోగముల గూర్చి దోణప్పగారు “నన్నయ అన్యదేశ్యాభాసములు, నన్న 
కవిద్వయము అన్య దేశ్యాభాసములు. అను పరిశోధక వ్యాసములను ఫిబ్రవరి, మార్చి, నవంబరు, 
డిసంబరు 1962 సాహితి సంచికలందు వ్రాసిరి. 

2 నన్నెచోడుని కవిత్వము. (1968) 


26 


కుమారసంభవ కావ్యమందు కైపు అనుపదము పదునాలుగు పద్యములలో గన్పట్టు 
చున్నది. వానిలో కొన్ని ఇవి:- 


1. “భానుగంగనికై 

పున మండెడు సూర్యకాంతపుత్రిక వోలెన్‌. 11-43 
2. కైపునదాకి యేకాదశరుద్రు లుత్మల భీకరాఖ్యుల గెలిచిరి 12-60 
Bent జెట్టిగ వీరులైదురము 

సేసిరి కైపున నీటెకాజనిన్‌- 11-148 
has సురాసుర వీరులొండురులంగని కైపుమిగిలి మహాఘోర 

యుద్ధంబుసేయ దొడంగిన 11-115 
5. ఘనతర దీర్చ దంతములు 

కైపున నూజియు- 12-72 


మున్నగు ప్రయోగములు పరిశీలనార్హములు, కైపు అను పదము కొన్ని 
పద్యములందు సబిందుకముగను మజథికొన్ని పద్యములందు నిర్భిందుకముగను 
ప్రయుక్షము. అరబీ పదమగు కైఫ్‌ నుండి ఈ కైపు ఏర్పడినదని శాస్త్రిగారి అభిప్రాయము. 
ఇది సమంజసముగా లేదని సబిందుక రూపమే ప్రమాణముగనున్నది. నన్నెచోడుడు 
ఉద్రేకము, కోపము, ద్వేషము మున్నగు అర్ధములందీ పదమును బ్రయోగించెననియు. 
అరబీ కైఫ్‌నకివి భిన్నముగా నున్నవనియు నిరూపించిన దోణప్పగారి అభిప్రాయము 
సమ్మతముగ నున్నది. 
తరవారి: - నన్నెచోడుడీ పదమును మూడు పద్యములందు ప్రయోగించెను. 
ఇలంజిత్రము తారకకర 
తల సంగతమైన ఘోర తరవారి సొరన్‌ 
విగువగుందను జొరకడరినం 
దలమునుక యగు న్విరోధితతి కబ్ద భవా 
కు.సం. 4-14 
భూరి తరవారి వారిరు 
హారావానంత నాగహరి భూధర ల 


27 


క్షీ రమణీ శోభితుండై 
నీరధిపతింబోలె వాహినీ విభుడగుటన్‌ 11-15 
ముంచిరి శర వర్షంబుల 
జించిర దఢకవచ సమితింజేడ్వడి రిపులన్‌ 
దుంచిరి నిజ తర వారుల 
నించిరి తమ కీర్తి దిశల నెజయగ సుభటుల్‌ 11-116 
తరవారి, అమరము మున్నగు సుప్రసిద్ధ సంస్కృత కోశములందు గన్పట్టదని 
వేదం వారి వాదము. సంస్కృత నిఘంటువులేకాక క్రీ.శ. ఏడవ శతాబ్దికి పూర్వ 
కావ్యములందును నీ పదము ప్రయుక్తమైనదని దోణప్పగారు గ్రంథ ప్రయోగముల 


జూవిరి. ఇది తత్సమ వదమనియే దోణవ్చగారి నిర్ణయము. ఈ 
విషయమునందభిప్రాయ భేదమున కాస్మారములేదు. 
బాకు:- దేవ సైన్యములు కుమారస్వామి ఆధిపత్యమున తారకాసురునిపై 
దండెత్తిన సందర్భమున “నిజాధీ శ్వరుల కుత్సాహంబుగా వీరపురుషులు 
మహోత్సాహంబులు పలుకు” ఘట్టమునందు నన్నెచోడకవి వ్రాసిన పద్యమిట్లు కలదు. 
పోరంబాకు దాల్చి నీరుగొన్నటు ప్రతి 
బలమువెల్లంబాయదడంగందోలి 
గొడుగు క్రింది రూపు బొడిచి జయంబు నీ 
కిత్తు నధిప నన్ను నింతనమ్ము. 11-37 
పోరబాకు దాల్చి అను ప్రయోగము ఒకటి రెండు సందర్భములందు కలదు. 
వాని నాధారముగ (గ్రహించి వేదం వేంకటరాయశాస్తిగారు బాకు అనగా కత్తి అను 
అర్థమున (గ్రహించిరి. వీరి పాఠాంతరము (గ్రహించినచో నన్వయము సరిగా కుదురదు. 
నీరుగొన్నటు పదమునకర్థము కుదురదు. పోరంబాకు దాల్చి అనుటయే అన్వయమును 
సరిగా కుదుర్చుచున్నది. “పాంకు దాలు నీరు గొన్నటు” అను అన్వయ క్రమము 
సమంజసముగా నున్నది. ఈ దృష్టితో బరిశీలించినచో “బాకు” పదప్రయోగము గూర్చి 
సమస్యలేదని దోణప్పగారు నిర్ణయించిన విధము సముచితముగ నున్నది. 
ఈ ప్రయోగముల ఆంతర్యము బరిశీలించినచో నన్యదేశ్య ప్రయోగము 
లొనర్చినవారిలో నన్నయ నన్నెచోడులు ప్రథములుగారని స్పష్టమగుచున్నది. తిక్కన 


28 


ప్రయోగముల గూర్చి ఎట్టి సందేహమునులేదు. తిక్కన నాటికి మహమ్మదీయులాంధ్ర 
దేశమునందు దాడులు సలుపలేదనియు భావించుట పొరపాటు. అరబ్బు 
దేశీయులతోడను తురుష్ములతోడను మనకు క్రీ శ 1800 సంవత్సరమునకు బూర్వమే 
సంబంధ మేర్ప్చడిన అంశము చారిత్రక సత్యము. శ్రీనాథ యుగమునాటికి 
మహమ్మదీయుల దండయాత్ర లారంభమగుటయు వారు రాజకీయముగ దేశమును 
(బభావిత మొనర్చుటయు చారిత్రకాంశములు. ఈ యుగమునాటి పారశీక 
పదప్రయోగములు ఎన్నియో తార్మాణముగ నున్నవి. : 
తిక్కన సోమయాజి 
తిక్నన సోమయాజి ఆంధ్ర మహాభారతమునందు ఒకటి రెండు పారసీ పదములను 
ప్రయోగించెను. ఈ వదముల వ్యుత్పత్తినిగూర్చి కాని అర్ధములందు కాని 
వివాదాస్పదములగు అంశములుకాని సందేహాస్పదములగు విషయములుకాని లేవు. 
త్రాసు= ఇది తరాజూ అను పారసీ పదమునకు తెలుగు రూపము. 
మహమ్మదీయులు మన దేశముపై దండయాత్రలు సలుపకపూర్వమే కొన్ని పదములు 
దేశ వ్యవహారములో ప్రచులితములైనవని ఈ పద ప్రయోగములు నిరూపించుచున్నవి. 
తిక్కన ప్రయోగములు కేవలము అన్యభాషా పదముల నుపయోగించు మోజుతో 
నొనర్చినవికావు. అవి సందర్భ శుద్ధి కలవిగను, భావస్పష్టతకు దోహదకరములుగను 
(ప్రయోగింపబడినవి. 
Lee త్రాసు లంబోని చిత్తంబుల తోడుత” శాంతి 2-374 
2. ధనము కలిమియు లేమియు త్రాసునందు 
నిలిపి యెత్తంగ ములుసూపె నిర్ధనత్వ 
మెక్కుడై దాని దిక్కున నెట్టులన్న 
వినుము గుణదోషములభంగి విస్తరింతు. శాంతి 4-38 


" శ్రీనాథ యుగుములోని కొన్ని కావ్య ప్రయోగములు విశిష్టములైనవి. నా దృష్టికిరాని కొన్ని 
ప్రయోగములను గూర్చియు, నన్నయ నన్నెచోడుల ప్రయోగముల ఆంతర్యమును గూర్చియు శ్రీ దోణప్పగారు 
వ్రాసిన వ్యాసములు నాకు మిక్కుటముగ దోద్పడినవి. 


29 


తక్కెద అను అర్థమునందే తరాజు పదముయొక్క వికృతరూపము త్రాసు ఇట 
(ప్రయోగింపబడినది. 


తిక్కన శిష్యుడును, నతని సమకాలికుడగు కేతనయ త్రాసు పదమును 
ప్రయోగించెను. 


అచ్చులుం ద్రాసులుం దూములుం 
బొచ్చెంబుగంజేసి కపటమున నమ్మెడి యా 
ముచ్చు వణిజులొక్కొక్కడ 
యచ్చుగం బం[డ్రైెండు మాడలరువగవలయున్‌. 
విజ్ఞానేశ్వరము -ప్రాయశ్చిత్తకాం. 65 
సత్యదినంబున సరిత్రాసు పూజించి 
యందు దిక్సాలుర నావహించి 
-విజ్ఞానేశ్వరము -వ్యవహారకాం. 117 
ఇ 
పదునాల్గవ శతాబ్దిలోనుండిన నాచన సోమనయు ఈ పదము నుత్తర 
హరివంశమున ప్రయోగించిను. 
విసరి త్రాసునందూచు వారునుంబోలె- IV - 256 


శ్రీనాథుని కావ్యములందును నతని యుగములో నుండిన జక్కన, నంది మల్లయ 
ఘంట సింగనల కావ్యములందును ప్రయోగములు గలవు. 


1. గడసిల్లు ధరయొడ్డ గెడనైన నెవ్వాడు 
త్రాసుపైం గట్లె చందమునవంబె. 
భీమ. 11-77 

2. ఇరువురందునప్పు డెక్కువతక్కువ 

యంతలేక కూర్మి యెజుకపడియె 

సహజరీతిం బుష్పశరుడు త్రాసునందూచి 

ప్రియముతోడం బంచిపెట్టినట్టు. విక్ర. చ. 17-183 
8. గుంపుగూడి పాడు గంధర్వ బాలికలం ద్రాసులందూచు బంగారు 

ప్రతిమల విధంబున. వరాహ-12-43 


30 


దొర: మహాభారతమునందు 'దొరి అను ప్రయోగము పలుతావుల గన్పట్టుచున్నది. 
“దారా ఈ పదము ద్రావిడ భాషలో ప్రవేశించి, తెలుగునకువచ్చినదో లేక త్రాసు 
పదమువలె వ్యవహార సిద్ధమై వచ్చినదో నిర్ణయించుటకు ఆధారములు లేవు. దారా-దొర 
శబ్ధమాత్ర సాదృశ్యముగల పదములగుటయు సంభవమే. దారా అను పదమునుండి 
దొర ఏర్పడియుండునని అనుమానము మాత్రము కలుగుచున్నది. 
నాచనసోమన 1850 
కోహళి: కులహ్‌ శబ్దము వర్ణవ్యత్యయమున కోహళి యైనదని తోచును. 
శీర్నాచ్భాదనము. ఉల్లడ అను అర్థములందు ప్రయుక్తము. 
పార్వతీ పతికి బ్రభాత భూతపతిగొన్న 
యలరుంగెందమ్మిగొన్న కోహళియనంగ. 
ఉ-హ- 3-86 
ఈ శబ్దమును శ్రీనాథుడుకూడ ప్రయోగించెను. 
“మౌళిం గోహళి సంఘటించిన క్రియన్‌ మధ్యాహ్నవెళన్‌....” 
హర. వి. 7-109 
రంగనాథరామాయణము: - ఈ కావ్య కర్తృత్వము వివాదాస్పదమైనట్లే కవికాలము 
కూడ ఖండన సాధ్యముకాని విధముగ నిర్ణయము కాలేదు. నాచన సోమనకు కొంచెము 
ముందువాడో సమకాలికుడో స్పష్టముగా నిర్ణయించుట కాధారములు లేవు. ఈ 
కావ్యమునందలి ప్రయోగములలో పాజు, కుందనము, అపరంజి, అనుపదములు 
విచారింపదగినవి. 
పౌజు:- వావిళ్ళవారు ప్రకటించిన ప్రతిలోని రూపము నిర్చిందుకముగ నున్నది. 
ఇదియే సరియైన రూపము. 
పచ్చమిన్న సలాక పౌజుపై వేడ్మం 
(గుచ్చిన ముత్యాల క్రోవలై యొప్పెడి. 
రం. రా. అరణ్య కాం. పుట 183 
అపరంజి కుందన శబ్దవిచారము శ్రీనాథ ప్రయోగములలో నొనర్చబడినది. 


31 


శ్రీనాథుడు: - 
అసలు:- అచ్చమైన నుడికార రూపమున శ్రీనాథుడీ ప్రయోగము నొనర్చెను. 
ఇది భావపుష్టికి తోడ్చడిన ప్రయోగము. 
అమ్మ నీయల్లుని నసలే నెరుంగ 
ఏ రీతి దెలియుదు నేయుపాయంబు. 
పల్నా చ. పుట 78 పంక్తి 78,78 
ఈ పదము నేటికిని నుడికార రూపమున నిలిచియున్నది. ఇది అస్‌ల్‌ అను 
అరబీ పారశీక పదము నుండి ఏర్పడిన రూపము. 


ఖర్చు: - నిత్య వ్యవహారమున నలిగిన పదమిది. ఖర్‌చ్‌ అను అరబీ శబ్ద భవము. 
వ్యయమని అర్థము. ఈ భావమును వ్యక్తీకరించుటకు వ్యయము అను పదముకంటె 
ఖర్చు అను పదమే వ్యవహారమునందు బహుళముగ గన్పట్టుచున్నది. 


అన్నపు ఖర్చుల కాకుపోకలకు 
ఈ నున్న దేమైన యిపుడె యిప్పించు. 
పల్నా చ. పుట 79 పంక్తి 116, 117 
గుల్లాము:- ఇదియు భావపుప్టికి ప్రయోగించబడిన పదము. గులామ్‌ శబ్ద భవము. 
“లంజ తల్లియె యిదియు గుల్లాముగాక.” క్రీడా. 


మైజారు - బజారు:- పారశీ పదములను ప్రాసస్థానములందు ప్రయోగించి 
శైలికిని భావమునకును వన్నె గూర్చిన కవి శ్రీనాథుడు. అనంతర యుగములందిట్టి 
పద్ధతి బహు విధముల ననుకరింపబడినది. 


పూజారివారి కోడలు 

తాంజారగ బిందెజారి దబ్బునంబడియెన్‌ 

మైజారు కొంగు దడసిన 

బాజారే తిరిగిచూచి పక్కున నవ్వెన్‌. - చాటువు 


బాజారే తొంగిచూచె జనసందోహము చూచెనని భావము. ఆలంకారిక 
ప్రయోగమిది. బాజార్‌ పారశీ శబ్దము. మైజారు శబ్దమును గూర్చి చర్చింపవలసి 
యున్నది. సందర్భమును బట్టి మై+జాజు =శరీరము నుండి జారుకొంగు అని సరసమైన 


32 


అర్థము సాధించుట కవకాశము కలదు కాని మి జర్‌ అను శబ్దమే మైజారుగ ప్రయుక్తమని 
తోచుచున్నది. మొనకు కట్టుకొను వస్రమని అర్థము. 


దస్త్రాలు - కలములు 

'దస్తాలున్‌ మసి బుర్రలున్‌ అని శ్రీనాథుని చాటువు. వేపారిని వర్ణించిన 
పద్యమిది. దఫ్తర్‌ అను పదము నుండి దస్త్రము ఏర్పడినది. ఖలమ్‌ అను పారశీ 
శబ్దభవము కలము. 


కమరు:- అన్య దేశ్యములను తత్సమ పదముల తోడను. సంస్కృత 
సమాసమధ్యమున ప్రయోగించు టయందు శ్రీనాథుడు సిద్ధహస్తుడు. తన కుపయుక్త 
మగునట్లు పదముల నాతడు స్వీకరించెను. కమర్‌ అను పారశీపదమునకు కమరు 
తెలుగు రూపము. నడుము అని అర్థము. నడుమునకు అలంకరించుకొను ఆభరణ 
విశేషమను నర్ధ్థమున శ్రీనాథుడు ప్రయోగించెను. ఒడ్డాణమని అర్థము. 


(1) కటి మండలము మీద వజ్రాల కమరు గర్వంబుసూప. 
కా.శీ. 10.240 
(2) వజ్రాల కమరు నిల్పి క.శ. V1. 147 
(3) వజ్రాల కమరు రేవ విడంబనము సేయు 
నే కొండ మొలచుట్టు నిందుతనయ. 
శివ.రా. 11.3 
(4) యానచక్రోద్దురంబగు నితంబము మీంద 
సవరింపనేల వజ్రాలకమరు. శివ.రా. 1. 26 


కుల్లాః- “కుల్లా యుంచితి కోక చుట్టితి మహా కూర్చాసముందొడిగి” తినను 
పద్యమునందెత్తు గడలోనే పాఠరశీ పదమును స్వీకరించి తాననుభవించిన వ్రాభవమును 
కన్నడ రాజ్యలక్ష్మికి నివేదించెను. బట్టటోపి అను అర్ధముగల ఈ పదమునకు పారశీ 
కులహ్‌ శబ్దము మూలము. 

కుల్లాయి గట్టితేనేమి మాగాంధి కోమటై పుట్టితేనేమి అను ఆధునిక ప్రబోధ 
స్తుత్యాత్మక గేయమునందును ఈ పదము ప్రయోగింపబడినది. 

జరి:- జర్‌ అను పారశీక పదమునుండి ఏర్పడిన రూపము. ధనము, బంగారు 
అని అర్థము. శ్రీనాథుడును అనంతర కవులును ఈ పదమును బంగరు నూలిపోగు, 


33 


బంగరు మొలాము అను అర్థములందు ప్రయోగించిరి. జరీతార్‌ అను పదమే జలతారు 
అయినది. 


జరిగొన్న వలిపట్టు జన్నిదంబులతోడ 
రత్నాలతారహారము ధరించి. 
శివ. రా.I190 
జరికొన్న వెలిపట్టు జన్నిదంబులుగ- కీ. డా. 42 


రమణీయమైన వర్ణన యొనర్చు సందర్భమున జక్కన ప్రయోగ మీ సందర్భమున 
గమనింపదగినది. 


వెన్నెల జరియిడ్డ వెండి తీగెలంబోలు 
యజ్ఞోపవీతంబు లజుత నమర. 
విక్ర చ. 17. 4 
జలపోసనము:- జర్‌పోష్‌ అను పారశీ పదభవము. బంగారుపూత అని అర్థము. 
వలచేత బంగారు జలపోసనముతోడ 
బ్రన్నని పట్టు తోరము ధరించి. 
క్రీడా. P. 14 
పైండి జలపోసనపు కనీనంబు పట్టునింతి. 
కాశీ. 171. 161 
నువ్వులనూనె అనినట్లు పైడి జలపోసనము ప్రయుక్తము. జలపోసనము పూత 
అను అర్థమునందే స్వీకృతము. సూక్ష్మముగ పరిశీలించినచో పైండి జలపోసనము, 


బంగారు జలపోసనము అను ప్రయోగములలో “పెండి, జల,” బంగారు అను అర్థము 
నిచ్చు పదములే. 


బరాబరి:- రాజరీవిని (ప్రదర్శించుపట్ల దర్బారు సంప్రదాయానుగుణముగ 
స్వీకరింపబడిన పదమిది. బరాబర్‌ అను పారశీ పదమునకు నుడికారార్థము గలిగించిన 
ప్రయోగములు తెలుగులో పెక్కుగలవు. 


1) పటువేత్రకుల్‌ బరాబరు లొనరించి. పల్నాచ.పు. 15 పం.383 
2) (ప్రజ తండములు బరాబరిసేయ. 


34 


(గౌరన) ద్విహరిశ్చంద్ర ఉ.భా 288 
రోజు:- ప్రజలనోట నలిగిన మాట ఇది. రోజ్‌ అను పారశీ పదము నుండి 
ఏర్పడిన రూపము. 
ఆ మాట మీదట నమ్మరో నీవు 
ముట్టడి వేసితి మూర్ణత తోడ 
అయిదు రోజులదాక.... .... పల్నాచ.పు. 42 పం. 80-82 


పంజు:- కాంతి-ప్రకాశము అను అర్ధములుగల పారశీ పదము పంజ్‌ దీనికి 
మూలము. 


మాటుగా వైచిన మాంజిష్ట తెరయెత్తి 
పంజు మంచముడిగ్గె మంజుఘోష- 
హర- VI-137 
నందిమల్లయ్య ఘంటసింగనలుకూడ ఈ పదమును బ్రయోగించిరి. 
పెంటపంజువలె తద్రాకాదినాంతంబునన్‌- 
ప్రబోధ.చం. 1౪-48 


దుకాణము:- దుకాన్‌ అను పారశీ పదము దుక్కాన్‌ అను అరబ్బీ పదము 
దీనికి మూలము. 


“ఒయ్యారంబు జూపన్‌ దుకాణముపై బొందిలి యోర్తునిల్చె” 
-శ్రీనాథుని చాటువు. 
హజారము:- హుజ్రాయను పారశీ పదము దీనికి మూలము. ఆస్థానము, సభ, 


కొలువుకూటము, మొగసాల అని అర్ధము. తెలుగు కావ్యములందు బహుళముగ 
ప్రయోగింపబడిన పదమిది. హజ్ఞారము అను రూపాంతముకూడ కలదు. 


1) ....పొడుపుగొండపయిన్‌ రవి యొప్పెజూడగా 
సమధిక లీల నింద్రుని హజారపుమేడకుం బైడికుండయి. 
కాశీ. 1-125 
2) నిరాఘాటమగు హజారంబుకడకు. వరాహ. 2-4 


3) హజారంబు డాయంబోయి వరాహ. 6-90 


35 


4) తనరు, ముగిళుల దరిహజారములు. ద్విహరిశ్చ. ఉ.పు 320 
సేబాసు:- ....సంగ్రా 
మాంచలమున నిదె నను మెచ్చించెదవేనపుడు నిన్ను సేబాసందున్‌. 
హర.వి. 7-63 
శేబాసు- షహబాష్‌ అను రూపములు కూడ అనంతర కావ్యములందు కలవు. 
ఇది షాద్‌బాష్‌ అను పదభావమని తోచును. 
గసగస:- ఖష్‌ఖష్‌ అను పారశీ పదమునకు వికృతి. ఒకరకపు దినుసు గింజలు. 
ఆకారమున ఆవాలకంటె చిన్నగను తెల్లగను నుండును. గసగసాలు అను పదమే 
గసాలు అయినది. 
“గసగసలివయును” భీమఖం. 8-57 
“గసగస యెసక మెసగె.” కాశీ. ౩-23 
బిబ్బీ:- బిబి. బీబి. అను రూపములు కూడ కలవు. 
మబ్బు కురులుబ్బు నగవులు 
బిబ్బీలకుగాక కలవె పృథివీ స్థలిపై 
శ్రీనాథుని చాటువు. 
బిబీ అన అంగన. బీవి దీని నుండి యేర్పడిన రూపమే. భార్య అని అర్ధము. 
మహమ్మదీయాంగనలను అర్థమునందే ఈ పదము బహుళముగ ప్రయుక్తము. 
తేజీ:- ఉత్తమాశ్వమని అర్థము. అరబ్బుదేశీయమైనది. తేజి అను 
రూపమునందును ప్రయోగింపబడుచున్నది. 
హురుముంజు బలుతేజి హరులు దెచ్చె. 
హర.వి. పీఠిక 26 
పడివాడె తేజీలు పాలకిజోళ్ళు. 
పల్నాచ.పు. పం. 112 
అనంతర కవులును ఈ పదమును బహుళముగ ప్రయోగించిరి. 
1) తేజీలు, మదమెత్తి తిరుగు నేనుగులు 
నవనాథ.చ. పు 25 


36 


2) సాంబ్రాణి తేజీలు ద్వి హరి. ఉ. 283 
3) “అంచతేజీ నెప్పళముననెక్కి” వరాహ. 7-83 


వాహనమను అర్థమునందును ఈ పదము ప్రయుక్తము. అచ్చ తెలుగు కావ్యవర్త 
లీ పదమును దేశ్యముగా గ్రహించి ప్రయోగించిరి. 


కుందనము:- పరిశుద్ధమైన లోహమని “కుందన్‌” అను పారశీ పదమునకర్థము. 
శ్రీనాథుడు స్వర్ణమను అర్థమున ప్రయోగించెను. 
1) పదియాజు వన్నెకుందనపుందగడు దెగడుచు. 
భీమ. ఖ. 2-55 
2) కడాని కుందనంబు. కాశీ. ఖ. 7-126 


తరువాత కవుల ప్రయోగము లసంఖ్యాకముగ లభించుచున్నవి. అచ్చమైన తత్సమ 
పదముగా గన్పట్టినను అది అన్యదేశ్యము. 


1) కోమలికాంతితోం గుందనంబు విక్రా. చ.(4)-19 
2) చందంబున బుష్పంబు గుందనమున శృం.శా. 2-62 
8) కుందనపు గాహళంబులు వరాహ. పు. ౫౫-44 
4) పొరిపొరినొప్పు సలాకల 

నొరసిన కుందనపుంబూదెయును బోలె. ప్రబోధ. 1-29 


సన్నాయి:- షహ్‌నాయ్‌ అను పారశీ పదము దీనికి మూలము. ఒక విధమైన 
వాద్యము. 
శంఖసమూహంబు సన్నాయిజోళ్ళు. 
పల్నాచ.పు. 4 పం. 142 


హద్దు:- పరిమితి, అవధి అను అర్థములందు కన్పట్టు ఈ పదమునకు మూలము 
పారశీభాష యందలి హద్‌ అను పదము. అద్దుపద్దు అనుజాతీయమీ పదభవమే. 


1) తూరుపు దిక్కుకు తుది మేరసుమ్ము- 
దక్షిణదిశహద్దులు తగవివరింతు పల్నాచ.పుట 87 
పంక్తి 67, 78 
2) పడమటికిని హద్దు బాలచంద్రుండ 


37 


కొదమ గుండ్ల్రయనెడి గురిగ్రామమొకటి. పల్నాచ.పుట. 87 
పం. 71,72 

3) ఉభయపక్షంబుల బప్పైన బలము 

నివసించి యున్నది నిశ్చలమతిని 

హద్దులు చెప్పెద. పల్నాచ.పు. 87 పం. 62, 64 

సరిహద్దు:- సర్‌హద్‌ అనుపారశీ పదమూలకము. పొలిమేర అని అర్థము. 

చక్కగా మిరియాల సరిహద్దు దాటి 
ప్రజల మేలిమి చింత పల్లెయు దాటి. పల్నాచ.పు.33 పం. 82,83 


పౌజు - పౌంజు ఈ పదము పంజు శబ్దభవముగా గ్రహింపబడినందున 
బిందుయుక్తముగను, అర్జానుస్వార యుక్తముగను కావ్యములందు ప్రయోగింపబడినది. 
ఫౌజు సరియైన రూపము. ఫౌజు అను పారశీ పదమునుండి ఏర్పడినది. సైన్యము 
అను అర్థమునందును, దండు, బృందము, గుంపు అను అర్థములందును ఈ పదము 
ప్రయోగింపబడినది. పవుజు అను రూపముకూడ కలదు. మధ్య యుగమునాటి శృంగార 
కావ్యములందును, తదితర కావ్యములందును బహుళముగ ప్రయోగింపబడిన పదమిది. 
శ్రీనాథయుగములోని ప్రయోగములు: - 


1) “పౌజుపైనడచిరి బాలురార్వురును”  పల్నాచ.పు. 114 పం. 154 


2) చిలుక గుజ్జపుంబౌంజు సిరులతోడ విక్ర. 8-57 

8) పార్టుని బౌజులు సేయంబంచి జై.భా. 198 

4) పడవాలు విరూపాక్షునీక్షించి పౌంజు లాయితంబు చేయుమనిన 
వరాహ 157 

5) విణిగె నీ పొజంచు విన్నవింప వరాహ ౫1103 

6) ఏమికారణమున మన పాంజురణములోన, భగ్నమయ్య ౫1103 

7) మన పౌంజులముందర నిలిచె. ప్రబోధ 4-60 


చబుకు:- చాబుక్‌ అను పారశీ పదమునుండి ఏర్పడినది. కొరడా అని అర్థము. 
నాజి శవంబులు వడిమీర నెక్కి 
చబుకుల గొట్టుచు చనుమనువారు. పల్నాపు. 119 పం. 26,27 


38 


పిల్లలమర్రి పినవీర భద్రుడును ఈ పదమును ప్రయోగించెను. 
సమరసముంజూసి నెజయంబగ్గములు వదలి 
సైంధవంబుల ధేయని చబుకుసేయ. జై .భా. 6-53 
ముఖమల్లు - ముఖమాలు 
మఖ్‌మల్‌ అను పదమునకు వికృతి. ఒకవిధమైన మెత్తని పట్టు వస్తమని 
పారశీ పదమునకర్థము. 
1) అంతట కింకరు లతివేగమునను 
తూలికా తల్పంబు దూర్చియట్టి 
ముఖమల్లు గుడ్డలు మునుకొని తెచ్చి. పల్నాపు. 17 పం. 143 
2) ముఖమాలు పట్టుట మొగములగట్టి 
అందెలు పదముల నాయత్తపరచి పల్నాపు.29 పం. 71,72 
3) కూర్చిన గంతలు కుదురుగావెన్ను 
పై గప్పి ముఖమాలు పరుపులువేసి. పల్నా830 పం. 117,118 
మోళము:- ములామ్‌ అను పారశీ పదభవము. పూత అని అర్థము. “జముని 


నాలుకతో నెకసక్కెమాడ దమకపడు పైడి మోళము గటారి” అని శ్రీ నాథుని నైషధ 
ప్రయోగము VI-94 


మలక:- మలకవారు అనగా మహమ్మదీయులని అర్ధము. మలాకా నుండి 
వచ్చిన బెత్తములను మలక బెత్తములనియు, వ్యవహరించుచుండిరి. “క్రాత్తమలకవాళ్ళ 
కిట్టు చెప్పులని” క్రీడాభిరామమునందు వర్ణితము- (54) 
కర్తారు-మసీదు-తురకలు 

తుర్మి దేశమునుండి వచ్చినవారు తురకలు. ఈ పదము తెలుగులో 
ముసల్మానులకు సామాన్యముగ తురకలని వ్యవహరించుటను సూచించుచున్నది. 

“ఇదె కార్తారుడుండు తుర్మలమసీదు.” క్రీ. రా. పుట. 51 

మసీదు: - మస్టిదు అను పదమునుండి ఏర్పడినది. మహమ్మదీయుల ప్రార్థనా 
మందిరము. ఆలయమును మస్టిదందురు. 

కర్తారుదు:- ఈ పదము ముస్లిము దేవతను సూచించునని శ్రీ సురవరము 


39 


ప్రతాపరెడ్డిగారు అనుమానించిరి." చదలువాడ మల్లన ప్రయోగము “కర్తారుండను 
చుందురుష్కులు మొదల్లా గొల్వంబ్రత్యక్షమై మార్తాండుండుదయించె”* ఇట్టి 
అనుమానమునకు దారితీసినది. శ్రీ నిడుదవోలు వేంకటరావుగారును శబ్దరత్నాకరము 
అనుబంధమున అన్య దేశ్యముల శబ్దముల అర్థమును వివరించుపట్ల ముస్లిముల 
దేవుడని భావించిరి. కర్తారుడు ముస్లిం దేవతకాడు. కర్తయను పదమువలన నేర్చడిన 
రూపము కర్తారుడు=చేయువాడు. భగవంతుడు అని సామాన్య అర్థము. 

తాయెత్తు:- అప్పకవి “తల్లికాపునకై కట్టదగిన యెత్తు” అని దీని వ్యుత్పత్తిని 
వివరించెను. కాని ఇది “తాయి+యెత్తు” అనుచిత విభాగ జనితమైన వివరణము. 
తఅవిజ్‌ అను పదమునకు వికృతి ఇది. రక్షాభూషణమని అర్థము. 


చెలువొందుచుండెడు చేతులరెంట 
రత్నాలు చెక్కిన రమ్యాంగదములు 
దండ కడియములు దండ తాయెతులు 


మక్కువతో గట్టి పల్నాచ.పు.72 పం. 54,56 
కాగితము: - కన్నుల పండువైయమరు కాకితమందలి వర్ణపద్ధతుల్‌ 
* ఆంధ్రుల సాంఘిక చరిత్ర పు. 808 
2 విప్రనారాయణ చరిత్ర. 11-50 
భీమ.ఖ. 1, 74 


కాగజ్‌ అను పదము దీనికి మూలము. చైనా భాషాపదము అరబీ పారశీయందు 
కాగజ్‌ అయినదని నిడుదవోలు వేంకటరావుగారు శబ్దరత్నాకర అనుబంధమునందు 
అన్యదేశ్యముల శబ్ద విచారమున వ్రాసిరి. 

కిచ్చడి:- కిచ్‌రి అను పదమే కిచ్చడియైనది. పప్పు బియ్యము కలిపి చేసిన 
వంటకమని అర్థము. వివిధ వస్తువులు చేర్చి చేసిన వంటకమను అర్థమునందు 
శ్రీనాథుడు ప్రయోగించెను. 


worse చారులుందియ్యకూరలుంబచ్చడులుంగిచ్చడులును కాశీ. 7-185 

శబ్దాలంకారపు మూసలో వేసిన ప్రయోగము. 

చికిలి:- సక్‌ల్‌ అరబీలో మెజుగు అని అర్థము. సక్కాలు అనగా మెజుగు 
పెట్టువాడు. పారశీ పదము. 


40 


చిరుసాన బట్టించి చికిలి చేయించిన 

గండ్ర గొడ్డలి నిశాగహనలతకు కాశీ. 1-121 

“చికిలి చేసిన యడిదంబుచేతదాల్స్చి” శివ.రా. 4-74 
మెజుగుపెట్టిన అను అర్థమునందీపదము ప్రయుక్తము. 


అసివారు:- అస్వర్‌ పారశీపదము స్వారియైనది. శ్రీనాథుడు తొలిరూపమున 
అసివారు అను రూపమున ప్రయోగించెను. 


ఎవ్వాడు నలువతేరెక్కి యష్టాదశ 
ద్వీపాళి యసివారు దిరిగెలీల. కాశీ. 4-194 
పెద్దన మనుచరిత్రమునందును నిదే అర్థమున గన్పట్టుచున్నది. 
ఆపంచగౌడ ధాత్రీపదం బెవ్వాని 
కసివారుగానేగునట్టి బయలు మను. 1-11 
ఖుసి - సురధాణి 
ఖుసి మీరన్‌ సురధాణి నిండుకొలువై కూర్చున్నచో హర.వి. 1-22 


శైలాగాంభీర్యమును అలవరచుకొనిన అన్యదేశ్య ప్రయోగములివి. ఖుషీ 
శబ్దమునకు వికృతి ఖుసి, నాటినుండి నేటివజకును తెలుగునోట నానిన శబ్బమిది. 


సుల్తాన్‌ అను పారశీ పదమే సురధాణి, సురతాన, సురధాణి అను రూపముల 
నొందినది. 


1) పండువా సురతాణి పావడంబిచ్చిన 
భ[ద్రేభములు వీధింబాలెముండ. 


భీమ. ఖ. 1-37 
2) నీకుగల ప్రసిద్ధి ఢిల్లి సురతాణికిని లేదు. క్రీడా. 185 
3) దురములో దక్షిణ సురతాను నెదిరించి. జై.భా. 32 
4) భావజసురధాణి 

నవనాథ.పు. 16 
5) హరిహరరాయ ఫేరోజనహా సురధాణ. హర. 1-283 


6) గజపతి సురధాణి గుడిదుర్గములకెల్ల 


41 


నేరాజు వజంపు బోరుతల్పు. ప్రబోధ. 1-16 
శ్రీనాథుడు దేశ, భాష, జాతి వాచక పదములనుకూడ ప్రయోగించెను. 
కత్తలాణి: - ఖత్తాన్‌ దేశపు గుజ్జము. 


తెల్లనియొక కత్తలాని తేజీహయమున్‌. నైష 6-96 
ఖత్తులాణ రూపమును పినవీరభద్రన వాడెను. 
పమ విగత త్రాణంబులగు ఖత్తులాణంబులును. శకుం. 3-114 


హురుముంజి:- పారశీక దేశమునందలి ప్రసిద్ధమైన రేవు హుర్మజ్‌. 
సింహళంబున గంధ సింధురంబులుదెచ్చె 

హురుముంజి బలుతేజిహరులుదెచ్చె. హర. 1-26 

అరబీ, తురుష్క పారశీ భాషలను శ్రీనాథుడు పేర్మొనెను. తురుష్క భాష అనగా 
తుర్మీభాష. తురకలు మాట్లాడుభాష తరువాత తురుష్క భాషగ వ్యవహృతమైనది. 
జక్కన: 1380 
గిరవు:- కుదువ అను అర్థముగల ఈ పదమునకు మూలము గిరో. ఇదియే 
ఉర్దూలో గిరివి-గిర్వి. అయినది. 
కనుదోయి మెబుగులు కంతు తూపులకడ 


గిరవుగాబెట్టితే హరిణనయన. విక్ర.చ. 1-7 
పాంచాల భూపాలుంబ్రతిరోపితునింజేసె 
గేరళాదిపుసూను గిరవుపట్టె. విక్రచ. V-98 


పిల్లలమర్రి పినవీరనయు ఈ శబ్దమును ప్రయోగించెను. 
నామాక్షర ప్రమాణ దినంబులకుం దేర 
గిరవున్న ముద్రయుంగరముచూచి శృంగా.శా. 4 


జరీ మున్నగు పదములను జక్మనయు ప్రయోగించెను. పౌజునకు పవుజు అను 


రూపాంతర మీతని కావ్యమున గన్పట్టును. 
పగలెల్లను దమునేంచిన 
వగలెల్ల దలంచి యిరులు పవుంజులు దనపై 


> 
0 


42 


దెగియెత్తి వచ్చునని రవి 

పగ బెగడిన భంగి నపర వనధి నణంగెన విక్రచ.*71-63 
గౌరన: 1385-1455 
జులుము: జుల్‌మ్‌ అను పదము దీనికి మూలము. 

జులుము లేటికి నొండు సుద్దులుమాని 

తొలగుము .... .... ద్వి హరి. ద్వితీ.భా. 601 


గస్తుదిరుగు: పారశి గష్స్‌ అను పదమునకు కావలి తిరుగుట అను అర్థములు 
కలవు. గస్తుదిరుగుట. అనగా రక్షణము నిమిత్తమై తిరుగుట, కాపలాకాయుట, గషీ 
అనుపదము దీనినుండి ఏర్పడినది. తిరుగునది. సంచరించునది అని అర్ధము. 


శాలువ: షాల్‌ అను పారశీ శబ్దము దీనికి మూలము. ఉన్నితో చేయబడు 
మేలిరకమైన కంబలి అని అర్థము. 


“ఉదికిన శాలువ నొనర ధరించి.” 
నవనాథ.చ.పు. 260 


నంది మలయ ఘంట సింగన కవులు: 
లూటిసేయుట: లూట్నా అనగా దోచుకొనుట. లూటియన దోపిడి. 
“రామ మమ్ము లూటిసేయరాకు.” వరాహ.పు. 111-92 


ఈనామిచ్చు: ఇన్‌ఆమ్‌ సరియైన రూపము. తెలుగులో ఈనామైనది. బహుమతి 
అని అర్థము. 


కరిమయూర, మరాళికలకు నొయ్యార మీ 
నామిచ్చినడపు సన్నంపు నడపు వరాహ.పు. 1౫-15 
ఈ రెండు ప్రయోగములు చక్కని జాతీయములుగ ప్రయుక్తములు. 


నకీబు: పారశీ నఖీబ్‌ నుండి ఏర్పడిన రూపము. బిరుదు, గద్యము, చదువువారు, 
హెచ్చరికలు పలుకువారు, వేత్రధారులు, 


1) “మొజయు నకీబుల విధాన” వరాహ.పు. ౯112 
2)... eee పరతత్త్వరాజు ముందట మిన్ను ముట్టిన 


ప్రాత మినుకు నకీబుల హుంకృతి వరాహ. ౧౯-5 


43 


తబల: తబ్లా అను అరబీ పదభవము. వాద్య విశేషము. 
తబల దమామికావణడిందిమ 
డిమడిమధ్వానంబు వరాహ. పు. 11-52 
మేకు:- పారశీ. మేఖ్‌ పదము దీనికి మూలము. మొల-గూటము అని అర్ధము. 
ఈ కుధరేంద్రము లోకా 
లోకపు బల్లోడ దట్టిలోని కటాద్రుల్‌ 
మేకులుగా మెజియుచు నది 


గో కావంగంబడియెందెల్ల గొల్లెన బంగిన్‌. వరాహ.పు. V184 
బరాబరులు చేయన్‌: హెచ్చరికలు చేయుట. 
ఉద్ధత వ్యాహారంబులచే బరాబరులు చేయన్‌ వరాహ.పు. ౫౫9 


గిరువు: గిరవునకు రూపాంతరము. 
హరిణ కరిహరి చమరంబులక్షి కుంభ 
మధ్య వాలాకృతులుదెచ్చి మనువుకొజణకు 
భిల్లపతి యింట గిరువులు పెట్టెననంగ 


దృక్కు చవలగ్న చికుర చారిమల నొప్పు. వరాహ. 11-113 
ఈ పద మాముక్త మాల్యదయందు శకటరేఫముతో గన్పట్టుచున్నది. 
“౧అవుంచెవార్థినాన్‌” 1-54 


అనంతామాత్యుడు: 1430 


కొజ్జా: షండుడు, ఖ్వాజా అను పదమునుండి ఇది ఏర్పడినట్లు అనుమానము. 
వికృతిలో ఆర్థము మారినది. 


వీథులందిరుగంగ వెసందలారులు 
వట్టి కొజ్జాను చేసిరో సజ్ఞవారి  భోజ.రా.4-319 
కొజివిగోపరాజు: 


గలబ: గల్‌బా అను పదమునుండి ఏర్పడినది. అల్లరి సందడి అనుభావమున 
గోపరాజు ప్రయోగించెను. 


44 


1) “ఎల్లజనులం గూర్చుండనిడి గలబపుట్టకుండ నెడ నెడ దలవరులనిడి” 
సిం. ద్వా. V1-64 
2) ఈ మహోత్సవంబులో గా. గలబలు సేయదురే సిం. ద్వా V1-30 
జిరా: ఏనుగుపై లేక ఆశ్వములు మున్నగు వానిపై వేయు వస్తకవచమని అర్థము. 
జిరహ్‌ అను పారశీ శబ్దము దీనికి మూలము. 
“వాగెవదలి జిరా గనగనం గదలించితోలిన.” సిం.ద్వా VI-71 
జీబు: ఒకవిధమైన వస్త్రము. పారశీ జేబ్‌ నుండి వచ్చినది. 
“శ్రీరామ తోపులును శ్రీకృష్ణవిలాసంబులును జీబులను 
సగిపట్టంబులును. సిం.ద్వా. 11-188 
శ్రీకృష్ణదేవరాయలుకూడ “చెందురకావిజీబులు” అని ఆముక్తమాల్యదలో 
ప్రయోగించెను. 
5-90 
అన్నమయ్య ఆధ్యాత్య సంకీర్తనలు 
అపరంజి:- అరయ నిత్తడిందెచ్చి యపరంజింజేసి. 
అఫ్‌రంజ్‌ ప్రాంతమునుండి వచ్చినది అపరంజిగ వ్యవహరింపబడెనని తోచును. 
శ్రీకృష్ణదేవరాయలు: 
విజయనగర సామ్రాజ్యమునకును, మహమ్మదీయ రాజ్యములకును రాజకీయ 
సంబంధములు ప్రగాఢముగ నుండిన యుగము రాయల యుగము. విదేశీయ 
మహమ్మదీయ రాజ్యములతో వర్తక వ్యాపారములు అభివృద్ధి నొందినకాలమిది. 
పారశీకముతో పాటు ఉర్దూ భాషయు క్రమక్రమముగా జనవ్యవహార భాషగను. 
కావ్యభాషగను రూపొందుచుందెను. ఆముక్తమాల్యద యందుగల అన్య దేశ్య 
ప్రయోగములింతకుమున్ను ఒకటి రెండు సందర్భములందు వివరింపబడినవి. 
శ్రీకృష్ణదేవరాయలు ప్రయోగించిన శబ్దములు కొన్ని విశిష్టములైనవి. 


పజీత:- అరబీ పదము ఫజీత్‌ యొక్క రూపమిది. పరాభవము, అవమానము 
అని అర్థము, పజీత చేయుట, పజీత అగుట అనునవి క్రియా రూపములు. 


“ఆటదాని బజీతు సేయగ వలయునె” ఆ.మా. V-51 
శ్రీవేదం వేంకటరాయశాస్రిగారు పజీతుచేయుట అనగా అల్లరి చేయుట అని 


45 


వ్యాఖ్యానమునందు వివరించిరి. కాని ఈ అర్ధము సరియైనదికాదు. పరాభవ మొనర్చుట 
అను అర్థమిట చక్కగా పొసగును. పాలవేకరి కదరీపతియు నిట్టి ఆర్థమునందే ఈ 
పదమును ప్రయోగించెను. 

“చెనంటి చుట్టాలచేత బజీతనగుదు” శు.స. | 


తైజా: కృష్ణ్ణూయలు విదేశములనుండి ఉత్తమ జాత్యశ్వములను దెప్పించుచుండెను. 
వానిలో ఆజానేయంబులు ప్రశస్తములైనవి. రాయలు జాత్యశ్వముల ముఖచేష్టలను 
రమణీయమైన స్వభావోక్తులతో వర్ణించెను. 
ఆ జానేయంబులు ఫేనహాసమిడి కైజామోరలల్లార్చున్‌. అ. మా. 1-26 
ఖైజ్‌ అను పారశీకపదము నుండి కైజా” ఏర్పడినది. ముఖచేష్ట అని అర్థము. 
“ఆజాని ఆఫ్రికా ఖండములో నొకదేశము. అక్కదినుండి వచ్చినవి కాన ఆజానేయములు. 
ఆముక్తమాల్యదయందు దేశనామసూచకపదములు పెక్కుకలవు. అందు 
“ఖురాసానిపుచ్చలు” అను ప్రయోగమున ఖురాసానుదేశ ప్రసక్తి కలదు. ఖురాసానుదేశ 
సంబంధి ఖురాసాని, “ఆలుకన్లోటకధట్టికాఖురపుటీహల్యన్థురాసానిపు చ్చలు వోదున్ని” 
ఆ. మా. 1-42 


జీబు, పౌంజు, మున్నగు పదప్రయోగములిందును గన్పట్టును. పొంజు అను 
రూపము గమనార్షము. బిందుయుక్తముగ భావింపబడినదనుటకీ ప్రయోగముకూడ 
ఆధారముగనున్నది. 


చందురకావి జీబులు- 5-90 
వల వలవేగనిచ్చలును బౌంజులు దీర్చి 3-16 
అల్లసాని పెద్దన: 


పెద్దన మనుచరిత్రమునందు ప్రయోగించిన ఒక పదము విశిష్టమైనది. పారశీ 
పదబంధములను రమణీయమైన వర్ణనలలోపొదిగిన వారిలో పెద్దన ప్రముఖుడు. 


దుముదారుదొర: 
సకుటుంబముగవీంగి చరమశైలముచేరు 
తహినాంశు దుముదారు దొరయనంగ మ.చ. 11-54 


“తోకగల) అని దుముదార్‌ పదమునకు శబ్బార్థము. సైన్యములకు వెనుకనుండు 
నాయకుని దుముదారుదొర అందురు. నకీబు, జీబు అనుపదములను పెద్దనకూడ 


46 


ప్రయోగించెను. 


రథంబు చాంగుబళియంచు నకీబులు (మోయనేెక్కినన్‌ V-42 
అలకని జీబులో గుసుమ మద్దిన పావడ. VI-31 
సారంగు తమ్మయ్య: 
రుమాలు-పాగ: 
అలకముల్మీటియో దలపాగ చుట్టి 
పై నడ్డకట్టు రుమాలు గుడ్డకట్టి వైజ. వి. 11-46 


రుమాలు-పాగ-మహమ్మదీయులు తలపై ధరించునట్టివి. పాగా తలకు 
చుట్టుకొనబడు (టోపీవలె) వస్త్రవిశేషము. దానికి చుట్టుగా చుట్టునది రుమాలు. ఈ 
వేషములను హైందవులు కూడ అనుసరించిరి. ఈ యుగములోని వివిధ కావ్యములందు 
ఈ పద ప్రయోగము మిక్కుటముగా గన్పట్టుచున్నది. మట్ల అనంత భూపాలుని 
కకుత్సవిజయమునను, అయ్యలరాజు నారాయణకవి హంసవింశతి యందును రుమాలు 
భేదములు వర్ణితములు. 
శిరసుననొక చాయ జిలుగు రుమాలులో 
జీరణంబొక చెంపంజిక్కింజెక్కి 1-23 
సొన్నా పట్టె రుమాలు గట్ట 1-75 
గులాము: సేవకుడను అర్థమునందీపదమింతకు పూర్వము కావ్యములందు 
ప్రయుక్తము. సారంగుతమ్మయ్య “సేవి-“దాస్యము” అను అర్థములందు ప్రయోగించుట 
గమనింపదగినది. 
“లలనరొ యెందు నీవిక గులామునకున్‌ జనవద్దు” వై. వి. 11-129 
అని విప్రనారాయణుడు దేవదేవితో ననెను. 
కుమార ధూర్జటి 
కుమార ధూర్జటి రచించిన కృష్ణరాయ విజయమునందు కొన్ని విశిష్ట 
ప్రయోగములు కలవు. ప్రభుత్వ వ్యవస్థకును, యుద్దములకును సంబంధించిన 
పారిభాషిక పదములతోపాటు సామాన్య పదములును ఈ కావ్యమునందు బహుళముగ 
(బ్రయోగింపబడినవి. 


47 


తురాయి: పగిడీపైని అలంకారమును “*తురా” అందురు. ఇది అరబీపదము 
వర్ణలోపమున 'తురా అను రూపమేర్చడినది. 
జగదదిష్టాన భాస్వజ్ఞ్యోతియగువాడు 
(బ్రహ్మోదు లదరు దురాయివాడు. కృ.వి. 1-2 
శేషము వేంకటపతి శశాంక విజయమునందును ఈ శబ్దమును ప్రయోగించెను. 
“నిద్దామెఖుంగుదురా గులుక” 
కొత్వాల: ఇది కోత్వాల్‌ అను పదముయొక్క తెలుగురూపము. కొత్తవాలు, కొత్వాలు 
అను రూపాంతరములును గలవు. నగర రక్షణశాఖాధికారిని కొత్వాలు అందురు. 
ఎజుక గల వారి తరబడి నేగునపుడు 
కరముల సిఖాలుజేసి ముష్మర తురష్ము 
లవల బొమ్మని కొత్వాల కప్పగింతు 
రచ్చటికింజేరంబరులకు నలవిగాదు. కృ.వి. 11-122 
వజీరు:- భీకరులైన వజీర్ల నిల్పుచున్‌. కృ.వి.11-123 
మం(తి అని ఈ వదమున కర్ణము. వజఖుత్వాదికారి అను 
సామాన్యార్థమునందును. ప్రభువు అను అర్థమునందును ఈ పదము కావ్యములందు 
బ్రయోగింపబడినది. వజ్రీ వజ్జీరు అను రూపాంతరములు కూడ కలవు. “నిలిచిరి 
వజ్రీలు నిర్విచారమున” అని కాటమరాజు కథలో ప్రయోగింపబడినది. 
ఖుదా:- భగవంతుడని అర్థము. ఇది పారశీపదము. ఎట్టి మార్పులు నొందక 
తెలుగులో ప్రయోగింపబడిన పారశీ పదములలో నిదియొకటి. 
జబురు జంగి పిరంగులు: 
ఫనన పవన జబురుజంగి పిరంగులు నాదిగా డిగా 
ఖీలగతి న్టటింపుచును .... .... కృ.వి. 11-122 
ఒకవిధమైన ఫిరంగి ఇది. జఫ్‌ర్‌ జంగ్‌ అనగా యుద్ధమొనర్చు మొనగాడు. ఈ 
పదమే జబురు జంగియెనది. ఇట్టిపేరుతో గజ్నీలో ఫిరంగి యుండినట్లు బ్రౌన్‌ 
అభి ప్రాయపడెను. " 


1 “A great gun named zubber jung is mentioned as being in Gaznee 


మిశ్రనిఘంటు- పుట 38 


48 


జాబు:- లేఖ అను అర్థమునందీపదమును కుమారధూర్జటి ప్రయోగించెను. 
“జాబులంపించెగోల కొండకు” 11-120 
ఇది జవాబు అను అరబీ పదమనకు వికృతి. జవాబ్‌ అనగా సమాధానము. 
లేఖ యను రూధ్యర్థ మేర్చడినది. “ఉత్తరము” వంటి పదమిది. 
ముఖాములు: విఘంటువుల కెక్కని పదములలో నిది యొకటి. 
గౌరవమొప్పనచ్చటి ముఖాములు వ్రాయ దొరంగిరెంతయున్‌. 
11-113 
ఈ పదస్వరూపము కొంత విచారింపదగినది. ముఖాము అనగా స్థానము. 
తద్ధర్మార్థమున స్థానికుడనుటకు “ముఖీము” సరియైన రూపము. కృష్ణరాయ 
విజయమునందును కైఫియతులందును ముఖాములు అనురూపమే కన్పట్టుచున్నది. 
ముఖాము అను పదము నేటి వ్యవహారమున మకాముగా మారినది. మకాంవేయుట 
అను పదబంధ మీ రూపము నుండి ఏర్పడినదే. 
రామరాజ భూషణుడు: 
అరబీ పారశీ పదములను ప్రాచీనాంధ్రకవులు కొందటజు శబ్దపరిచితివలనను 
మతికొందబు అన్యదేశ్యముల ప్రయోగించు మోజుతోడను, కొందటు శైలిగాంభీర్యము 
కొజకును తమ తమ కావ్యములందు ప్రయోగించియుండిరి. వసుచరిత్రకారుడగు 
రామరాజ భూషణుడు ఉరూ పారశీపదములను విశిష్ట పద్ధతిలో గూర్చెను. అన్యదేశ్య 
ప్రయోగముపట్లను రామరాజభూషణుడు శ్లేషకవి చక్రవర్తి బిరుదము సార్థక 
మొనర్చుకొనుటయే ఈ విశిష్టత. రూపకోశ్రేక్షాద్యలంకారపు ముసుగువేసి ఆయా 
శబ్దార్థముల సౌందర్యమును రసవంతముగ దర్శింపజేయుటలో రామరాజుభూషణుడు 
చూపిన నేర్చు ప్రశంసార్హము. 
ముసలిమాను: రామరాజు భూషణు డీపదమునకర్థద్వయముకల్సించి పద్యమున 
శ్లేష చమత్మారమును గూర్చెను. 
“హరిశౌర్యుండగు రామ భూవిభుని తీవ్రాటోపవద్వాహినీ 
శరవేగంబున నాత్మ మూల బలముల్లారన్‌, దళాడంబరం 
బరుగం గొమ్మలు వోవ లావరి నిజామాదుల్వ జీరు లజిం 
తురు నమత్వముంగానలో ముసలి మానుల్తావితర్మింపగన్‌. ” 


49 


రామభూపాలుని వాహినీ శరవేగమున కోర్వలేక నిజాము మున్నగు ప్రభువులు 
ముదిమ్రానులవలె అడవులందు వినములై యుండిరని కవి వర్ణనము. ముసలి మాను 
అనగా ముదిమాను: జాతివాచకముగ ముసలిమాను. మహమ్మదీయులను కూడ ఈ 
కవి అర్ధ చమత్కృతిని సాధించుటకు వినియోగించుకొనెను. వేంకటరాయని నెదుర్మొన 
నేరక మహమ్మదీయులు ఉడుప సహాయమున గోదావరిని దాటిరి. వారు ఉడుప 
కృతమగు మేలునకు (అనగా బాలచంద్రునకు) నమస్కారము చేసిరట. 
చంద్రోదయముతోడ వారికి మార్గము దోచినదని భావము. చంద్రుడు మహమ్మదీయుల 
కిష్ట దైవము. రమ్లాను మున్నగు పండుగలను వారు చంద్రుని జూచియే చేసికొందురు. 
మహమ్మదీయాంగనలు బురఖావేసికొనుట సంప్రదాయము. ఈ సంప్రదాయము నీకవి 
రసవద్వర్ణనలలో గూర్చాను. 


ఎదల పైంబొదలు పయ్యెదలు జారంగబారు 
బిబ్బీలకు ముసుంగులబ్బజేసె 1-46 
వీవి పదము బిబ్బియైనది. నేడు మహమ్మదీయాంగన అను అర్థము రూఢియైనది. 
రఘునాథరాయని పరాక్రమ వర్ణన సందర్భమునందును రామరాజభూషణుడు 
కల్పించిన ఉత్రేక్షలు గమనింప దగినవి. రాయనిచే మహమ్మదీయులు నిహతులుకాగ 
వారి అంగనలు విలపించిరి. వారి కాటుక కన్నీటి వెల్లువ కృష్ణలో కలిసి నదీ 
జలమంతయు నల్ల బడినందున నాటినుండి ఆ నదికి కృష్ణయను పేరు కలిగినదట. 
ల కృష్ణకును కృష్ణాంకంబు నాండబ్బె బి 
బ్బీ దీవ్యన్నయనాబ్ద కజ్జల జలాభీల ప్రవాహంబులన్‌. 1-69 
రామరాజభూషణుని శ్లేష చమత్మారములు ఒక్కొక పద్యమునందొక్కొక రూపము 
దాల్చినవి. వేంకటపతిరాయలు దుర్మార్గులైన మహమ్మదీయులను హతమొనర్చ వారి 
భార్యలును ప్రాణముల వీడిరి అను భావమును, రాయలు తురకలను చంపినను 
వారి భార్యలను కరుణించె నను భావమును, శ్లేషలో సంతరింపజేసిన విధము 
ప్రశంసార్దము. 
నిరతంబు దుర్మార్గ నిరతులౌ తురకల 
సతుల సన్మార్గ సంగతులం జేసె. 


సతులకు సద్గతి యొసగె ననుటలో వారిపై పగబూనక కరుణించెనని 


50 


ధ్వనించుచున్నది. 
బరాబరులు, వజీరులు వంటి ప్రయోగము లీకావ్యమునందు గన్పట్టుచున్నవి. 
రామరాజభూషణుడు కూర్చిన సమాసములు కొన్ని విశిష్టములైనవి. 
మరుహజారమ్ము (1-14); చక్కెర ఖాణపు తేజి (111-112); మరువి తేజీలు 
(V1-72) మున్నగు ప్రయోగము లిట్టివి. 
రామరాజు రంగపరాజు: 
మహమ్మదీయుల మత సంప్రదాయములను సూచించుపట్ల రామరాజు 
రంగపరాజు వారి పరిభాషను ప్రయోగించెను. 
దుగాన:- ఇది పారశీ పదము. రెండు నమాజులని అర్థము. రోజా=రంజాను 
పండుగ సందర్భములో మహమ్మదీయులు పాటించు ఉపవాస వ్రతమును రోజా 
అందురు. రంజాన్‌ పండుగను చంద్రోదయము ప్రమాణముగ బాటింతురు. ఈ 
సంప్రదాయమును అనుసరించి కవి యొనర్చిన వర్ణన మత్యంత రమణీయముగ 
నున్నది. పారశీ పదమును యథాతథముగ నుపయోగించిన విధము చూడ నాటి కవు 
లా శబ్బములతోడను, సంప్రదాయములతోడను సుపరిచితులై యుండిరని 
స్పష్టమగుచున్నది. 
చనుపకముల తావిగొనక రోజాలుండి 
తేటి మలక మల్లె తెల్ల విరుల 
చందు చూచి విజయ జయ కాంక్షమైదు 
గానా యొనర్చి నుత్తరాయణమున. 
సాంబోపాఖ్యానము 2-103 
కవిచౌడప్ప: 
బూతులలో నీతులు జొప్పించి కవిత చెప్పి మెప్పించిన కవులలో కవి చౌడప్ప 
ప్రముఖుడు. ఉరుదూ పారశీక భాషలలోని బూతుమాటల నీకవి స్వేచ్చగా 
ప్రయోగించెను. 


ధగిడీ:- ధగడ్‌ అనగా ఉపభర్త. అన్య పురుషునివలన గలిగిన సంతానమును 
“ధగిడి అందురు. శిష్టేతరులనోట వ్యవహార సిద్ధి బొందిన బూతు మాట. 


సాహెబు:- వారు, గారు అను గౌరవ వాచక పదములకు సమానార్థకమైన 


51 


పదము- సాహెబు అరబీపదము. స్నేహితుడని శబ్దార్థము. తురకల జాతివాచకముగను 
(బ్రయోగింపబడుచున్నది. సాయెబు, సాబు అను రూపాంతరములును గలవు. 


అంగీ పస వేపార్లకు 
బంగే పస సాహెబులకు 180 


పాచ్చా:- పాదుషా-బాదుషా అను పదములకు వికృతియిది. పాషా అను 
రూపాంతరము కలదు. 


బండగులాము: పదబంధముగా ప్రయుక్తమైన పదము. 
బండ గులాములు యాచక 
తండంబుల కివ్వలేరు తము 
దండించే ముండల కిత్తురు ధగిడీ 
గండలు మరి కుందవరపు కవిచౌడప్పా. 76 
సురభి మాధవరాయలు: 
కొల్లాపురము సంస్థానాధీశ్వరులు సురభి మాధవరాయలు రచించిన చంద్రికా 
పరిణయమను కావ్యము వసుచరిత్రకు సాటివచ్చునట్టిది. ఈ రాజకవి ప్రయోగించిన 
కొన్ని పదములు విశిష్టములైనవి. 
సజాలు:- సజా అనగా శిక్షలు బహువచన ప్రత్యయము. చంద్రికాదేవి 
కనుగవను వర్ణించుపట్ల మాధవ రాయలీ పదమును సరసరీతిలో బ్రయోగించెను. 
కలికి చీంకటిపిండు గలికింబిల్చుకచాళి 
వాలుగల సజాలు వాలుంగనులు. చ.ప.[1-58 
కలికి అందమైన నల్లని కురులు అందమైన చీకటి పుంజములను జగడమున 
కాహ్వానించుట. ఆమె వాలుగనులు వాలుగల (మత్స్యములయొక్క సజాలు 
(శిక్షారూపములు) అని భావము. 
ఇట శిక్ష అనగా నేర సంబంధమగు శిక్షకాదు. తరిఫీదు (౧21208) అని అర్ధము. 
సంస్కృతి “శిక్షకు గల నానార్థములు సజా అను పదమునకులేవు. మాధవ రాయకవి 
ప్రభువులు “సజా” అను పదమునకు సంస్కృత “శిక్షణ” మొసగుట హృద్యముగ 
నున్నది. 


52 


చిల్లర:- సామాన్య అర్థమున చిల్లర అనగా చిన్న నాణములు (01౪8ల అని 


ర్మల మహిరాట్సుతాంచిత కరస్థితి మించుచుంజేరు వారి మేల్‌ 
చెలువము చెంగటన్‌ ధరణి చిల్లర పేరుల వన్నె హెచ్చునే. 
V-136 
ఇట చిల్లర పేరుల వన్నెయన సామాన్య హారముల కాంతి. 


అల్పము సామాన్యము అను అర్ధములందీపదము నేడును వ్యవహారమున 
గన్పట్టుచున్నది. చిల్లర జనము, చిల్లర గుణము మొ 


కందుకూరి రుద్రకవి: 


నెల్లూరి మండలము నందలి కందుకూరు గ్రామ వాసి కందుకూరి రుద్రకవి 
నిరంకుశోపాఖ్యానమును రసవత్ర్రబంధమును రచించెను. ఈ కావ్యమునందలి ఒకటి 
రెండు ప్రయోగములు పరిశీలనార్హములు. 


చిక్కుబాకీలు:- బాఖీ అనునది పారశీక పదము. బహువచన రూపములో 
నాభాషయందు గన్పట్టదు. తెలుగుకవులు దీనికి బహువచన రూపమునుకూడ 
కల్పించిరి. బాకీ అనగా శేషము, మిగిలినది. బుణము అను అర్ధములందీ పదము 
బహుళముగ ప్రయుక్తము. రుద్రకవి ఈ పదమును మిగిలిన అప్పు అను అర్ధమున 
వాడెను. 


తులసి పోగులు మొదలుగాంగలుగువెట్టి 
చిక్కు బాకీలు పిదప నిశ్ళేషపజచె. 1-116 
సిగతాయెతులు, ఒంటి పొర రుమాలు, బారా మున్నగు ప్రయోగములీ కావ్యమున 
గన్చట్టును. 
పాలవేకరి కదరీపతి: 


ఈ కవి రచించిన శుక సప్తతి కావ్యము నందన్యదేశ్య ప్రయోగములధికముగ 
గలవు. కదరీపతి తురక జవాన్‌ను వర్ణించిన విధము గమనింపుడు. 


మెలిపెట్టి చుట్టిన తెలి పరంగి ముడాసు 
లపేటా డబ్బు పనులంజెలంగు 


53 


బంగరు వ్రాతల పట్టు హిజారు కం 
బరుచీని నిమతాని పాడునొసలు 
తనుకాంతి గనుపింపందనరునంగీ జోడు 
వలివెంపు శాలువ వల్లివాటు 
పడుదలలోన డాబాకత్తి వదలుపా 
పోసులు గోరంటంబొలుచు గోళ్ళు 
నడుమ సీలున్న తోలు డాల్పెడగుసూప 
నభయముగ వెంట నరుదెంచు సభరువాడు 
నమరు ముస్తెదు తేజితో నరుగుదెంచె 
దారుణా కారుడైన యుద్దారు డొకడు. 
వచ్చి యయ్యూరి వెలుపలి రచ్చరావి 
(కేవ దుర్వారుడై “తలారికి బులావు 
ధగిడికేయను మాటకు దలకిరెడ్డి 
తోడివారలతోంజేని త్రోవబట్టె. 11-427,428 
ఉర్దూ పారశీ పదములేకాక ఉర్దూ వాక్యములుకూడ కావ్యమునకెక్కినవి. 
హిజారు:- ఇజారు శబ్దమునుండి ఏర్పడినది. లాగు అని అర్థము. 


నిమతాని: ఒక విధమైన వస్త్రము. అంగీ: అంగరకా శబ్దమునకు వికృతి. శాలువ: 

షాల్‌ పదమునకు వికృతి. పాపోసు: పాయెపోషు పారశీ పదము. పాదరక్షలని అర్థము. 

సఫర్‌వాడు: సభరువాడు సరియైన రూపము. సైను అని అర్థము. ముస్తెదు: ముస్తయీదు. 
అను అరబీపద భవము. సిద్ధముగానున్న అని అర్ధము. చుజుకైన అని భావము. 


తలారికి బులావు:- తలారికొ బులావు అనుట సరియైన పద్ధతి. తురకజవానులు 
తెలుగు విభక్తి ప్రత్యయములను ప్రయోగించు పద్ధతిని తెలుపుచున్నది. 
పారిగోడ - ప్రహరిశబ్దము ఉర్దూలో పహరా అయియుండును. రక్షక కుద్యమని 
అర్థము. 
థి 
అచ్చమై వాకిట రచ్చజాయి మెజుంగు 
పంచ తిన్నెలు గొప్ప పారిగోడ. 11-408 


54 


పసుల గోడ:- ఈ శబ్దము ప్రత్యేకముగ బరిశీలింప దగియున్నది. పారశీలో 
ఫసీల్‌ అనగా కోటగోడ, ఫసీల్‌ పదమే “పసుల” అను వికృతి రూపము దాల్చినది. 
పశు శబ్దభవమని భ్రమింపజేయును. 


పసుల గోడలనైన వసుధ నిచ్చెన లేక 
యెక్కనేరని దేటి యెమ్మెలాడి. 1. 139 
బురునీసు:- ఒక విధమైన దుప్పటి. దూదిచేర్చి కుట్టబడినది. 
....మేలొ బురునీసు కప్పడము చాలన్మించ నేతెంచె... 1.265 
దునేదాది కటారి:- రెండువైపుల పదునుగానున్న కత్తి అని అర్ధము. 
....తలిరుకైదువుల దునే/దారి కటారి 1.364 


సాత్మాః- సద్‌ఖా అను అరబీ పదమునకు వికృతి. త్రిప్పివేయుట. లోకువ అను 
భావమునందు నుడికారముగ ప్రయుక్తము. 


....ఏ బాపన మొప్పెలైన సరియే వారెల్లసాత్మాలు.... 11.419 
బంటుపైద - ప్యాదా అను పదమునకు వికృతిపైద. కాలి నడకవాడని అర్థము. 
“బానిసెల్బడ వాళ్ళు బంటుపైద” 1. 145 


బంటుపైద - ఏకార్థక పదములను జంటగా (బ్రయోగించుట ఇట 
గమనింపదగినది. 


లపేటా:- లపేట్నా అను క్రియారూప జన్యమని తోచును. మహమ్మదీయులు 
టోపీపై రుమాలు చుట్టుదురు. దానిని లపేటా అందురు. 
సామ్రాణితేజులు:- సమరాన్‌ మండలపు గుజ్జిము. దేశ వాచకపదము. 
హత్తివాయు మనోజవంబలనలరు నీ సామ్రాణిలేజులు 1.222 
మక్కాసీమ: - 
మక్కాసీమ వీగుజరీతివాసులు. 
సిరాజులు: - షీరాజు దేశమునుండి వచ్చిన కత్తులు. 
ఎత్తుకెత్తు మెజుంగు కుందనమిచ్చి తెచ్చితిమీ సిరాజులు 1,222 
సలాముచేయు, వజీరు, ముఖాము, చీటి, తాయెతు, వజీత, దివాణము, జరీ, 
మున్నగు పదములిందు పెక్కు కలవు. 


55 


అయ్యలరాజు నారాయణకవి: - 

పాలవేకరి కదరీపతికి దాదాపు సమకాలికుడు నారాయణకవి. ఈతని హంస 
వింశతియు సమకాలిక సాంఘిక చరిత్రకు దర్పణమువంటిది. పారశీకాది భాషల 
పరిచితియు నీ కవికి కలదు. నారాయణకవి కదరీపతివలె ఉర్దూపారశీపదములను 
తన కావ్యమునందు బహుళముగ ప్రయోగించెను. అందు విశిష్టములైనవి యివి. 


జమాఖరుచులు:- ఆదాయ వ్యయములని భావము. 


“జమాఖరుచుల్లణించి” I. 142 
ఖర్చుయొక్క రూపాంతరము ఖరుచు. 
పలంగుపోషు: “జావరాజినుగు లేపునజెందు పలంగుపోషు” 1.239 


పలంగు హిందీనుండి ఉర్దూలో ప్రవేశించిన పదము. పర్యంక శబ్దభవము. 
పోషు అచ్చమైన పారశీ ప్రత్యయము. ఆచ్చాదమని అర్థము. మంచముపై పజుచు 
వస్త్ర విశేషము. 664 5166 అని పలంగ్‌పోషు పదమునకర్థము. 
హమాదినుసులు= హమా అనగా వివిధములైన. దినుసులు అనగా వస్తువులు. 
జిన్స్‌ అను పదమునకు వికృతి యిది. వివిధములైన వస్తువులని అర్ధము. 
సర్వ రస వర్గములు టంకసాల వేయు 
చావడి హమాదినుసు మేలు సరకుగలిగి 1-231 
హుషారు: ఇది హోష్యారు పదముయొక్క రూపము. సంతసమున అను 
అర్థమునందీ కావ్యమున ప్రయుక్తము. 
“హుశారున వీథికివచ్చి” IV-85 
ఖురాసాని వోమ: ఖురాసాను దేశమునుండి కొన్ని దినుసులు దిగుమతి 
యగుచుండెను. వోమయునట్టి దినసులలో నొకటి. ఇది యూనానీ వైద్య 


విధానమునందును నధికముగ నుపయోగపడుచుండును. ఖురాసానుదేశపు వోమ 
జనవ్యవహారమున కూర్మసాని వోమ యైనది. 


జడవేరు వసఖురాసాని వామము.... .... V-152 
ఖలీతి: పదతలంబుల నెట్ట పాపోసులు 
టెక్కుగాంజంకంజీటీ ఖలీతి. 11-30 


56 


ఖరీత సరియైనరూపము. ఇది పారశీక పదము. బట్టతో చేయబడిన చంచి అని 
అర్దము. 


| గోషుపేషు: “శిరీషపు గోషుపేషు మేల్‌జిగి తొగడాలు” IV -86 
గోష కేష్‌ నరిద్దైనరూపము. పాగాపై అలంకారార్థము నాగసుగ 
కట్టుకొనుచుండుట వలన దీనికిట్టి పేరు కలిగి యుండును. 
కలందాను: కలములు పెట్టుకొనునది. “దాను పారశీ ప్రత్యయము. 
దస్తరము: పారశీ పదము. దప్టర్‌యొక్క వికృతి ఇది. వ్యవహార పత్రముల మూట. 
దఫ్తర్‌ అనగా రాచకార్యాలయము. 
నడికట్టులో మెదనిడిన కలందాను 
హస్తాగ్రమున ట్రేలు దస్తరంబు. I-29 


శాయి-దవితి: సియాహి అను పదమునకు తద్భవరూపము. శాయి అనగా 
వ్రాయు మషీ అని అర్థము. దవాతు అనగా సిరాబుడ్ది. నారాయణకవి ఈ పదములను 
చక్కని అలంకారములో గూర్చెను. 


రసికుడైనట్టి కాలంపు రక్తవాను 
తనరు బ్రహ్మాండమను పెద్ద దవితిలోన 
శాయినిండారంబోసిన చందమునను 
గారు తిమిరంపు గుంపుసొంపారనయ్యె. 1-141 
ఈ కవి ఉర్లూ పారశీలో దూషణోక్తులను కొన్నింటిని ప్రయోగించెను. 

ఆకతాయ యడి బండ గుండడు 

మొండి కట్టె గులాము మొప్పెగోవు 
కొయ్యద్రిప్పు ఖరూబుకూళ బందెల మారి 

ముందటి పాపాలముద్ద ధగిడి 
నోగు దూబరదిండి నోచవాడవ లక్ష 

ణము లాడుగోల వ్రాత్యుడు బజారి. 
దదిచేసి చెడగొట్టు బెరికి దగాకోరు 

విషపాల విత్తు చిల్విషము దగులు 


57 


బాబి హరాంకోరు ......... 
సీసమాలిక V - 113 


ఖరాబు అనగా చెడ్డ. బజారి అనగా అల్పుడు. వీధి ద్రిమ్మరి. దగాకోరు, 
దగులుబాజి=మోసగాడు అని అర్థము. హరాంకోరు= కష్టపడక దొబ్బితినువాడు. విశ్వాస 
ఘాతకుడు. కిముఖాబు= “కింఖాఅబ్‌ొ ఒక విధమైన పట్టువ(స్రము. 

మొకమాలు, జరీతాబు బాదంగి, జాపరా (కుంకుమ పువ్వు) శాలు, లపేటా, 
జవాబు, తాయెతు, రుమాలు, సొన్నావట్టె, (స్వర్ణపదభవముసోనా) బందాకోరు, బజారు, 
దునేదారి, పాగ, సెబాసు, పాదుష, వఖాసు, చీటి మున్నగు పదములెన్నియో ఈ 
కావ్యమున ప్రయోగింపబడినవి. 
పొన్నిగంటి తెలగనార్యుడు: 1580 


గోలకొండ సుల్తానుల కాలములో జీవించిన తెలుగుకవులు అచ్చమైన ఉర్దూ 
పారశీక ముద్రగల తెలుగుభాష నుపయోగించియుందురని సాధారణముగ నభిప్రాయము 
కలుగుచుండును. మహమ్మదీయ సుల్తానుల ఆస్థానములందు రాజగౌరవము నొందిన 
కవులయు, మహమ్మదీయాధికారుల ఆదరగౌరవములకు బాత్రులై వారిపేర కృతుల 
రచించిన కవులయు రచనలయందు మిక్కుటముగా ఉర్దూ పారశీక పదప్రయోగములు 
కన్పించకపోవుట వింత. ప్రభువుల తోడను అధికారులతోడను బ్రత్యక్ష సంబంధము 
కలవారు కావ్యరచన యందు సంకల్పించిన నూత్న మార్గముపై దృష్షి 
వహించియుండుటయు. రాజులును అధికారులును పారశీకముకంటె దక్కనీ ఉ 
ర్టూభాషపై (శ్రద్ధవహించుటయు, నిందులకు కారణములై యుండును. తెలగన్న 
రచించినది అచ్చతెనుగుకావ్యము. ప్రభువులు దక్కనీభాషపై మక్కువ జూపుటజూచి 
వారి ఆదర్శములను పాటించుచు తెలుగుకవులును అచ్చతెనుగు నాదరించి యుందురని 
తోచుచున్నది. 


శ్రీనాథయుగము నందలి కొన్ని కావ్యములందు అచ్చతెలుగులో నచ్చటచ్చట 
కొన్ని పద్యములు కన్పించుచున్నవి. అచ్చతెలుగు సంప్రదాయము తెలుగు కవులకు 
క్రొత్తకాదు. గోలకొండ సుల్తానుల దక్కనీ భాషాభిమానదృష్టి పరోక్షముగ తెలుగుకవుల 
నచ్చ తెనుగు కావ్యరచనకు దోహదమొసగియుండు ననియే నా అభిప్రాయము. 
తెలగనార్యుడు యయాతి చరిత్రను అమీన్‌ఖానున కంకితమొనర్చెను. అతని వంశ 
వృత్తాంతము వర్ణించుపట్ల తెలగన్న ఒకటి రెండు అన్యదేశ్యములను ప్రయోగించెను. 


58 


వజ్జీర్లు: ఈ కవి ప్రయోగించిన ఈ రూపము పరిశీలింపదగినది. 
“మేలువజ్జీర్లగమికొండ గోలకొండ” 1-3 
పాదుసా, బీబి, హుజురు, గసగసాలు, బరాబరులు, నేజా, పౌజు, మున్నగు 
ప్రయోగములు పూర్వకావ్యములందు కన్పించినవియే. ఈ కవిప్రయోగములలో నొకటి 
మాత్రము గమనార్హము. 

జుమాయించిన: ఇది రుమానా అను పదమునుండి ఏర్పడిన రూపము. త్రిప్పుట 
అని అర్థము. జళిపించుట అని భావము. 

ఇంచుక కేల వాగె గుదియించిన సంద్రము దాంటుచున్‌ జుమా 

యించిన నేల గ్రక్నదల నిట్టుటగా పడింద్రొక్కచున్‌ .... 1-76 

నామవాచక పదముల నీకవి వాడినవిధము గమనింపదగినది. చాదుబీది 
(చాంద్‌బీబి), బడెమియ్యా (బడేమియా), సెమ్మెబీబి (షమాబీబి), సెక్మరబీబి (షక్కర్‌బీబి), 
అబ్బులల్లి (అబ్బుల్‌అలీ), 'షేకిభరాము (షేఖ్‌ ఇభరాహిమ్‌) మున్నగునవి ఇట్టివి. 

అమీనుఖాను సంతానములో గతాల్‌ఖాను అనునాతడు అరబీ, పారశీ, గుజరాతి, 
ఆరె, అచ్చతెనుగు, కన్నోజి, మున్నగు భాషలను తెలిపి వ్రాయ జాలినవాడని ఇట్లు 
వర్ణితము. 
అరబి పారశి గుజరాతి యారె మచ్చ 
తెనుంగు కన్నోజి మొదలుగా దెలిసి వ్రాయ 
దారిగన్నట్టి వాడు గతాత ఖాను 1-41 
చరిగొండ ధర్మన: 

ఈ కవి చిత్తాబుఖాను (సీతాపతిరాజు) మంత్రియగు పెద్దయామాత్యున 
కంకితముగా చిత్రభారతకావ్యమును రచించెను. ఈతడు శతలేఖినీ సురత్రాణ 
విరుదాంచితుడు. ప్రోలయకును ఆంధ్రసురత్రాణ బిరుద ముండెను. రాజపదము 
గ్రేష్టవాచకము. దానికి సమానార్థకముగ సుల్తాన్‌ అను పారశీక పదమును బిరుదావళి 
యందును కూర్చియుందురు. ఈతని కావ్యమునందును తేజి (1-110) -చబుకు 1V 
-63) -కైజా (1V -63) మున్నగు సామాన్య ప్రయోగములే కన్పట్టుచున్నవి. విశిష్ట 
ప్రయోగములు లేవు. 


59 


దామర వేంగళభూపాలుడు: (1550-1600) 


బహుళాశ్వ చరిత్ర:- తపతీసంవరణోపాఖ్యాన కర్త అద్దంకి గంగాధరకవికి 
సమకాలికుడైన ఈకవి బహుళాశ్వ చరిత్రమును రచించెను. హజారము, తేజి, బారా, 
రుమాలు మున్నగు సామాన్య ప్రయోగములు సందర్భానుసారముగ నిందు 
ప్రయుక్తములు. ఒకటి రెండు పదబంధములు మాత్రము గమనింపదగినవి. 


కాసా రావనితలు:- ఖాన్‌ అనగా సొంతము. ప్రత్యేకమైన అని భావము. 
వనితలలో కాసారా 
వనితలలో .... .... 11-67 
తెనాలి రామకృష్ణుడు: 
పాండురంగమహాత్యము: - తెనాలిరామకృష్ణుని పాండురంగమహాత్యము నందును 
విశిష్ట ప్రయోగములు కన్పట్టవు. దివాణము, తుర్కీ వంటి పదము లొకటి రెండు 
కలవు. 
చదువుల పుట్టినిండ్లు శమసంపద యిక్కలు పుణ్యలక్ష్మికిన్‌ 
మొదలి దివాణముల్‌. 1-109 
దివాణము అను రూపము పరిశీలింపదగినది. 
సవరణము చిననారాయణ: 1620 


కువలయాశ్వ చరిత్రము:- ఈ కావ్యము నందు రెండు మూడు విశిష్ట 
ప్రయోగములు కలవు. 


కిల్లాకు:- చక్కని జాతీయమిది. ఖిలా+ఆకు అనగా కోటనుండి వచ్చిన కమ్మ. 
రాజాజ్ఞ అని భావము. 


వినుము మహికాంతు కొండంత పనికినైనం 
బలుకులేటికి కిల్లాకు పనుపసా7. 1-24 
రఖాబు:- రఖీబ్‌అను పదమునకు వికృతియని తోచును. ఉన్నతోద్యోగి 
అనుభావము స్ఫురించుచున్నది. 
లలితంపు రుద్రవీణల వా రటుండగా 
మణి రఖాబులవారి మాట హెచ్చి. 1-40 


60 


దునేదారి:- రెండువైపుల పదునైనకత్తి అను అర్థమున పూర్వకావ్యము లందు 
ప్రయుక్తమైన పదమిది. దునియాదార్‌=మంచివ్యవహర్త, చుజుకైనవాడు, శూరుడు 
అనుభావముల నిట(ప్రయోగింపబడినది. 
వాలిన విరిజొంపముపై 
రాలిన పుప్పొడులు ప్రసవరస మను ముద్ర 
ల్లీలుకొనం బొలుచు చిలుకగు 
జాలదునేదారి కొలుచు రాసు లనంగన్‌. 
తెలుగుపై పారశీక భాషాప్రభావము నాడుండినట్లు ఆధారములు కలవు. సంస్క 
తాంధ్ర గ్రంథములను పారశీలిపిలో వ్రాయుట ఇట గమనార్హము. 
పారశీలిపిని జొప్పడ భగవద్గీత 
లెన్నిక వ్రాసిన చిన్న పలక. 11-88 
పాపోసు 1-50, జరీచీర (1-53), హిజారు 1-86, నేజా 11-44, 
బందాకోరు (1V- 184, సలాము (1V - 213), కైజాచేయు (17-99, మున్నగు 
ప్రయోగము లెన్నియో నిందు కన్పట్టును. 


విజయరాఘవనాయకుడు: విప్రనారాయణ చరిత్ర: 1650 


ఉరుదూ పదములను నుడికారములుగ రూపొందించి ప్రయోగించుటలో ఈ 
యుగములోని కవులలో విజయరాఘవనాయకుడు ప్రత్యేకముగ పేర్కొనదగినవాడు. 
విప్రనారాయణ చరిత్ర మొక యక్షగానము. 


మొగలాయవాడు: 


తనకూతురు వయోవిలాసముల దోచుకొనిన విప్రనారాయణుడు సంపన్నుడు 
కాడని తెలిసిన తరువాత వేశ్యమాత అతనిని ఇంటినుండి వెడలగొట్టుటకు 
సంకల్పించుకొనిన సందర్భమున వేశ్యమాత విప్రనారాయణునితో ననిన మాటలు. 


....నాబిడ్డ యోజలుంజెటిచి 
మొగలాయవాడవై మోహపుట్టించి 
పగలురేయిని బానుపు దిగవు 
యేమందు ంబెట్టితో యేమిసేసితివా. 


61 


అందగాడను అర్థమునందును, విలాసపురుషు డను అర్థమునందును కవి 
మొగలాయవాడు అను పదమును ప్రయోగించెను. మొగలులది వీరజాతి. మొగలులు 
తుర్కీ వంశీయులు. బావహుబలమునకు అందమునకు పేరుపొందిన వారు. 
సామ్రాజ్యాధినేతలుగను, రసికులుగను ప్రసిద్ధులు. 

ఇంతచక్కని జాతీయముగ రూపొందిన ఈ వదము క్రమముగా 
“మొగలాయిదర్భారు” అను భిన్నార్థము నొసగు జాతీయముగ మారినది. పనులు సరిగా 
కాని కార్యాలయమును మొగలాయిదర్భారనియు రీవిని మొగలాయిథాట్‌ అనియు 
నందురు. 
కూచిమంచి జగ్గకవి: 1700-1765 


పెద్దాపుర సంస్థానాధీశ్వరుడు తిమ్మజగపతి వలన “చేబదలొ* అను బిరుదము 
నొందిన కూచిమంచి జగ్గకవి ఒకానొక సందర్భమున హైద్రాబాద్‌ వచ్చి మహమ్మదీయ 
వభుంవును తన పాండి త్యముచే మెవ్బించియుండెను. * తెలుగుకవులకును 
మహమ్మదీయులకును ప్రగాఢ సంబంధము లీయుగములో నేర్పడియొండెననుటకీ 
సంఘటనలు నిదర్శనములుగ నున్నవి. 
మాజుము:- మాజూన్‌ పదభవము. ఒకవిధమైన లేహ్యము. 
“మును నల్లమందు మాజుము తినియున్నది.” 
కాస:- ఖాసా అనగా సొంతమైన. ప్రభువులు ప్రత్యేకముగ నుంచుకొనిన వేశ్యలను 
కవికాసాలంజ లని పేర్మానెను. 
“సాధుజయంతి మహాదేవు మాన్యంబు, లెలమి 


కాసాలంజ కిచ్చినావు” చంద్ర వి.1- 34 
బాలీసు:- వీపున కానుట కనువైన దిండు. 
“అతని పెనుబాలీసులు” 2-87 


"భక్త మందారశతకము “తిమ్మ భూమండలేశ్వర పర్యార్పిత “చేబదల్‌” బిరుద 
విస్ఫాయ జగన్నాథనామ రసజ్ఞాండను.” 
2 చంద్రరేఖా విలాపము, సంపాదకుల పీఠిక. 


62 


ఈ కవి ప్రయోగించిన ముస్తీబు, గొల్లాము, తురకనేస్తలు, కైజారు. అను 
రూపాంతరములు కొన్ని గమనింప దగినవి. 


కూచిమంచి తిమ్మకవి: 


పారశీక పదములతో నీకవి కూర్చిన సమాసములు అచ్చ తెనుగు కావ్య 
ప్రయోగములలో విశిష్టము లైనవి. 


నలువబాబా: “నలువబాబా లయ్యె ంబులుగులెల్ల” 
- అచ్చతెలుగు రామాయణము 1-7 
పులుగుహుమాయిజోదుతెలిగూడు కానుపుతేజీవజీరు ధర్మకర్చులు మున్నగునవి. 
గోగులపాటి కూర్మనాథకవి: 1780 
ఉర్దూ పారశీక పదబంధములనే కాక వాక్యములను కూడ తెలుగుపద్యములలో 
చొప్పించుట ఈ యుగమునాటి తెలుగు కావ్యములలో గన్చట్టు విశిష్టలక్షణము. ఈ 
ప్రయోగములందు దక్కనీ ఉరుదూభాషా ప్రభావము ప్రస్ఫుటముగ గన్పట్టుచున్నది. ఉ 
రుదూ వాక్యములతో తెలుగుపద్యముల నల్లుట చిత్రకవితారీతి. శైలి మణిప్రవాళశైలి. 
ఢిల్లీ సుల్తాను అవురంగజేబు పనుపున మహమ్మదీయు లాంధ్రదేశమున బ్రవేశించి 
దేవాలయములను మసీదులుగ మార్చిన సంఘటనలు వారొనర్చిన దుండగములు 
చరిత్ర ప్రసిద్ధములు. 
పారశీక పదములను తెలుగు కవిత్వమునకు శోభగూర్చునట్లు ప్రయోగించుటలో 
నీకవి సిద్ధహస్తుడు. మహమ్మదీయుల దుండగములను కన్నులకు గట్టినట్లు 
వర్ణించుటయందును, తెలుగువారి హృదయమును కదలించుటయందును. ఈ శైలి 
తోద్పడినదనుటకు సందేహము లేదు. 
జడవిప్పి జులుపాలు సవరింపు మిరువంక 
బలు కిటకీదారుపాగ చుట్టి 
బొట్టు నంగీ యిజా ర్హాడుగు దట్టీ జుట్టి 
కైజారు దోపు డాలుకత్తింబట్టు. 32 
గుడుగుడీ, హుక్కా పీర్టాదా, పీరు, పకీరు, సయ్యద్‌ మొఖాసా మున్నగు పదములు 
బహుళముగ [బ్రియోగింపబడిన పద్యము లిందు ఎన్నియోకలవు. 
హుక్కా పకడోరే గద్దా, పాము ధోనేకు తుం పాని లారె, ఘాసు లారె అరే 


63 


గాండూ, బేగీ అనే అరబ్బీ వడోరె, మత్రఖో మూపర్‌ మాటి, పత్తర్‌ కాయకు బందియారె, 
కాలటీకా తూ నికాల్దెవు మున్నగు వాక్యములతో కవి యొనర్చిన పద్యరచన, ఈ 
కావ్యములోని విశిష్టత. మాటి అనగా మట్టి, నూనెగున్నా తో నున్న పావుం అను 
పదము నీకవి “పాము” అని ప్రయోగించుట గమనార్దము. 
కొట్టితోలగ నీకు గోవృషభంబుల 
బాజుగాదు గుజాలపౌంజు గాని 15 
అనంతరకవులకు మార్గదర్శకమైనశైలి ఇది. వ్యాజోక్తులకు ఎనలేనిశక్తి 
కలిగించినది ఉరుదూ పారశీక పదప్రయోగములే. 
బేగీ అరే అరబ్బీ పడోరే యని 
బోడి సన్యాసుల బొడుచు వారు 
మత్రఖో మూపరు మాటీయనుచు వైష్ణ 
వుల బొట్ల దుడువుగ బోవువారు 
పత్తరు కాయకు బందియారే చోడు 
దే నని శైవుల దిట్టువారు 
కాలటీకా తూ నికాల్దే వటంచు మా 
ధ్వులంబ్రల్లదము లాడిత్రోయువారు. 
ఉరుదూభాషను చక్కగా జీర్ణించుకొని వ్రాసిన పద్యమిది. చిత్రభాషాకావ్య రచనకు, 
అన్యదేశ్య ప్రయోగములతో వ్యాజస్తుతి రచనకు, సజీవశక్తిని కలిగింపవచ్చుననుటకును 
ఈపద్య మొక్కటి చాలును. ఉరుదూ భాషకు శాఖాంతరభాషగా రూపొందిన 
దక్కనీభాషకును నిది తార్మాణముగ నున్నది. కవి వ్యాజస్తుతులకు క్రొత్త ఊపిరి 
పోయుచున్నది. అన్య దేశ్య ప్రయోగములుకదా అని ఈసడింపు కలుగని విధముగా 
కవి ప్రయోగించుట ప్రశంసార్హము. 
దక్కనీరూపములను గూర్చి ఒకటి రెండు విశేషములు, ఇవి ఉరుదూభాషా 
చరిత్రకారులకును నుపయుక్తములగు ప్రయోగములు. పతర్‌ సరియైన రూపము. 
పత్తర్‌ అని కవి ప్రయోగించెను. బందియారె అనునది దక్కనీభాషారూపము. 
పావుంధోనేకు తూపానిలారే అనుటసరియైన పద్ధతి. కవి “తుంపానిలారే” అని 
ప్రయోగించెను. “గధా” గద్దా అయినది. ఒత్తక్షరములో దూషణ తీవ్రత సూచ్యము. 


64 


ఉరుదూ భాషలోని దూషణోక్తులు బూతులు రచనకు జీవము పోసినవి. 


ఆంధ్రనాయక శతకము సింహాద్రినారసింహ శతకమువంటి శతకములశైలిని, 
భావవ్యక్తీకరణ విధానమును, అనుకరించిన కవు లెందటో కలరు. వారిలో భల్లాపేరయ 
ప్రత్యేకముగ పేర్మొనదగినవాడు. 


భల్లాపేరయ: 1770 
గుడిగుడీపొగలు పైకొనం జూతురో యని 
వలసబోతివి నరివారు నవ్వ.... 
లుడికీ యఫీ మాదులిడ జూతురో యని 
యెడ నెక్కితిరి మీ రొగి ధరిత్రి 3 
శ్రీరామముద్ర లీ క్షితిని నీరస మందె 
నగ్భర్‌ బకై రను నచ్చు లమరె 
గోవింద శబ్దముల్‌ గురిమాల యాహసన్‌ 
యావుసే నను పల్కు లావ హిల్లె.... 
సత్రశాలాంగణల్‌ చలువ పందిరులు బ 
రర చిఖాసాల చప్పరము లయ్యె. 21 
కూర్మనాథకవి వలె ఈ కవియు ఉరుదూవాక్యములను పారశీకపదములను 
భద్రగిరి శతకమున ప్రయోగించి శైలికి విశిష్టతను కూర్చెను. 
ఆవు బైటో అని యాదరింతురుగదా 
తురకలతో మైత్రి నెరపవైతి 
రామురా మనుచు తాజీము లిత్తురుగదా 
యూర కుండిన మిమ్ము నూఅడించి 
కలిదిమిల్నా యని కౌగిలింతురుగదా 
యెదురుగా నేగిన బెదరులేక 
కర్పూరవిడెముల ఘనత నిత్తురుగదా 


65 


నజరుపట్టిన మద్దెనజరు గలిగి. 


39. 


“నజరు పట్టిన మద్దెనజరు గలిగి” అనుటలో అంత్యనియమ రచనకు మార్గదర్శక 
మగు శైలి ఇందు బీజప్రాయముగ గన్బట్టుచున్నది. నజరు, మద్దెనజరు. ఆలంకారికముగ 


ప్రయుక్తము. 


లగ్గలు పట్టింప లంకాపురము గాదు 
మహి జాఫరుగడి మహలు గాని. 
అంగద సుగ్రీవ హనుమ దాదులకు లా 
ల్ముడ తాలు దొడగించు భుజము మీజ 
మొగలు బచ్చాల కగ్గుపడ దగ దటంచు 
తొలిగిపోతి రికేటి దొరతనంబు. 
తిరిగి రాములు భద్రగిరి కేగు వార్తలా 
లించెనా వజ్రి తాలీ లొసంగు 


49 


50 


ర్‌రి 


61 


అరబ్బుసిద్దీలు, జుబా, బీబీ, ఖురాను, పులావు, గుమస్తా, స్వారీ, సనదు, పరమాన, 
జవాను, బందూకు మున్నగు ప్రయోగము లిట్టి శైలికి తోడ్చడినవి. కవి ఉర్దూ 
పారశీకములతో చక్కని పరిచయము కలవాడని ఈ ప్రయోగములు శైలీరమ్యత 


కనువుగా నెన్నుకొనిన పదబంధములు నిరూపించుచున్నవి. 
వేల్పూరి విస్సన్న 1780 


ఈ కవి రచించిన విశ్వేశ్వర శతకము చారిత్రక ప్రాధాన్యము గలది. 


సింహాద్రినారసింహ, భద్రగిరి శతకముల రీతిలో రచింపబడినది. 
కొత్వాలుఖానా హుకుం ఖరారై యుండ 


66 


ప్రహరితిర్గుట మానె భైరవుండు. 
హాజీర యనెదొ నొరోజర్చు మేజువాణి.... 
సరిఖేలు హురుమత్తు సావు బాగీలకై 
మజచెనప్పటి వృత్తి మాధవుండు 
హుర్మత్‌ అను పారశీపదము హురుమత్తు అయినది. 
హౌదుఖానా నిడు లాయెగా యుత్తుంగ 
సౌధగోపుర బహుస్తంభ వితతి. 
హుజుఖానా వికృతి హౌదుఖాన. 
ఈ శతకము నందలి ప్రయోగములు కొన్ని సామాన్యములు. మరికొన్ని 
భావపుష్టికి తోడ్చడునట్టివి. 
వివిధ శతకములు: - పందొమ్మిదవ శతాబ్దియందును. ఇరువదియవ 
శతాబ్బమునందును, శైలిలో చమత్మారమును సాధించిన వారును, అంత్య, 
ప్రాసనియమమును క్రమ భంగములో ప్రయోగించిన వారును, సీసపద్యపు తూగులో 
కొత్తదనము సాధించిన వారును, అయిన శతకకర్తలు కొందజు కలరు. కొన్ని 
పదములను వాక్యములను మాత్రమే ప్రయోగించిన శతకములిట ఉదాహృతములు. 


రాజగోపాల శతకము: 

తరాజు: “న్యాయమార్గము దప్పి నరులను వేధింప 
రాజు గా డతడు తరాజు కాని.” 

లత్తుకోరు: కరణంబులు కాపులు కలహించు చుండిరా 
యూరుగా దది లత్తుకోరుకాని. 


శబ్దాలంకార ప్రీతి కల శతకకర్తలు వీరు. రాజు, తరాజు, ఊరు, లత్తుకోరు 
అనునవి అంత్యప్రాసలో క్రమ భంగమున పాటింపబడినవి. ప్రాసస్థానమునందు పదము 
యొక్కకొంత భాగమే స్వీకతము. అంత్యనియమము లందు చరణము చివరి గణముపై 


67 


కవులదృష్టి లగ్నమగుట సాధారణమే కాని కొందటికి ప్రాసస్థానముపై దృష్టి 
ప్రసరించినది. పదముల అర్థమును బట్టి విచారించినచో భావమున కేవిధముగను 
పొత్తు కుదురుటలేదు. ఇట్టివి అంధానుకరణ ప్రాయములుగ నున్నవి. 


పారశీక పదములను అంత్యనియమములకు స్వీకరించి పద్య శయ్యకును, భావ 
వ్యక్తీకరణమునకు పుష్టికరముగ ప్రయోగించిన శతకకర్తలు పదునెన్మిదవ 
శతాబ్దంతమునను, పందొమ్మిదవ శతాబ్దమునందును కొందటు కలరు. ఇవ్వియన్నియు 
సీసపద్య శతకములగుట (ప్రధానముగ గణింపదగినది. శబ్బార్థచమత్మారములను 
సాధించి వినూత్న శైలికి దారితీసినవారు వీరు. ఒక రిద్దజు కంద పద్యములందును 
తదితరులు వృత్తములందును శతకములు వ్రాసినవారు కలరు. ఈ శతక పద్యములు 
మణిప్రవాళ శైలికి నిదర్శనములు. 


రంగ శతకము: (శ్రీమత్తిరుమల వేదాంతము శ్రీనివాస దీక్షితయ్యరుగారు) 
1860. 


సైరే శ్రీరంగ జమీందారు 

బరాబర్‌ నవాబు తాఖతువర్‌ పా 

చ్చారే బహుదుర్‌ ఖూబు స 

వారు సలా మనిరి తురకవారలు రంగా. 

తీరుకమాన్దస్తా తర 

వారు జమాయించి కట్టి బలమాతరహా 

దారీ ఠాంగన్‌ మీదన్‌ 

స్వారివెడల నిన్ను గంటి సామీ రంగా. 
'పెంటశతకము: (పెంటయకవి) 

దిల్సే జానొ తెరా 

అల్లాయన నెచటనుండు, కల్ల భువిలో 

కల్లుడిగిన తానిల్చిన 

బాలుడు బ్రహ్మానుభవుడు బస్‌కరొ పెంటా. 


68 


రంగశతకమున సామాన్యభక్తిభావములను చమత్మార రూపములో వ్యక్తీకరించుట 
కన్పట్టును. పెంటశతకములో తత్వోపదే శము ఉరుదూమాటలలో కలదు. 
ఉరుదూకవితలో తఖల్లుస్‌వలె ఆత్మ సంబుద్ధిపరమగు మకుటమును పెంటయ్యకవి 
మలచుకొనిన రీతి గమనార్హము. 


బాలనీతి ద్విపదశతకము: - చిల్లరిగె యోగానందకవి ప్రాస స్థానములో 
ఉర్దూపారశీక పదప్రయోగము లొనర్చెను. 


వస్తుగ జదివిన నీకు సి 
రస్తా పనివచ్చు డబ్బుచేయును రా 
దుస్తు రుమాలలు వేసియు 
ముస్తీబుగ దిరుగవచ్చు .... 
విజ్ఞానచంద్రిక: (నృసింహరాయకవి) 
వస్తాదై పలువురతో 
కుస్తీలకు దిరుగవచ్చు .... 
బ్రహ్మానంద శతకము: (గోపీనాథము వేంకటకవి) 
(1) ఎహీవబ్లు 
(2) నాఫర్మానీ మాపుకరో. 
ఇక సామాన్యరీతిలో ఉరుదూపారశీక పదప్రయోగములు. గువ్వలచెన్న కుమతి, 


రాజకంఠీరవ, మోహినీ వీరాంజనేయ, సీతారామ, శాంతానంద, అమాత్రార్థ, హిమగిరి, 


శ్యామలాంబ, విశ్వనాథ, రేపాల రాజలింగ, కంచి ఏకామ లింగశతకములలో 
కన్పట్టును. 
నీనవద్యములలో అంత్య(ప్రాన పారశీకోక్తులు: అంత్యనియమము 


ప్రాసస్థానమునందువలె విధిగా పాటించి పద్యములు రచించిన శతకర్తలు కొందజు 
కలరు. వీరు ప్రత్యేక శైలీనిర్మాతలుగ గౌరవింపబడుట కర్పులు. 


శ్రీయాదగిరీశ స్తోత్రము: సింగాభట్టు నరసింహరాజు 
ఆండాళుగారు మిమ్మర్చించు హర్వల్లు 
నీపూజ సేయదే నేకుబల్లు. 


69 


ఇట్లే షరీదు, బేకారు: ఖాతోను, బాలానిషీను; ఇమాను, దర్శియాను; మున్నగు 
పదములతో నంత్యనియమ రచన సాగినది. 


జీడికంటి రామశతకము: ప్రభుత్వ వ్యవహార పారిభాషిక పదావళిని అంత్య 
నియమముగా స్వీకరించుట, రాజుల నుద్దేశించి పఠించు బిరుదావళీ స్తోత్రముల 
ధోరణిని భక్తిశతకములందు సరసముగ వినియోగించుకొనుట. ఇందలి విశేషములు. 


బందగీ శ్రీరామచందర్‌ మహరాజు 
పావనీ నీబంటు బిల్బరేజు. 
నాకలోకము నీకు దీవాన్‌ ఖాన 
నిగమపదార్థము నీ ఖజాన. 
తెలిసి జేనైతి ఖదీం నుండి కోషీషు 
పాలైతి కట నేడు బిల్భరేషు. 
చిత్రమా మంజూరుచేయ నా దరఖాస్తు 
సాదరింపుచు నా యాదుదాస్తు 
నిగమముల్‌ తమ సన్నిధిన జేతు నిషస్తు 
ధళిర నీ నడవడి బల్బురస్తు. 
నామ, గుణకీర్తనము, ఆర్తపశ్చాత్తాప భక్తి భావప్రకటనము మున్నగునవి 
పారశీకోక్తులతో నొనర్చుట, చమత్మారముతో పాటు భక్తి పారమ్యమున కూడ 
ప్రదర్శించుట ఈ ఉదాహరణములలో గన్పట్టును. 


తిరుమల వేంకటేశ్వరస్వామి స్తోత్రం: మేరెడ్డి ఘట్టయ్య వల్లు గురువయ్య 
నరవాహనుడు నిను నమ్మినట్టి సరాబు 
వసుధ న్ర్రోవ నెవ్వడు నబాబు 


70 


శిఖిపింఛమే నీకు శ్రేష్టమైన తురాయి 
నిర్ణరు ల్మెచ్చిరి నీ లడాయి. 


వహవ్వ, ఘట్టు, బాకి, శిఫాయి, మున్నగు పదములతో నిట్టి రచనసాగినది. 
తండ్రియని తెలుపుటకు 'వల్చు వాడుట గమనార్దను. 

శ్రీరంగశతకము: వేంకటకృష్ణారావు. 

జిద్దు, వఖ్టు, మీజాను, హిస్సాబు, ఖురాకు మున్నగు పదములతో అంత్యనియమ 
ప్రధానముగ రచనసాగినది. 


రాఘవశతకము: ముడుంబై చక్రవర్తుల రాఘవాచార్యులు ఈ శతకకర్త 
మహబూబునగరం జిల్లా రఘపతిపేట నివాసి. 


నీదు దర్బారు పైనిండి బందోబస్తు 

పూనియున్నది లక్ష్మీ నిషస్తు. 
యేదేవతల కైనరాదు నీ రవాబు 

తలపవే నాపై కదర్శఖూబు 24 
చేతు నీతో నేను చిన్నని తక్రీరు 

తరహా పసందు జేయర జరూరు. 


భువి నీ గుణంబుల నెవరు సేయు షుమారు 


నిఖలావనీస్టలి నీదె దౌరు 44 
రవివంశమందిర రాజరత్న చిరాగు 
గురి ధరాస్థలి నీ హుకుంబలీగు. 48 


సంస్క తసమాసముతో పారశీకపదమును రమణీయముగ గూర్చి శైలికి 
వన్నెకూర్చిన ప్రయోగమిది. హర్లోజహాన్‌ఖుషీ గనక చేయి పక్కాతలాషు, తఖ్హా జమీమి, 
ఖారీజు తమీజు, సరఫరాజు, గలీజు, ఖావందు, ఖుదావందు మున్నగు పదముల 


71 


అంత్యనియమముల కూర్చు గమనార్హము. 
నాచగిరి నరహరి శతకము: సిద్ధిపేట తాలూకా నాచవరమున గల 
నృసింహస్వామిపై చినకంజర్లవాసి గోపాలరాయకవి చెప్పిన శతకము. 
వాణీశు సమవర్తి వాస వింతెఖాబు 
గావించి తిల బ్రోవ ఘననవాబు. 
నెమ్మి దల్తురు నీదు యిస్మెషరీపు 
తులువ రక్కసులు నీతో ఖిలాపు 
చింతించి చూచిన చిత్తమే బహుఫాజి 
కుదిరించి నిల్పుమీ గొప్పఖాజి. 
మజూరు, మదారు, తకురారు, పాయిదారు తాఖీరు, ఘకూరు, మజుబూరు, 
దర్‌షుమారు, పైదాయిషు, హోషు, రూపోషు, పేషు, తష్మీషు, మున్నగు ప్రయోగములతో 
ఆర్తపశ్చాత్తాప, నిర్వేదభావముల వ్యక్తీకరించుటలో నీకవి సిద్ధహస్తుడు. సాహిత్యగ్రంథము 
లందుమాత్రమే బహుళముగ గన్పట్టు చక్కని పారశీకపదబంధముల నీకవి ప్రయోగించి 
ఉరుదూపారశీక ప్రభావమును చక్కగా దర్శింపజేసెను. 


చంద్రశేఖర శతకము: శిష్టేతరుల నోట ఉరుదూ పారశీక పదములు నుడికార 
రూపమున బహుళముగ ప్రయోగింపబడుచుండె ననుటకు చంద్రశేఖర శతకము 
తార్మాణముగ నున్నది. 


తమాస: తమాష చమత్కారము అని సామాన్యార్థము చక్కగా అను 
అర్థమునందును నుడికారార్థమునందును గన్చట్టును. 


తమాము: పూర్తిగా. 
నన్ను సదించె బాబు శిననాడు తమాసగ భాగవతంబు రా 
మాన్నెము, భారతంబును తమామును .... .... 
ధగిడీకె మున్నగు అశ్లీలోక్తులును ఇందుకలవు. 
ఖడ్గలక్షణశిరో మణి: (1780) నవనప్ప రచించిన ఈ గ్రంథమున కత్తుల పేర్లు, 
వాని లక్షణములు వివరింపబడినవి. ఉరుదూపారశీక నామములతో ప్రసిద్ధములైన 
కత్తులు, అబ్బాసి, హైదరాబాద్‌, బాదిషా సులతాన్‌, వస్తాదేమీర్‌ మున్నగునవి ఇట్టివి. 


72 


దిట్టకవి నారాయణకవి: 1800 


రంగరాయ చరిత్రము: క్రీ.శ. 1657లో జరిగిన చరిత్ర ప్రసిద్ధమైన 
బొబ్బిలియుద్ధమును రంగరాయచరిత్రము నందు నారాయణకవి రసవంతముగ 
చిత్రించెను. ప్రభుత్వవ్యవహార భాషగను, నిత్యవవహారభాషగను పారశీభాష పొందిన 
ఆధిక్యము నీకావ్యము నిరూపించుచున్నది. పారశీభాష తెలుగు కావ్యము పై 
ప్రసరింపజేసిన ప్రభావమున కీకావ్యము దర్పణము వంటిది. ప్రాసస్థానములందు 
పారశీకపదములను స్వీకరించి మిశ్రశైలితో పద్యరచన చేయుట ఇందు కన్పట్టును. 


హల్లా సేయుదు బొబ్బిలి 

కిల్లా తజ్జ్ఞయము నీకు గీల్గొల్పుదునే 

కల్లాడంజుమ్మి యిది నా 

యల్లా చరణంబులాన యధివ వతంసా. 11-54 

హల్లాసేయుట, అల్లాచరణంబులాన అను జాతీయము లీపద్యమునకు ఎంతయు 

సొగసును గూర్చినవి. మిశ్రభాషాశైలి సందర్భశుద్ధి కలది యగుచో రసపుష్టికి 
తోడ్చడుచుండును. నుడికారములు భావమును పటిష్టముగ వ్యక్తీకరించుటకు 
దోహదమొసగును. పాత్రోచితభాషను ప్రయోగించి కవి ఈ కావ్యశైలికి వన్నె చిన్నెలు 
కూర్చెను. 

హైదరుజంగుసాహెబు రయమ్మున నిట్లనియెన్‌ వకీలుతో 

నాదరమొప్ప బైకమున కైన విచారము లేటి కమ్మదీ 

నాదరగా మొలాజిమతు నామది రంజిలుం దద్రిరంస నే 

కాదనరా దవశ్యము శ్రీకాకుళ మానగ వత్తుమిత్తరిన్‌. 1-8 


మదీనాయాత్ర సంకల్పము, నీ కవి మదీనాదరగా మొలాజిమతు అని చమత్కార 
రూపమున వ్యక్తీకరించెను. 


జిమ్మాయుండుట: బాధ్యతయి యుండుట అని భావము. 
“మనతోంగూడిన కార్య మెల్ల తమ జిమ్మా యున్నది” 1-76 
నేటికిని ఈపదము తెలంగాణమున నిత్యవ్యవహారము నందధికముగ ప్రయుక్తము. 
నజరు గుజరాను చేసి సొన్నా కడాని 


73 


జాలె మాతడు కూర్నీ నిషాతుచేసి, 11-79 
గుజరాను చేయుట = సమర్పించుట; నజరు= కానుక. 
కూర్చీనిషాతుచేసి: పూజ్యులకును పెద్దలకును లేఖలు వ్రాయునప్పుడు 
ప్రయోగింవబడు పదబంధమిది. నంతోషాతిశయమున వ్యక్తీకరించుట. 
వందనమొనర్చుట అని భావము. 


పోక్తాసేయుట= నఘంటువున కెక్కని పదమిది. పొఖ్తాచేయుట =గట్టిపజచుట 
స్థిరపజిచుట అను అర్థములు సూచ్యము. పొఖ్తాయే ఫోక్తా యెనదని తోచును. 
“తగురీతిగాం బలికి ఫోక్తా సేయు మంచు న్వడిన్‌.” 1-85 
గరీబ్‌పర్హగ్‌ -మెహర్చాన్‌= ప్రభుస్తుతివాచక పదములు. బీదల పోషించు వాడా, 
దయాత్మా అని అర్థము. 
“వీడె వకీలు హాజరు గరీప్పర్వర్మెహర్బాన్‌ నలా మంచుం.... 


గొంచక చోపుదారు లెదుటన్‌ హర్షంబునం దెల్పగా. 1-86 
“గడీ ఖాలీచేసి యథేచ్చగా నేగుమని మీఖావిందుకున్‌ వ్రాయు....” 11-148 
“కోట ఖాలీ యొనర్చుటకేటి సబబు 11-149 


సబబు అనగా కారణము. ఖాలీచేయుట =భావమును స్పష్టముగను 
శక్తిమంతముగను. వ్యక్తీకరించుట కీప్రయోగము తోడ్చడుచున్నది. 00 110216 అను 
భావమును వదలుట అను తెలుగు పదములతోడ స్పష్టమొనర్పలేము. 


తక్సీరు మాపుచేసి: తక్సీరు అనగా నేరము. తప్పు. ఈజాతీయమున కర్థము 
మన్నించి అని. నిఘంటువున కక్కని ప్రయోగమిది. 


“మాయెడల నిట్టి తక్సీరు మాపు చేసి” 11-192 
బాకీ కటాయించి: ఇవ్వవలసినది తగ్గించి అని శబ్దార్థము, ఎగబెట్టి అని భావము. 

“పైక మీజాలక బాకీ కటాయించి.” 11-171 
బజాయించుచు: “బత్తు బజాయించుచు” 11-208 
ఘిరాయించు: చుట్టుముట్టు: మోహీము చాటుట=యుద్ధము చాటుట. 

గడి ఘిరాయించి సైన్యముల్‌ గండటంచు 

సైనికుల కెల్ల మోహీము సాటిరపుడు. 1-8 


74 


శికస్తగుట: ఓటమి నొందుట. ఓడిపోవుట అని అర్థము. షికస్తిపదభవము. 
కృశమై మేనులు డస్సి పాజెడు ఫిరంగీ గుండ్లచే డస్సి 
పౌంజు శికస్తయ్యె.... 11-127 
ఒకధూమురేగి: ధూమ్‌ మచ్నా అను జాతీయమునకు తెనుగు రూపము. 
ఒకధూమురేగిన లస్మరు 
పికపికలై తుముల రణము పెంపున 111-203 
న. పజతెంచు లొంటి వస్తాదుల 
ముస్తాదు లంతంత మురుపు జూంప. 21-189 
శబ్దాలంకార మిట గమనార్షము. 
జెజాయి: జెరూయి అను రూపమునందును ప్రయోగింప బడినపదము. ఇది 
ఒకవిధమైన ఆయుధము. ఫిరంగి. 
చక్కని సన్నంపు జరబాబు గవిసెనల్‌ 


జాల ంజొప్పడు జెజాయిల బారు. 1-158 
సిఫహసరదారు: సైనికాధికారి అని అర్థము. 
కితాబు: బిరుదము. 
సిఫహాసరదారు గా రనియెడు దొడ్డ కితాబులు. 1- 140 
శిలేబక్తర్లు = శరీరకవచ మని అర్ధము. 
సహస్రసంఖ్యల శిలేబక్తర్లతోవచ్చి. 1- 159 


పాదుష (1- 137), కితాబు (1- 140), ఖజానా (1- 141), మొమాల్‌ (1- 150), 
జుల్మతీతేజీలు (1- 154), జరీనిశానీ (1- 155), కచేరి, జమాబంది, సరాకారు (11 - 
6,7,8), జేరుదస్తు (1-33), బందగీ, తజ్వీజు, నానావగైరా (1-39), తాఖీదు (11-70), 
కురిచీ (1- 113), హేజుబారి (1- 115), నిఖాయొనర్చుట (11- 124, ఖానూఖహ (11- 
142), హరకాలా (11- 143), ఫరవానా (11- 144), హాకీము (11- 151), జాగా (11- 155), 
అరబ్బీ (1- 209), ఖొదా (1-252), సాహెబుసుబావు (1- 171), మోహీము (111-4) 
లడాయీ (1-21) బాజా (1-26), నిశానీ (1-50), మోర్చా (1-61, బురుజు (I 


75 


- 63), శిపాయిగుంపు (1- 124, తలవారు (11 - 133), నేజా (1-200), నబాబు (| 
- 205), ఖానుసాహెబు (11 - 232), కవాతు (11-252. 
మొదలగు ప్రయోగము లసంఖ్యాకముగనిందు కలవు. 


చారిత్రకకావ్యము లందు ఇట్టి ప్రయోగములు సాధారణముగ గన్పట్టును. ఇట్టి 
అన్యదేశ్య ప్రయోగములు లేని చారిత్రక కావ్యములు లేవనియే చెప్పవచ్చు. ఈ ఒక్క 
అంశము ఉరూ పారశీప్రభావ ప్రాభవమును నిరూపించుచున్నది. ఇందుగల 
కియారూపములు, ఇంచుగాగమములు పరిశీలింప దగినవి. ఈ కావ్య ప్రయోగములలో 
గొన్ని జమాబంది బందోబస్తు పారిభాషిక పదములుగ నున్నవి. నేటికిని మన 
మాపదముల ప్రయోగించు చున్నాము. 


విస్సాప్రెగ్గడ కామరాజు: 

ఈ కవి రచించిన బేరీజు పద్యములలో దాదాపు 81 పద్యములు లభించినవి. 
పారశీపదములతో చిత్రమైనశైలి యిందు కన్పట్టును. జమాబందీ, జమీందారి 
వ్యవహారము లోని పారిభాషిక పదజాలముతో చక్కని కవితాధారతో కామరాజకవి 
పద్యరచనమొనర్చెను. 

తనరారు నొక్క తెల్లని తాబు గైకొని 
చెలువైన కత్తెర చేతబూని 
వన్నెమీఅగ నాల్గువైపులు కత్రించి 
యెనిమిది గదులుగా నేర్చరించి 
తురుమగా వ్రాయు బాతుకలంబు చేపట్టి 
నిండు షాయి బుడ్డి దండ నునిచి 
చెలువొందు దాపు పై చిట్టాను లిఖియించి 
బారాముసద్దీలు ప్రస్తుతింప 
నాడెమై చెన్నొందు నగదు చిళ్టా చూచి 
కూరిమి రోజు మజ్యూరు వేసి 
తొలిగది యందు బొందుగ బారు గావించి 
కడువేడ్మ మిగిలిన గదుల యందు 


76 


తెలియంగ తాలూకు దేహాయఖర్చులు 
పట్టముల్‌ రుసుములు బాజుగుస్తు 
లొదవు జుల్మానాలు మొదలుగా గల వస్తు 
బత్త బిసీళ్లతో బారుచేసి 
వాని బేరీజు లన్నియు వరుస గూడి 
దేని బేరీజు దానిని తేట పటిచి 
మెట్టు బేరీజు గల్పి సరికట్టి యున్న 
నది వసుంధర నావర్ణ యని వెలుగు 


నగదు చిఠా వ్రాయదగు రీతి జమఖర్చు 
వేర్వేణ నావర్గు చేయుదారి 
వెల జమాఖర్చు నిర్మిలి వ్రాయు పద్ధతి 
వేద్మజెందిన పద్దుచేయు సూటి. 
పరికించి ముసరపు బారుసేయు తెజంగు 
సాలుజమాఖర్చు సలుపు విధము 
పరగ జమా వసూల్బాకీ జమాఖర్చు 
వరుస వసూల్వారి వ్రాయునేర్పు 
లోకులెన్నంగ దగు చెల్లుబాకి సరణి 
యవని జమకట్టి సెహ సేయునట్టి క్రమము 
చెప్ప బూనితి నాకు దోచిన విధంబు 
రసిక జనులార మీ దయా రసమునొంద. 
తాబు: కాగితపుఠావు, రుసుము=రుసూమ్‌ పదభవము. రోజుమజ్యూరు, దినము 
లెక్కప్రకారము. పేర్కొనబడిన దినము. 
బాజుగుస్తు: బాజగష్త్‌ పారశీపదము. ఇచ్చివేయబడిన రొక్కమని అర్థము. 
(Refund) 
తబిసీళ్లు: తఫ్సీల్‌=వివరములు; బేరీజు=దివాణపు పన్ను మొత్తము; 


77 


ఆవర్డ: ఆవుర్జ్‌ అనుపదముయొక్క రూపము, ఆదాయము. 

సాలుజమాఖర్చు: సంవత్సరపు ఆదాయవ్యయములు. 

వనూలుబాకీ: ఇవ్వబడినదియు వమిగిలినదియు నగు ధనము. 
వసూల్‌వారి =ఇచ్చిన క్రమము. 

సెహసేయుట: సహీచేయుట సరిచేయుట అని అర్ధము. ఈ పదమే కన్నడమున 
సరిచూచి చేవ్రాలు పెట్టుట అను అర్థముల నొందినది. 
శిష్టుకృష్ణమూర్తి చాటువులు: (1790-1890) 

పందొమ్మిదవ శతాబ్ది పండితకవులలో సుప్రసిద్ధులు వీరు. కాకర్లపూడి వారిపై 
చెప్పిన ఉత్పలమాలిక ఉర్జూపారశీకములతో సాగినది. ఇదియు మిశ్రభాషాకవిత్వమునకు 
చెందిన ఉత్పలమాలిక. 


వీరు తెనుంగుసాము లరబీతరబీయతు నొప్పు గొప్ప స 
ర్మారు వలే జమీలు దరఖాస్తుగ నేలిన రాజమాన్య హం 
వీరులు ఢక్నణేలు తజవీజు కులహికులున్న యేటి మం 
జూరు జొహరు యాఖిదమషూరు ఖరారు, మదారు, బారు బ 
ర్లారు, మిఠార్గురాల పరదారుల ఠౌరు కడాని తేరులం 

బారు మిఠారు నౌబతు సుమారు పుకారును మీరుకుడ్తీనీ 
దారు గుడారు పైకము బిడారు బజారు కొటారులందు నే 
దారు పఠాణి బారుదళదారు సవారు షికారులందు బి 

ల్మూరు పతాసవారు పిలగోలతుపాకుల ఫైరులందు లే 
ఖ్యారుగ ంబెక్కుమారులు తయారుగ వీరి హుజూరు లందు వె 
య్యాజులు పెద్దపేరుల జొహారులు చూచి హమీరు లెంచి ద 
ర్భారు పసందు మీజి వహనా యని మెచ్చు నవాబుఖాను షెం 
షేరు బహాదరుల్‌ పెరవజీరుల నూజుల మాజుకెన్న తా 
ర్మాజుగ మోది గీములు తమాము వదల్చి ముఖాము లెల్ల ఫీ 
ర్ఫారొనరించి మిక్కిలి మరాతబు లందిరి చేరుమాలు త 
ల్వారుల జేరుదారు దళవాయుల చాయల మీటు చారుకై 


78 


జారు కరారు బాకు నెలజాళు తళుక్కువ బందు బస్తుగా 
పోరు భుజోరు కాకరలపూడి వజీరు లదేయనన్‌.... 


రాజ దర్బారు లందు బిరుదావళిని పఠించుపట్ల మహమ్మదీయ సుల్తానులు 
కొన్ని సంప్రదాయముల నేర్పథిచిరి. బీరుదుగద్యల పఠన సంప్రదాయమును, ఉ 
ర్లూపారశీక బిరుదావళులను, కృష్ణమూర్తిగారిందు వినియోగించుకొనిరి. కొన్ని పదముల 
వ్యుత్పత్తి పరిశీలనార్దము. అమీర్‌ హంవీరైనది. హజారము-ఇది హుజూరియను 
పదభవమనుట పొసగును. 
విశ్వనాథనాయనిస్థానాపతి రాయవాచకము: 
ఇది చారిత్రక ప్రాధాన్యము గల వచన కావ్యము. విజయనగర వృత్తాంతము. 
శ్రీకృష్ణరాయల చరిత్రము మున్నగు అంశము లిందు నాటి వ్యవహారభాష యందు 
వివరింపబడుట ప్రధానముగ గమనింపదగిన విశేషము. నాటి ఆంధ్రవ్యవహారభాషా 
స్వరూపమును [గ్రహించుట కిది ఎంతయు తోడ్చడినట్లు. ఉర్దూపారశీక పదప్రయోగ 
స్వరూపమును కూడ పరిశీలించుటకు సహాయకారిగ నున్నది. ఇతర కావ్యము లందు 
గన్పట్టని విశిష్ట ప్రయోగము లిందుగలవు. 
హేజీబు: ఇది హాజిబ్‌ అను పారశీపదమునకు వికృతి. ప్రభుత్వ వ్యవహారములను 
కాని తదితరకార్యములను గాని నిర్వహించుటకు ప్రభువులు పంపు అధికారులను 
హేజీబు లందురు. (వాయనకాండ్రు, లేఖకులు అను అర్థమునందును ఈ పదము 
ప్రయోగింపబడు చున్నది. 
“కుతపనమలక వారి హేజీబులు మున్నగువారు” పుట 46 
లశికిరీ తనము: లష్మర్‌ అనగా దండు. సైన్యము, పారశీపదము. లశికిరీతనము 
అనగా సైనికబలము అని సందర్భార్థము. 
“నిజాం రవుతులు లశికిరీ తనాన సరిగదా ద్రవ్యసామగ్రి యందు...కొదవ:” 
పుట46 
నామజాదు: నామ్హద్‌ అను పారశీపదమునకు పేరు పొందిన. పేర్శొనబడిన 
అను అర్థములు కలవు. నామ్డద్‌ కర్‌నా అనగా నియోగించుట, పేర్మొనుట. ఇట 
నియోగింవ బడినవారు అను అర్హమునందు “నామజాదు” అనువదము 
ప్రయోగింపబడినది. అధికారులు అనిభావము. 


79 


“తమ ఆజ్ఞలో నడుచుక వారి మాట మీద నామజాదులు అంపుతా” 


కూచిశేయించి: దండును ప్రయాణము చేయుంచుట అని అర్థము. కూచ్‌ అను 
పదము కూచి అయినది. 


“కాహళాల వారిని రప్పించి నగారా కూచి శేయించ్చమని.” పుట 90 
నిశానులు: టెక్కెములను అర్థమునందిచట ప్రయుక్తము. 
“గుడారాలు నిశానులు నగారా మొదలైనవి మొదట జగడాన దొరికింద్ది” 
పుటరి9 
నగారా: నఖారా అను పదమునకు వికృతి. ఢంకా అని అర్ధము. 


మోర్ఫావేసి: దుర్గముచుట్టు త్రవ్వబడు కందకమును మోర్చా అందురు. యుద్ధము 
నిమిత్తమై త్రవ్వబడు కందక మనియు అర్థము. మోర్చావేయుట=సైన్యము దింపుట 
అని వ్యవహార్థము. మోర్భ పారశీపదము. 


“యేరు దాటివచ్చి మోర్పావేసి పాళ్యము దిగినారు. పుట 101 
పటీ: జాబితా అని శబారము. 
ల (ara) 
“రామలింగ నాయనికి పట్టీలు ఇచ్చి అంపగా.” పుట 102 
భరవసా: భరోసా అను పదమునకు తెలుగు రూపము. విశ్వాసమని అర్థము. 
“మేమే నేరస్తుల మని భరవసముగా చెప్పిన తర్వాత” పుట 55 


నదురు: ఇది నజర్‌ అను పదమునకు వికృతి. కానుక అని అర్థము. ఒకే 
అర్థము గల పదములను జంటగా ఈ కవి బహుళముగా ప్రయోగించెను. 


“కానుక నదురుదెచ్చి” 
రస్తు: ఇది రసద్‌ అను పదమునకు వికృతి. 
కళ్ళు న re పుట 49 


కుర్నీసు: ఇది కొర్నిష్‌ అను పారశీక పదము యొక్క రూపము. వినమ్ర శిరస్ములై 
రాజునకు ఏడుసార్లు సలాము చేయుట. గౌరవాధిక్యమును సూచించును. మొగలు 
దర్బారులో నిట్టి సంప్రదాయము నధికారులు పాటించుచుండిరి. 


“సవినయంబుగా కుర్నీసులుశేశి” పుట 110 
దాదిమహల్‌: న్యాయసభా భవనము. 


80 


యాది హెచ్చరిక: యాద్‌ అనగా జ్ఞాపకము. హెచ్చరిక అను భావార్థముకూడ 
కలదు. 

కాకితము, రూపాయ, హజారము, దునేదారు, ముస్తీదు, వజీరు, దివాణం, 
సలాము, ముల్లా, పక్కీరు, సురధాణి, సురతాణి, చబుకు, తురక, ఠాన మున్నగు 
ప్రయోగము లెన్నియో నిందు గలవు. దేశ నామవాచక శబ్దముల స్వరూపము మారినది. 
కుతుపనమలక, యెదులసాహు, యదులసాహు, విజయాపురము, నిజాంశాహు, 
బెడదకోట, కలుబరగ మున్నగు ప్రయోగము లిట్టివి. శాసనములందును నిట్టి 
రూపములు బహుళముగ ప్రయోగింపబదినవి. ఇవి నాటి వ్యవహార రూపములుగ 
నుందియుండును. 


పోలిపెద్ది వేంకటరాయకవి: (1800-1875) 


ఈ కవి కార్వేటినగర సంస్థానాధీశ్వరులు శ్రీ వేంకటపెరుమాథ్రాజేంద్రుని 
యాస్థాన విద్వత్మవిగ ప్రఖ్యాతిగాంచెను. ఈ కవి తిట్లదండకము రచించెను. రామయ్య 
యను నియోగిబ్రాహ్మణుని యింటి దొడ్డియందలి కూరపాదుల మొలకలను 
వెంకటరాయకవి బట్టి మేసినందులకు రామయ్య భార్య చీటికిమాటికి కవిని కవి 
భార్యను ఏదేనొక సాకుతో తిట్టిపోయుచుండెను. వేంకటరాయకవి హృదయము 
పరిపరివిధముల మండుచుండెను. ఒకానొక సందర్భమున మార్గమధ్యమున తారసిల్ల 
రామయ్యను జూచి వేంకటరాయకవి దండతాడిత భుజంగమువలె బుస్సునలేచి ఈ 
దండకమును ఆశువుగ జెప్పెను. ఉర్దూ పారశీకములందలి దూషణోక్తులు అశ్లీలోక్తు 
లీదండకమున స్వేచ్చగా ప్రయోగింపబడినవి. మిశ్రభాషలో దండకము చెప్పుట క్రొత్త. 
ఉర్దూ భాషలో నశ్లీలోక్తులకు లెక్కలేదు. అవి అన్నియు పారశీపదభూయిష్టములు. 
చేతిలో నిసుమంత అధికారమున్న చాలు. అధికారుల దర్పము వెల్లువలై ప్రవహించును. 
జవాను దగ్గరనుండి జమీందారు వజకును నిట్టి తిట్లను ప్రయోగింతురు. 

“బ్చీచీ, ఒరే పాతకా! ఘాతుకా, (్రేత, దుర్నీత, మన్ఫోత, ఉచ్చిష్టపున్‌ రోంత, 
వారాంగనా మూత్రముల్పట్టు ముంతా, ఇదేచూడరా, ధాత, నీవ్రాత, నాచేత పట్టిచ్చెరా, 
నేండు, దుర్చీజమా, నైజమా, సాజమా, నీతమా...., హరామా, గులామా.... 
దగాకోరుఫాజీ, దగుల్బాజిమాజీ, ముర్గారు, హల్మా..., దివానా...., బహం....తు, లమ్మీకె, 
చమర్చేహియా, చూ....యా, ....నమర్హా...., దివాల్మోరు, ....బేకూపు, ....బేమాని, 
....లుచ్చా, హరాంకోరుబచ్చా, ....నీయమ్మనుం[గ్రుమ్మ, నీయబ్బనుందొబ్బ, 
నీయత్తనున్నొత్త, .... నీచెల్లెలింగొట్ట, ....బజారీ ....కాఫిరీ....”. 


81 


ఇట్లే సాగిన దీ దండక మంతయు. ఉర్దూ పారశీకములతోడి పరిచయము 
తెలుగుభాషలో నిట్టి దండకములు పుట్టుటకు హేతువైనది. ఈ దండకములో కొన్ని 
పదములు వికృతి రూపము దాల్చినవి. ముర్దారు ముర్దారు అయినది. చమార్‌ అనగా 
హీనకులజుడు. చెప్పులు కుట్టువాడు. ఇందులో చమర్‌ రూపమున ప్రయుక్తము. 
బేహయా అనగా సిగ్గులేనివాడు. బేహియా అను రూపము సరియెనదికాదు. 
నామర్జ్‌=నపుంసకుడు. అది నమర్హా అయినది; బేవఖూపు, సరియైన రూపము. 
మూర్భుడని అర్థము. వ్యవహారమున బేకూఫ్‌. అయినది. 
సురవరము ప్రతాపరెడ్డి: 

దండకము ప్రసక్తివచ్చినది కనుక ప్రతాపరెడ్డిగారి 'వెల్టివానిపాటిను గూర్చి 
ఇచ్చట వివరించుట సమంజసమనిపించును. 

నిరంకుశ ప్రభుత్వాధికారుల, గ్రామాధికారుల దుండగములను క్రీ శే. సురవరము 
ప్రతాపరెడ్డిగారు ఈదండకములో చిత్రించిరి. ఇందును మిశ్రభాషాశైలి కన్సట్టును. 


“ఏమి గ్రాచారమో రామరామా, యి కెవ్వారితో చెప్పినా యేమి లాభంబు, మారాత 
యిట్లుంది. రెడ్గొక్మరే కాదు, పట్వారి పోలీసుపోట్టేలు, తాసీలుదారంటరో, మొద్దుమీనంట, 
తాలూకుదారంట, కచ్చేరి బంట్రోతు లంటా, అమీనుసాబు యింకా తమాసైనహోద్దార్లు 
వస్తారు. బేగారివాన్ని పకడ్లావు మంటారు, గుజ్టాన్మి ముందుర్మమంటారు. బచ్చాలు 
వానింట సౌదామసాలాలు పట్టిచ్మరమ్మంటు చెప్తారు.. కోమట్లతో పీకులాటైతె 
తవ్పిందికాదయ్య, వాళ్ళియ్యకుంటే దఫేదార్లతో గుద్దులాడాలె. ఊరూరికీ 
యెట్టిమొయ్యాలె, పోట్టేళ్ళు పెట్టల్‌ మరీ గుడ్లు తేవాలె. ఆలస్యమైతేను తుర్మాన చేదంట 
గీదంట తిడ్డారు. మోజాలతో యీపు వాయంగ కొడ్డారు. హుక్కాలు తాగాలె మాకగ్గి 
పెట్టండి అంటారు. పానీపిలా వంటె నోట్లోకి నీళ్ళిన్ని పోసేది మేమేకదా. వారి పెండ్లాలు 
యేంచెయ్యమన్నాను చెయ్యాలె. మాచేతగాదంటె బర్తర్భు చేయిస్తమంటారు. 
పొద్దస్తమానం యిదే యెట్టి చేయిస్తె మేమెట్లు బత్మాలె. తైదంబలీ యింత పోయించరూ, 
దూపకూ చిట్టి రాయించ మంటేను, కోపించుకా మేక చేదంట లుచ్చాలఫంగంట 
యేమేమొ తిడ్దారు. యీ నౌకరీ మాకు చాలంటె మమ్మొంగ బెడ్డారు, మాపూర్వ జల్మాన 
మెమిట్లె హోద్దార్లమై మంది కొంపల్‌ లుటాయించి యుంటాము, లేకుంటె ఈజల్మ 
మా కెందు కొస్తాది....మాలాగ ఎట్టీలు మోస్తే తమాషా తెలుస్తుంది. కానూను,.... 
సత్మేది మమ్మల్ని పీడించెదాన్నేన... అట్లయితే కానూనుమాకైతెయేమైన ఉందా మరీలేద 


82 


చెప్పండి. లేకుంటె యీనౌకరీ మీరె చేస్మాండి మాకొద్దు సల్లాము సల్లామయా,” 


కీ.శే. సురవరము ప్రతాపరెడ్డిగారు ఉర్జూఅరబీ పారశీకములందు పండితులు. 
తెలంగాణాభాషపైగల ఉర్టూపారశీకప్రభావమును చక్కగా ఈ దండకమునందు 
దర్శింపజేసినారు. శిష్టేతరులనోట ఆ పదజాలము, నుడికారము రూపొందిన విధమును 
హాస్య అధిక్షేపధోరణిలో ప్రతాపరెడ్డిగారు వ్యక్తీకరించినారు. పటేలును పోట్టేలనిరి. 
పోట్టేలు దర్బసూచకముగ నున్నది. గుండెలేని అధికారులను దయ మొలకలెత్తని 
మొద్దుగా మోహిత్మీమ్‌ను మొద్దుమీనుగా చిత్రించినారు. మొద్దు మ్రాననిన సరసముగ 
నుండెడిది. 


పకడ్‌లావ్‌ అనుక్రియకు తెలుగు ఆదేశ సూచక ప్రత్యయము చేర్చి, 
“పకడ్‌లావుము” అనుట గమనింప దగినది, సౌదామసాలాలు, చిట్టిరాయించుట, 
లుటాయించుట, పల్లాము మున్నగునవి చక్కని పదబంధములుగా (ప్రయోగింపబడినవి. 

జానపద గేయములు: శ్రీనాథుని పల్నాటివీరచరిత్రము నందలి ప్రయోగము 
లింతకుమున్ను పరిశీలింపబడినవి. తదితర జానపద గేయములందును ఉరుదూ 
పారశీకపదములు బహుళముగ ప్రయోగింపబడినవి. శిష్టేతరుల వ్యవహారమునందలి 
రూపాంతరములు పరిశీలనార్హములు. 

కాటమరాజుకథ: చీరి యనుపదము వ్యవహారమున చీటియైనది. చిట్టి 
అనురూపాంతరము నేడు కన్పించును. 


నిలిచిరి వజ్రీలు నిర్విచారమున 
వారి ఆటోపంబు వారిముస్తీబు. 
వజీర్‌, వజ్రీయైనది; ముస్తయీద్‌ అనుపదము ముస్తీబు అయినది. పలీతా, 
ఫలీతా, నాడా, తాకీదు, బాకీతనము, దిలాస, ఆర్మాతు, తురాయి, హేజీలు, పాద, 
మొదమదు, (మోతమదు పదమునకు వికృతి) మున్నగునవి ఇట్టివి. 


దేశింగురాజుకథ: తబ్లు, దీవాన్‌జీ, నమ్మక్‌హరాం, ముసద్దీ, నమూదు, 
తప్పీలువారి, బేగారు, భర్తీచేయు. 


బొబ్బిలి పదములు: వరదీ, షామిల్‌, దికావు, మొహర్షా, బైటో, తీనిపీట 
(ముక్కాలిపీట). 


వరహావతార చరిత్ర: తాలీంఖానా, జబర్దస్తు, బతాయించుట. 


83 


రామదాసు చరిత్ర: హజతు, సాలాఖరు, సక్తుచేయు. 

దాఖలా (గంగావివాహము), శేరిదారు (కొమిరెల్లిమల్లన్న), మక్కారికులము 
(ఎరుకలనాంచారి), బరకాస్తుచేయుట (గాంధారికథ) బందు, ఆరాబు, దరోబస్తు, 
జామీను 

(బాలనాగమ్మకథ), మైనా (బంగారుతిమ్మరాజుకథ), దూత్తేరి, లుచ్చా 
(కాలజ్ఞానతత్వము) తయినాతీ, రాజీ (కుశలవ యుద్దము) శమేనా (నలచరిత్రము), 
మసలందువేయుట (పెద్దాపురము కోడిపందెములు), మున్నగునవి ఎన్నియో ఈ 
గేయములందు కన్పట్టును. మస్నద్‌ అను పదము మసలందుగను. * షామ్యాన 
అనుపదము శమేనగనుమారుట పరిశీలింపదగినవి. " 

శాసనములు: పదునాజవ శతాబ్దము నుండి శాసనములందు ఉరుదూ పారశీక 
పదములు ప్రయోగింపబదినట్లు ప్రకటిత శాసనముల ననుసరించి తెలియుచున్నది. 
గోలకొండ సుల్తానుల కాలమునాటి శాననములందును తదితర రాజ 
శాసనములందును,* స్ట, జాతి, నామ, సామాన్య వాచకశబ్దములు, బీరుదావళులు, 
ప్రభుత్వవ్యావహారిక పదములు, వందలకొలది ప్రయోగింపబడినవి. కొన్ని పదముల 
రూపములు వికృతినొందినవి. ఇవి లేఖకుల ప్రమాదజన్యములో నాటి వ్యవహార 
రూపములో నిర్ణయించుట కష్టము. 


1. “సాహుసులతాని నిజహితుందైన మసనద ఏలి కుతు 
పనమల్మ బడయులుంగారు...పంగులు మొదలైన.... దరిబేసులకు” 
(19310) 0.743) 
షాహ్‌సుల్తాన్‌ అనుపదము సాహుసులతానియైనది. మస్నదెఆలి ఖుతు 
బుల్‌ముల్మ్‌ అనుపదమునకు రూపాంతము మసనద ఏలికుతపనమల్మ 


1 జానపదగేయములందలి ఉరుదూపారశీకపదముల స్వరూపమునుగూర్చియు, అర్థముల గూర్చియు, 
డా.బి. రామరాజుగారు నిశితదృష్టితో జానపదగేయవాజ్మయ చరిత్రమున పరిశీలించిరి. 
* South Indian Inscription Vol X నుండి కొన్ని శాసనములలోని కొన్ని భాగములు 


మాత్రమే ఇట స్వీకరింపబడినవి. 


84 


2. “ఇభురాంశా అంకనానను. ఖిలమై పోతేను ఆయన కుమారుండు 


మహమందు ఖుల్లి పాదశహ” (1583 40 ౧0.752) 
ఇభురాంశా=ఇ(బ్రహీంషా; మహమందు=మహమ్మదు. 
3. “ఖరీదుఖ (డ్యా) లకు బలిమిసేయలేదు.” (1600ADNo.753) 


4. “హజరతు యిభరాహిం పాదశాహ వొడయులుంగారు తమ 
నామజాదు అంపితేను....యీో తిరుగబడ్డ హరాంఖోలన్‌ను 
దండించి....గోలకొండ వెళ్ళివచ్చెనను ఖబురు విని.” (159040 No.751) 
హరాంఖోలున్‌= 'ఖోర్‌) పారశీ ప్రత్యయము. అన్యాయార్జిత విత్తము 
ననుభవించువారు. 

ర్‌. “అశ్రద్ధ చేసినవారి చేత .... యవరు నిగావాసులు వచ్చినా” 

(1678 ADNo.765) 

నిగావాను=ీనిగహ్‌బాన్‌) పదభవము. కాపరి అని శబ్దార్థము. 


6. “హజరతు సులతాను అబ్బుల హసాను ఆలంపంన్నాహ గారు 


రాజ్యం యేలుచువుండంగ.” (1680ADNo.766) 
ఆలంపంన్నాహ =ఆలమ్‌పనహ్‌ =సరియైనరూపము. జగద్రక్షకుడని భావము. 
7. “ఖొడావంద ఖానె ఆజం.... .... పకీర్ల అన్న వస్త్రాలకు” 
(1600ADNo.753) 


ఖుదావంద్‌ సరియైనరూపము. 
రి. ....మహమందు బుల్లి పాదుశాహ పృధివి రాజ్యం శాయంగాను 
మృతిజానగరము శీమలో .... .... జమాలుసాని.... .... : 

(1524 ADNo.754) 
ఇందు ముర్తజానగరము మృతిజా నగరమైనది. 
జమాలుసాని=సంత్సరము పేరు. 

9. “అబ్బుల్లాంగారి మొకాసా వుండ్డంగాను తనఖా మహతాజు 


85 


కిల్లై మజుకూరు.... .... దరహుజురుకు వచ్చి మాట్మా చేశిరి.” 
(1664ADNo.759) 
మాలూమ్‌కర్నా అనగా తెలుపుట. కిలెమజుకూరు=పేర్మొనబడిన దుర్గము. 
దర్‌హుజూరు =సన్నిధి. 
10.“మాముల వారిపేరను.... .... ఫర్మాన్‌సాదిరై.... .... జమచేసి 
మహజ్జరుచెశి.... పూర్వపు జాగాలను.... అయిదు స్తంభాలు వేయించి” 
(1680 ADNo.767) 
మాముల=కార్యము; జాగా =స్టలము, చోటు. మహజ్జరు =విన్నపము. 
ఫర్మాన్‌సాదిరుగుట =ఆజ్ఞ వెలువడుట. 
సరుకారు (ప్రభువు), తరపుదార (పక్షమువాడు), ఆముదానగరం 
(అహమ్మద్‌నగర్‌), కత్తు (లేఖ, వ్రాత), మియ్యా(మియ్యా), వజారతు 
(మంత్రిత్వము), మున్నగు పదములు ఈ శాసనములందు 
(ప్రయోగింపబడినవి. 
కైఫియతులు: చారిత్రక ప్రాధాన్యముగల స్థానిక చరిత్రలు తెలుగులో పెక్కు 
కలవు. ఈ విషయములో సుప్రసిద్ధ విద్వాంసులు కర్నల్‌ మెకంజీగారొనర్చిన కృషి 
చిరస్మరణీయము. ఇవి అన్నియు వ్యావహారికభాషలో వ్రాయబడినవి. ప్రభుత్వ 
వ్యవహారభాషకు సంబంధించిన పారిభాషికపదములు కైఫియతులలో వందల కొలది 
లభించుచున్నవి. ఈ ప్రయోగములు నాటి వ్యవహారములోనున్న పదస్వరూపమును 
తెలియజేయుచున్నవి. ఒక్కొక్క కైఫియతు లోని కొన్నిభాగములు మాత్రము పరిశీలనార్థ 
మిట (గహింపబడినవి. 
పిఠాపురం కైఫియతు: 
“...పైకము పాలికెలు బాకీ ఉంటే అందుకు వాయిదాపాయిదాలు చేసుకొని 
ఆవాయిదాల్ము రావు తెనుంగు రాయనింగార్ని జామీను యిస్తూ వచ్చి....” 


“ఆయన గోలకొండకు వెళ్ళి ఖావందు దర్శనం చేశినంతలో....” 
“ఆయన గరప్తారి ఆరీతిని వున్నది.” 
జమీదారి నడచేలాగునూ నాలుగు వేల ఠాణువకు ముజురా వుండచెప్పి మీకు 


వాయిదాపాయిదా: వాయిదా అనగా వాగ్దానము అని శబ్బార్భము. 
నియమితకాలము. గడువు అను అర్థమున బహుళముగ ప్రయోగింపబడినది. పాయిదా 
అను పదమునకు మూలము ఫాయిదా; అనగా లాభము. ఇట ఈ పదము వాయిదా 
అను పదమునకు ఊతపదముగ మాత్రమే స్వీకరింపబడినది. 

గరఫ్టారి: గిరఫ్లారి అను పదము యొక్క రూపము. పారశీపదమునకు బంధనము. 
ఖైదు. అనిఅర్థము. 

ముజరా=తగ్గింవు. మొక(ర్రరుచేయుట=ఏర్పాటు చేయుట. కాయం 
బేరీజు=పారశీకపదము. శాశ్వత దివాణపు సొమ్ము మొత్తము. 


(Permanent assessment) 

జామీను=జామిన్‌ అను పదముయొక్క రూపము. బాకీలు వాయిదాలు 

చెల్లించుటకు విశ్వాసపాత్రులైనవారిని అండగా జూపుదురు. అసలువ్యక్తి చెల్లించనిచో 
ఈ వ్యక్తి బాధ్యుడుగ నుండును. (58907 

జమీదారి =జమీందారి అనుపదమునకు రూపాంతరము. ఖావందు=యజమాని. 
యానాదుల కైఫియతు ; 

“ఈ నలుబై మందికి ముల్రియార్‌గా ఉండే యానాదికి.... .... 3 
ముఖ్లీయార్‌=పారశీపదము, స్వతంత్రుడని శబ్బార్థము. ఒకరి పక్షమున 
స్వతంత్రముగ వ్యవహరించువాడని వ్యవహారార్థము. 
నడిమి దొడ్డిపాలెగాండ్ల కైఫియతు: 

“అశియరామరాయణ్ణి కొట్టివేయవలెనని విజయ నగరానకుకూచు చేయించి 
ఫౌజులో వస్తువుండగా యీవర్తమానము అశియరామరాయలు విని మొహరు తీసుకొని 
రాతోరాతు వచ్చి పెనుగొండకు దాఖలు అయి, అక్కడినుండి .... .... శిఖా పత్రాలు 
పంపించి ....మీ యావత్‌ఫౌజులతో కూడ యెకాయెకి వచ్చేరని వ్రాయించి వున్నందున 
మీరు స్వామికార్యములో బహుళా మెహన్నతు చేసి కష్టపడి సకల బహుమానాలు 
బిరుదులు సంపాదించుకొన్నారు. .... .... మీ తహకీకు వర్తమానం వచ్చేటందుకు 
చోరుహరుకార్లను పంపించుమనగా 


" గద్యచింతామణి పుటలు 140-145 


87 


అప్పుడు.... పెద్దనాయడు ముందుపడి తహకీకుఖబరు నేను తెప్పిస్తున్నానని.... 
తాంబూలం తీసికొని....” 


కూచ్‌దర్‌కూచు=దాడిపైదాడి. రాతోరాత్‌=రాత్రికిరాత్రే అని శబ్బార్ధము. తక్షణము. 
అప్పటికప్పుడే, ఏమాత్రము విలంబములేక అనిభావము. మెహ్నతుచేసి =కష్టపడి, 
తహకీకుఖబరు =తహఖీఖు అనగా శోధనము. ఖబరు అనగా వర్తమానము. శోధించి 
తెలిసికొనిన వర్తమాన మని అర్థము. 


చోరుహరకార్లు: హరుకార్లు అనగా సేవకులు. చోరు అనగా దొంగ, దొంగబంటు, 
వేగులవారు అని భావము. 


పూసపాటివారి కైఫీదు:" కైెఫియతు అను పదము ఇందు కైఫీదు అను రూపములో 
గన్పట్టు చున్నది. 
షయిరు=షహర్‌ యొక్క రూపాంతరము. నగరమని అర్థము. ఇషారా చేయుట= 
సైగచేయుట. 
సిపాయీ=సిపాహిలను పదమునకు తెలుగు రూపము. 
“ఫారా సిపాయీల్ముయిషారా చేసి” పుట 7 
మొహిం=యుద్ధము, ముట్టడి అని అర్ధము. యుద్ధము నిమిత్తమై సైన్యమును 
దింపు అనుఅర్థమునందు ప్రయుక్తము. 
“వీరు పోయి మోహిందిగి లడాయి చేశే వరు” పుట 17 
ఖర్చుఖరామతు=ఖరామతు, ఊతపదము. 
ఫంజుదారు, పౌంజు=బిందుయుక్తముగ నున్న ప్రయోగములు పరిశీలింప 
దగినవి. “హాలుసాలు”=సాలెహాల్‌ సరియైన రూపము, వర్తమాన సంవత్సర మని 
అర్థము. 
“హాలుసాలు జమాబందిన్ని యిచ్చి” పు. 10, 20 
జమాబంది-బందోబస్తు చేయుట పు. 10 


భూమికి శిస్తు ఏర్పరచుటను జమాబంది అందురు. అట్టి శిస్తును కూడ జమాబంది 
అందురు. బందోబస్తు చేయుట =ఏర్పాటుచేయుట. కట్టుదిట్టమైన ఏర్పాట్లను బందోబస్తు 
అందురు. 


"వి, ఆర్‌. జగపతివర్మ సంపాదకత్వమున ఆంధ్ర సారస్వత నికేతనము రాజమండ్రి (1915) ప్రచురణము. 


88 


శిబ్బందీ ఖర్చులు: సైన్యములోని బృందమును శిబ్బంది యందురు. ఇది సఫ్‌బంది 
అనుపదము నుండి ఏర్పడినట్లు తోచుచున్నది. కార్యాలయ ఉద్యోగి బృందమును 
నేడు శిబ్బంది (Staff) అనుట కలదు. 


పర్వా: గౌరవము లేక లక్ష్యము అని అర్ధము. ఇది సుడికారరూపమున 
కైఫియతులందును, వ్యవహారమునందును గన్చట్టుచున్నది. 
“మాబోటి నవుకర్లు ఎవరుపడ్డా ఫర్వాలేదు.” 

నిత్యవ్యవహారమున “నేను వానిని పర్వాచేయను” అను ప్రయోగము కలదు. 
లక్ష్యపెట్టను. అనిభావము. 

తలబు చేయించుట: నిఘంటువుల కెక్కని పదమిది. పిలిపించుట అని అర్థము. 

“ఇభరాంబేగును తమ హుజార్కి రమ్మని తలబుచేయించి” పు.88 

వుజూర్మి=నన్నిదిి కి, కొలువుకూటమునకు అని అర్భము. 
పరమాయించి=ఆజ్ఞయిచ్చి. 


జేరుదస్తు: దస్త్‌ అనగా పారశీలో హస్తము జేరు అనగా క్రింద, వశము, 
హస్తగతము, వశమగుట అనిభావము. 


“బస్తరుదేశం మీ యొక్క జేరుదస్తులో రాకుండావున్నది.” పు.35 
యతుభారు: ఏతబారు అను పదమునుండి ఏర్పడిన రూపము. విశ్వాసమని 
అర్థము. 
“ఇతని ఖామందు అయి దంతులూరి వేంకటకృష్ణరామరాజుగార్మి వున్న హోదాలో 
యితజణ్ణి వుంచి సకలయతుభారులతో గడిపినాడు.” పు.85 
సాలీనా: సంవత్సరములెక్క ప్రకారము. సాల్‌ అనగా సంవత్సరము. 


నగదు రూపాయలు: రొక్క రూపమున అనుభావమునందును, నుడికార రూపము 
నందును నిది ప్రయుక్తము. నగదు (023%). “నీపని వాడేమైన చేయునా?” 
“ఆంనగదు, అనగా చేయ డనియే భావము. 


తగైదు: ఉద్యోగమూడుట (0139013321) అని అర్థము. తగైరు సరియైన రూపము. 
“ఈదొరగారికి వుద్యోగం తగైదు అయుపోయింది.” పు. 45 
బరదస్తు: విచారణ అని అర్థము. నేరారోపణ మను భావముకూడ సూచ్యము. 


89 


“మాన మర్యాదలు తీసివేసినాడని యీతీరున బోధించి వెంకట్రాయనింగారి 
మీద బరదస్తులు వ్రాయించినాడు.” పు. 49 


దస్తు అగుట: చేతికి వచ్చుట, వసూలగుట, అని భావము. 
రూపాయలదాక దస్తు అవుతూ వచ్చింది.” పు.51 


తనఖా చేయుట: ఏర్పాటు చేయుట అనుభావమునందును, కట్టడి చేయుట 
అనుభావమునందును ప్రయుక్తము. 


“... ఆరులక్షల రూపాయలు బాకీవుండగా రాజుగారి ముస్తాజిర్లు కుంఫిణీ 
వారికి ఇయ్యమని తనఖా చేసినారు.” పు.58 


ముస్తాజిర్లు: ప్రతినిధులు. అధికార్లు, గుత్తదారులు అని అర్థము. 
పాజి=మూర్చుడు. అజ్ఞుడు. 

“ఈఫాజీ మన సమస్తానంలో వుగ్గుపాలుత్రాగి” 
షికస్తుహదా: ఓడినవారు. 

ఈతీరున షికస్తు హదాలుగా వున్నారు. పు. 57 
దవుడుచేయుట (పు.683) దాఖలా (పు.57) దగాచేయుట (పు.43) తయారీ 


అగు(పు. 43) తాఖీదుచేయుట (పు. 38) ఖడాయించు (పు. 21) నవ్వాబుగిరి-లడాయి 
మున్నగు పదము లెన్నియో ఇందు ప్రయోగింపబడినవి. 


మొగిలితూరివారి కైెఫియతు:" 
హల్లాచేయుట=దండెత్తుట, గంద్రగోళమొనర్చుట. 
“దర్వాజాపై హల్లా చేయమని” పు. 6 

కళింగకైఫియతు: 

పారాజమీదారు=జమేదారు పదమునకు వికృతి. జమేదారు=సిపాయిలలో పెద్ద 
అని అర్ధము. బంట్రోతులలో పెద్దవానిని కూడ జమేదారని నేడు వ్యవహరించుచున్నారు. 
మొదట సైన్యములోని సామాన్య అధికారి అను అర్థమునందు ప్రయోగింపబడుచుండెను. 

“ఆమాటలకు పారాజమీదారుడు కావుడు తెలియక నాల్గు ఘడియలకు నిద్రలేస్తాడు.” 


" ఆంధ్ర సారస్వత నికేతనము రాజమండ్రి. 1915 ప్రచురణము. 


90 


అర్జీలు-తీర్పులు: ఈస్టిండియా పరిపాలనా కాలమునాటి వ్యవహార పత్రములను 
పరిశీలించినచో నాటి తెలుగుభాషపై ఉరుదూపారశీకముల ప్రభావము మిక్కుటముగా 
నుండినట్లు స్పష్టమగుచున్నది. పందొమ్మిదవ శతాబ్దినాటి అర్జీలు, తీర్పులు, మున్నగు 
వానినుండి కొన్నికొన్ని భాగముల మాత్రమే ఉదాహరింతును. 
అర్జీ- మకాం దాచేపల్లి. 
మ. జిల్లా మెజిస్టేటువారి సముఖానకు తమ నవుకరు .... వ్రాసికొన్న 
అర్జీవిన్నపము .... ఠాణా మజుకూరు ఇలాకాలో కుడిఎడమ కులాలు అనేవాడికలేదు”? 
మజ్యూరు ఇలాకా: పేర్కొనబడిన ప్రాంతము అని అర్థము. 

(1) ముద్దాయి యీ (ప్రకారం జరిగించినందుకు అతనికి రూ॥ ౩న్ను 2 ముద్దాయి 
హోదాదారు అయిఉండిన్నీ విచారించక పోయినందుకు అతనికి 1 రూ॥ 
జుములా నాలుగురూపాయలు జులుమానా విధించి, యివ్వని పక్షమునకు 
5 రోజులు కొత్వాలుచౌతరాలో విడిఖయిదు వుండేలాగునన్నూ సదర్‌ హి 
జులుమానా రూపాయీలలో ఫిర్యాదికి దేహనష్టం క్రింద రూ॥ 1 యిప్పించి 
తతిమ్మా రూ.8 లు గవునరుమెంటువారికి దాఖలు చేయగలందులకు తీర్చు 
చాయడమైంది. 
నదర్‌ హి జులుమానా=పైచెప్పబడిన జులమాన అని అర్థము. జుర్‌మాన అను 
పదము జులమాన యెనది. 
విడిఖయిదు= Simple imprisonment అని అర్థము; జుమలా=మొత్తము. 
తతిమ్మా=మిగిలిన. 

(2) ....ఫిర్యాది కట్టమూరి నరసింహులు సాకిన్‌ యనమదల దాఖలు చేసుకున్న 
అర్జీ ఏమంటే. 
ఉరుదూవాక్య విన్యాసమును పుణికిపుచ్చుకొనిన ప్రయోగమిది. 

“...వొక లేని పోని దావా బనాయించి....”* 
బనాయించుట =కల్పించుట. 
(3) “...వరకు బకాయపడి .... వకపట్టి యిందులో మలువూపు చేసుకున్నాను.... 


* గద్య చింతామణి పు. 149 
* గద్యచింతామణి పుటలు 154 


91 


అందువలన పంటలు కమ్మఅయినవినిన్ని చెప్పడం నిజమే." 


ఒక కాగితముతో మరికొన్ని కాగితములను జతచేసి 6౮07౪ లో పెట్టిన 

“మల్పూపు” చేసిన కాగితము అని అందురు. కమ్మిఅగుట అనగా తక్కువగుట. 
కమ్‌హోనా అను పదమున కిది అనువాద రూపము. నేటికిని కరీంనగరము మున్నగు 
మండలములందు “కమ్మిఅగుట” అనునది వ్యవహారమునందు బహుళముగ 
వినవచ్చును. వ్యవహారపత్రములందు అర్జీదారు వ్రాసిన పత్రము ఉర్దూ లేఖా 
సంప్రదాయము ననుసరించుట ఇట గమనింపదగిన అంశము. 

లేఖలు: పందొమ్మిదవ శతాబ్దమునందు తెలుగు లేఖాసాహిత్యము తొలి దశలో 
నుండెను. ఈ లేఖలను వ్రాసినవారు తెలుగువారు. వ్రాసినది తెలుగవారికి. లేక 
తెలుగు తెలిసిన అధికారులకు, మిత్రులకు; భావవ్యక్తీకరణమునకై పారశీ ఉర్టూ 
పదములు వదబంధములు బహుళముగ (బ్రియోగింపబడినవి. భావమును 
సువ్యక్తమొనర్చుటకు, కొన్ని కొన్ని ప్రయోగములు తోడ్చడినవనుటకు సందేహములేదు. 
బ్రౌనుదొరగారు అనేక లేఖలను సేకరించి 1821లో తెలుగుజాబుల పుస్తకము అను 
పేర బ్రకటించి యుండిరి. శ్రీమాన్‌ పరవస్తు రామానుజాచార్యులుగారికిని, 
(బౌనుపండితునకును వ్రాయబడిన లేఖలనుండి ఒకటి రెండు భాగములను 
పరిశీలించినచో తెలుగు లేఖాసాహిత్యముపై ఉర్దూ పారశీకముల ప్రభావమును 
నిరూపింపవచ్చును. 

“...విజయనగరం నుంచి ప్రశస్తమయి వకవీణ ఖరీదు మాబసవద్ధ 
వచ్చియున్నది. ....గన్మయీ పురోణి జరూరుగా వ్రాయించడమయినది. 


“... చిరంజీవులగు మా రామలింగశాస్తులకు మునసబు పని ఖాయంగా 
దయచేస్తారనే నమ్మకంచేత పోలీసు పనికి కూడా రిసైను దాఖలు చేయించినాను. * 


కావ్యములందుగాని తదితర చరిత్రములందుగాని కన్పించని కొన్ని విశిష్ట 
ప్రయోగములు లేఖాసాహిత్యమున కలవని నిరూపించుటకు ఈ ఉదాహరణమొక్కటి 
చాలును. “పరవానా” అను పారశీపదము పురోణియైనది. ఉత్తరము అనిఅర్థము. 


ఖరీదు; కొనుటకు -అమ్మకమునకు అని భావము. జరూరు=అవశ్యముగా. 


" గద్యచింతామణి పుటలు 2838 
* గద్యచింతామణి పుటలు 279 


92 


ఖాయం: Permanent-Confirm అను భావమును తెలుపును. స్థిరముగా 
నుండునట్లు అని సందర్భార్థము. 


“మారీఫత్తున”=ద్వారా అని భావము. 
“నల్లాసుబ్బన్న మారీఫత్తున దయచేశిన ఆజ్ఞాపత్రిక” 
చట్టములు 
బ్రిటిషుప్రభుత్వమువారు ప్రకటించిన చట్టముల ననువదించు సందర్భము 
లందును పారశీక ఉర్జూ పదప్రయోగముల నూతగ గొనవలసి వచ్చినది. 


(1) ....106వ చార్జరువల్ల శ్రీహర్మేజిప్టీ రాణిగారి అధికారంలో ఉంచబడి ఉ 
౦టే, లేక ఉంచబడే దరోబస్తు దేశములలో అంతటా అమలు లోనికి రావలసినది. 


(2) సదర్‌ హి దేశములకు 

(3) శ్రీరాణిగారి తాలూకు ప్రతివుద్యోగస్టుడు . 

(4 నిబంధనలనే తరహాగానైనా. 

(5) ఆ సర్దిఫికెటు తాజాగా పుచ్చుకొనుటకు తప్పిపోయినా. 
దరోబస్తు=పూర్తిగ, యావత్తు అని అర్ధము పారశీపదము. 

తాలూకు =తాల్లుఖ్‌ అను పారశీపదమునకు వికృతి. తాజాగా=క్రొత్తగా; 


కొన్ని వచన గ్రంథములు: 
దిలారాంకథ: 
(1) అంతలో పాదుశాకు మహాచింతపుట్టి యోచనచేశి యీరాజ్యాన 
యింద్రుడివంటి పాచ్చావు కూతురికి....” 
(2) “వాండ్లకు విడిదియిల్లు ఖాళీ చేయించి యివ్వగానే.” 
(3) గుర్రాలకు జీని వేశి తమ సామాను తీసుకొని సాగిపోయిరి.” 
కీరబహత్తరి కథలు: 
(1) “అయిదుమంది బంట్లున్ను బురుకా వేశిన పల్లకిలోను వచ్చి” 
(2) అందుకు పరంగివారు మామీద తాఖీదు చేశి.” 


శే గద్యచింతామణి 


93 


తోతా కథలు: 


(1) అందరు నముజాయించి యింటికి బాదుషాను 
వెంటబెట్టుకొనివచ్చినారు. 
ల 
(2) “యీ పాదుషాజాదా” 


తాతాచార్ల కథలు: 
“మా యిరువుర్లకు పారీఖత్తులు ఖరారు నామాలు పుట్టించి, యిఖమీదట... 
న. మాకు రావలసిన బాకీరొఖ్ధముగాని, వాయిదాలుగాని, .... .... 


అయివేజు యేర్పరచి తి a 
కాశీయాత్ర చరిత్ర: 
(1) ముసాఫరులు పరువు కావలెనంటె” 
(2) హయిదారాబాదుషహరుకు చుట్టు.... .... బేగంబజారు అనే 
బస్తీయున్నది. 
(8) దీవాన్‌ షేష్మారు చందులాలు.... అక్కడ యిండ్లుకట్టుకొని 
కాపురమున్నాడు... 


నిజాందేవిడి షహరు నడుమనున్నది. 

జగన్నాథ మహాత్యము. సర్వమతసార సంగ్రహము. మహమ్మదు చరిత్రము 
మున్నగు వచన (గంథములందును పెక్కు అన్య దేశ్యములు కలవు. 
ఆధునిక వాజ్మియము: 
ఆధునికవాజ్మయమునందు వివిధ ప్రక్రియా గ్రంథములలో ఉరూ పారశీక 
పదప్రయోగము లధికముగ గన్పట్టును. చిలకమర్తి స్వీయ చరిత్రము, పానుగంటివారి 
గ్రంథములు, వివిధ రచయితల నాటకములు, నవలలు, కథానికలు మున్నగు 
(గంథములలోని ప్రయోగములను పత్రికలలో నిత్యవ్యవహారసిద్ధములైన ప్రయోగములను 
లెక్కించుటయే కష్టము. శైలీవిశిష్టతకు, భావరామణీయకమునకు దోహదమొసగిన 
కొన్ని ప్రయోగములను ఆధునిక కావ్యములనుండి ఉదాహరింతును. 
గురజాడ అప్పారావు: 

ప్రాచీనకవులవలె ఆధునికులును ఉర్జూ పారశీక పదములను సందర్భోచితముగ 
భావపుష్టికై ప్రయోగించిరి. 


94 


పౌంజు పౌంజులు:- పొజు అనుపదము సైన్యమను అర్థమును వీడి బృందము 
అను అర్థమునందు ప్రాచీనకావ్యములందు (ప్రయుక్తమయ్యెను. ఈ పదమును గురజాడ 


అప్పారావుగారు సరసమైన స్వభావోక్తి వర్ణనమునకు వినియోగించుకొనిరి. 
“పారె పక్షులు పౌంజుపాంజులు” 


లవణరాజుకల* 17. 


సీదాఖర్చు: మామూలు ఖర్చునకు అనుభావమున అప్పారావుగారు ప్రయోగించిరి. 


“ఈపూటకు సీదాఖర్చు 
బేడయు నిప్పించెద మిపుడే. 


- పండితరాజు సంవాదము. 


సలహా: - 
చాలుచాలు మీరు కవి 
పండితుల కిచ్చుసలహా చక్కగనున్నది. 
శ్రీ శ్రీ :- 
సవాల్‌చేయుట= Challenge అను అర్థమునందిట ప్రయుక్తము- 
ఇంద్రదేవుని మదపుటేనుగు ఘీంగకరిస్తూ సవాల్‌చేసింది. 
- అభ్యుదయం. * 
ఖరీదుకట్టుట - విలువకట్టుట అను అర్భమునందు 
ప్రయోగింపబడుచున్నది. 
కార్మికధీరుల కన్నులనిండా 
కణకణమందే, గలగలతొణకే 
విలాపాగ్నులకు విషాదాశ్రులకు 
ఖరీదుకట్టే షరాబు లేదోయ్‌ - “ప్రతిజ్ఞ” 


" గురజాడ గేయములు సం. 2 వావిళ్ళ - 1950. 
" మహాప్రస్థానము. విశాలాంధ్ర ప్రచురణాలయము 1954. 


95 


నేడు 


కదంతొక్కుట=ఖదమ్‌ అను పదము దీనికి మూలము. అడుగు, నడక, చక్కని 
నడకతో సాగుట అని అర్థము. 


విషంగ్రక్కే భుజంగాలో 

కదంత్రొక్కే తురంగాలో .... .... నీపాటల్‌ _ - “స్విన్‌బర్న్‌కవికి” 
కలంపట్టుట = రచన చేయుట. 

“మీకోసం కలంపట్టి” -జగన్నాథుని 

రథచక్రాలు. 

దగాపడుట: మోసపోవుట. 

దగాపడిన తమ్ములార 

మీబాధలు నేనెబుగుదు -జగన్నాథ రథచక్రాలు 
సజావుగా సాగుట : దర్జాగా, వైభవముగా అనిభావము. 

సారాదుకాణాల వ్యవహారం 

సజావుగానే సాగింది. 


బురుఖా: ముసుగు అనిశబ్దార్థము. 
మాబురద రోజుహాజరు 
మా బురఖా మేం తగిలించుకొన్నాం. 
-కొంపెల్లి జనార్ధనరావు కోసం. 
తారీఖులు దస్తావేజులు 
ఇవికావోయ్‌ చరిత్ర కర్ణం 
ఈ రాణీ ప్రేమపురాణం 
మతలబులూ కైఫియతులూ 
ఇవికావోయ్‌ చరిత్రసారం- - దేశచరిత్రలు 


భావమును తీవ్రముగను, నిశితముగను ఆవేశపూరితముగను వ్యక్తీకరించుటకు 
ఈ పదములును ఖూనీకోరు, రౌడీ, మున్నగు ప్రయోగములును శ్రీశ్రీ కి చక్కగా 
తోడ్చడినవి. 


96 


శివభారతము: ఆధునికయుగములో వెలువడిన చారిత్రక ప్రబంధములలో 
గడియారం వేంకటశేషశాస్రిగారి శివభారతము ప్రశస్తమైనది. రసవంతమైనశైలికి, 
కన్నులకుగట్టునట్టి వర్ణనలకు, సంభాషణాచమత్కృతికి అన్యదేశ్యములు పదబంధములు 
వన్నెగూర్చినవి. 

జహాపనా: ఇది రాజుల నుద్దేశించునపుడు ప్రయోగింపబడు దర్బారు 
సంప్రదాయపు పారిభాషికపదము. గౌరవవాచకము. 


ననుమన్నించుజహాపనా: 111-279 
రాజీమాటలు: సాంత్వన వచనములు, సంధివచనములని అర్థము. 
“రాజీమాటల వానియుద్యమము సారంబెల్ల గుర్తించి” 121-286 
జులుముంజేతలు: దుండగపు చేష్టలు. 
జులుముంజేతలు ముస్తఫా గదిపెనంచున్‌. 10-293 


కైఫియతలందును తదితర కావ్యములందును ఒకే అర్థముకల జంటపదములు 

ప్రయుక్తములయ్యెను. శాస్త్రిగారి కావ్యమునందును నట్టిప్రయోగములు కొన్ని కలవ. 
“ఈ గోషాతెర గ్రుద్దులాటలివి.” 1-159 

ముసుగులో గుద్దులాట లని అర్థము. 

పూర్వకవులుకొందజు పద్యమునందలి గణముల కనుకూలముగ కొన్ని 
సందర్భములందును, మజికొన్ని తావుల శైలికొణకును నామ, జాతి దేశవాచక 
శబ్దములను మార్చియుండిరి. శివభారతమునందును నట్టిరూపములు కొన్ని 
కన్బట్టుచున్నవి. మాన్సబుదారు (1-25) మాలికంబరు (1-26) మోగల్‌ సైన్యములున్‌ (1 
- 159) బర్హనునిజామషహా (1-211) బీదారు (11- 5) తుగ్రక్కులుల్‌ (11-40) జాగిరు (1- 
206) అపజలు ఖానుజి (7 21) మున్నగు ప్రయోగము లిందుల కుదాహరణములు. 
ఆరుద్ర: 

సినీవాలి: (1960) ఆధునిక కవితా రీతులలో మణిప్రవాళశైలి నూత్న మార్గముల 
సంతరించుకొనినది. సంస్కృతాంగ్ల ఉరుదూపారశీక పదములను సందర్భానుసారముగ 
ప్రయోగించిన ఆధునికులెందటో కలరు. నిత్యవ్యవహారసిద్ధములైన ప్రయోగములను 
వీరు సరసముగ ప్రయోగించుట గమనార్హము. 


అచ్చా; నిత్యవ్యవహారము నందిదియొక ఊతపదముగ బహుళముగ ప్రయుక్తము. 


97 


సరేలే, మంచిది, అలాగా మున్నగు అర్థములందు కాకుస్వరమునుబట్టి వ్యవహృతమైన 
శబ్దమిది. 

అచ్చా! స్వేచ్చాజీవీ 

చర్చకే చోటిచ్చావు- “స్పినీవాలొ పుట 2 

రంగేళి: రసికుడను రూధ్యర్థమున నుడికారరూపముదాల్చిన పదమిది. విలాన 

స్వభావము కలవారు, రసికులని అర్థము. వేషాడంబరము మాత్రముకల అనుభావమున 
ప్రయుక్తము. 

ఆధునిక రంగేలీయువతిలాగ నగరానికి 

మెదడు తక్కువ. షోకులెక్కువ. 


జేబులుఖాళీబరాబరు 
కారణమేమిటి? నెలాఖరు? 
పల్టీలుకొట్టు, నకిలీ, కల్తీ నాజూకు, రోజువారి, ఆసరా, ఖాయం, మేజా, 
దగాపడుట మున్నగు ప్రయోగములతో ఆరుద్రకవిత పరిపుష్టమైనది. 
ఉరుదూభాషలోని కవిసమయములు నుడికారములు మున్నగునవి భావానుకరణ 
రూపముతో తెలుగుగేయములలో మిక్కుటముగ గన్పట్టును. 'సినీవాలా యందును 
అట్టీవి గలవు. గాయపడిన మనసు, రూపాయమేపుట (లంచమిచ్చుట) మున్నగునవి 
ఇట్టీవి. 
జాషువా: 
తెలుగు నుడికారవు తీయందనము జాషువాగారి కవిత్వమునకు 
క్రొత్తశోభనిచ్చినది. ఉరుదూపారశీకపు జాతీయములుకూడ వారి లేఖినికి నూత్నశక్తి 
నొసగినవి. 
మక్కామసీదుతోడు: రంగరాయ చరిత్రమునందలి అల్లాచరణంబులాన అను 
ప్రయోగమును స్మరింపజేయునట్టిది. 
ఒక్కొక పద్దియంబున 
కొక్కొక బంగారురూక యొసగెదను కవీ 


98 


మక్కామసీదుతోదని 
వక్కాణించెన్‌. “పిరదౌసి” 15 
1. “అల్లాతోడని పలి - 51 
2, “పక్కాకీర్తులవెల్లవేసిన - 
8. హుక్కాఖర్చుకు సాటిరాదుగద- 
మున్నగు పద్యభాగములలోని నుడికారములు శైలికిని, భావమునకును పుష్టి 
చేకూర్చునట్టివి. 
నార్లవారిమాట: 
వ[త్రికాప్రపంచమున లబ్బ(ప్రతిష్యలు నార్ల వేంకటేశ్వరరావుగారు, 
నిత్యవ్యవహారభాషతో ప్రజావ్యవహారమున పాదులుపొందిన నుడికారములతో వీరికి 
సన్నిహిత సంబంధమేర్చడినది. నార్లవారు వీనిని “నార్లవారిమాట” యందు చొప్పించిరి. 


అలగాజనము: హల్మా అనగా చులకన. అలకాజనమనగా సామాన్యజనము. 
అధికసంఖ్య ప్రజల నలగాజనమటంచు 
త్రోసివేయగల్లు రోజుపోయె, 26 


కోటలోపాగావేయుట=కోటలో ప్రవేశించి అధికారము చేజిక్కించుకొనుట, 
తిష్టవేయుట అనిభావము. 


వోటుబలములేక కోటలోపాగాను 
వేయజాలడెట్టి వీరుడైన. 28 


దమ్ములున్నవారు: దమ్‌ అను పదము నిత్యైకవచనము. కాని తెలుగు 
నుడికారమునందిది బహువచనమునొందినది. గుండెలున్నవాడని భావము. 
దమ్ములున్నవాడె ధరను గెలచు- 24 
దాశరథీశతకము: “నాతెంగాణకోటిరత్నాలవీణ” అని ఎలుగెత్తిచాటిన దాశరథి 
వాక్కునందును, భావములందుంను తీవ్రత కన్పట్టును. అన్యదే శ్యముల 
ప్రయోగములందును నట్టి భావతీవ్రతను వ్యక్తీకరించెను. నయాపైసా 
సహనమ్ములేదు=ఇసుమంతైనను సహనములేదను భావము స్ఫురింపజేయును. 
ప్రజావాణిలో చెలామణియగు నుడికారపు నాణెమిది. 


99 


హర్రాజు: పశువులను వీథులలో హరగ్రాజు చేయునట్లు ప్రజలను ప్రభువులు 
నడివీథిలో నిలువబెట్టి వారిశక్తిని పీల్చుచున్నారనియు విమర్శించు సందర్భమునందు 
దాశరథి ఈపదమును ప్రయోగించెను. 


రాజననీవుగాని ప్రజలన్‌ పసులట్టు వీధిలో హ 
ర్రాజొనరించి వారి రుధిరంబులు త్రావి సుఖీంచునట్టి యీ 


రాజులు రాజులే...” 


100 


పదజాలము - వర్గీకరణము 


నన్నయ, తిక్కన, శ్రీనాథుడు మున్నగు కవులప్రయోగములను వివిధకావ్య 
ప్రక్రియలందుగల ప్రయోగములను పరిశీలించుట జరిగినది. తెలుగులో చేరిన వేల 
కొలది ఉరుదూపారశీకపదములను వర్గీకరించి వర్ణములు, పదములు, పదబంధములు, 
(క్రియలు, (వత్యయములు మున్నగువానిగూర్చి శా(స్తీయదృవ్చితో 
పరిశీలింపవలసియున్నది. 


ఒకజాతి వేటొకజాతిపై రాజకీయముగను, సాంస్కృతికముగను ప్రభావమును 
కలిగించునట్లే ఒకభాషపై మటియొకభాష తనముద్ర వేయుచుండును. కాలక్రమమున 
ఈ ప్రభావ మన్యోన్యముగ కలుగుచుండును. పరస్పర ప్రభావ స్వరూపమును 
భాషాశాస్రజ్ఞులు భిన్నభిన్న దృక్పథములతో పరిశీలించియున్నారు. ప్రపంచభాషల 
చరిత్రను నిశిత దృష్టితో పరిశీలించినచో ఇట్టి విశిష్టర్మమును గమనింవవచ్చును. 
ఆంగ్లభాషలో (ఫ్రెంచి, లాటిన్‌, గ్రీకు మున్నగు పదము లెన్నియో చేరినవి. భారతీయ 
బాషలలో సంస్కృత ప్రాకృతపదములు వేలకొలది చేరినవి. తెలుగులో చేరిన ఉ 
రుదూపారశీకపదములు పూర్వప్రకరణమున స్థాలీపులాకన్యాయమున కొన్ని ఉ 
దాహరింపబడినవి. రాజకీయ, సాంస్కృతిక ప్రభావ ప్రాబల్యము ననుసరించియు, 
ఆయా భాషల సాహిత్యములస్థాయి ననుసరించియు తెలుగుపై ఉరుదూపారశీకముల 
ప్రభావమును శాగ్తదృష్టితో నిట్లు వివరింపవచ్చును. 

ఒకభాష వేటొకభాషనుండి పదముల గ్రహించుకార్యమును భాషాశాస్తజ్ఞాలు 
ఎరవు (Borrowing) అని వ్యవహరించిరి. అనుకరింపబడుభాష మాదిరి (1406010 
అనుకరించుభాష (Borrowing language) అనబడును. పదముల నెరవు 
తెచ్చుకొనునప్పుడు అనుకరణోద్దే శము అనుకరణశక్తి అను రెండులక్షణము 
లత్యంతావశ్యకములు. అనుకరించువారు అనుకరింపబడు భాషనుకాని అందలి 
పదజాలమునుకాని అర్థముచేని కొనుశక్తియు, అనుకరించుటకుద్దే శమును 
కలిగియుండవలయును. అనుకరణశక్తి ఆయా భాషలతో పరిచయమేర్చడిన అనంతరమే 
కలుగును. అనుకరణోద్దేశము రెండు కారణములను పురస్కరించుకొని యుండును. 
వీనిని భాషాశాస్రజ్జులు Need filling, Prestige అని పేర్మొనిరి. 


తొలిదశలో అరబీ పారశీక పదములు సాంస్కృతిక కారణమున తెలుగులో 
ప్రవేశించినవి. తెలుగుదేశమునకు ఇతర ప్రాంతములతో వర్తక వ్యాపారములను గూర్చి 


101 


ఏర్పడిన సంబంధమట్టిది. కాకతీయుల కాలమునుండియు, శ్రీనాథుని కాలము 
నుండియు తెలుగులో ఇట్టి అన్యదేశ్యములు (ప్రవేశించుటకు రాజకీయ ప్రభావమే 
కారణము. అన్నయమం త్రి అరవీభాష తురుష్క భాషల నభ్యసించుటకును, పారశీలో 
లేఖలు (బాయించుటకును రాజకీయావసరమే ముఖ్యకారణము. అన్యదేశ్యములతో 
పరిచయమేర్పడినపుడు ఆ పదములను ప్రయోగించు మోజుకూడ ఉండును. 
శ్రీనాథాదులు పారశీభాష నభ్యసించిరని భావించుట కాధారములులేవు. వినికిడివలనను, 
నిత్య వ్యవహారమునందలి పరిచితివలనను అతనికి పారశీకాది భాషలతో (ప్రగాఢ 
పరిచయమేర్పడినది. బహుముఖ ప్రజ్ఞ కలవారికి. పెక్కుభాషలందు పాండిత్యము 
కలవారికి ఇది సుసాధ్యమే. 

తెలుగులో ప్రవేశించిన పదజాలమును ప్రభుత్వ పారిభాషిక పదములు, వర్తక 
వ్యాపారములు యుద్ధపరికరములు, నిత్యవ్యవహారమున అవసరమగు సామాన్య 
వాచకపదములు, వస్త్ర అలంకరణాదులు, మత ఆచార వ్యవహారములు మున్నగు 
వానికి సంబంధించినవిగా, అన్యదేశ్యములను వర్గీకరింవచ్చును. స్థాలీపులాక 
న్యాయముగ నొకటి రెండు వర్గముల నుదాహరింతును. 

రాచరికము, ప్రభుత్వ వ్యవహారపదములు: - హజారా, పర్మానా, దస్తావేజు, గష్తీ, 
కొత్వాలు, వజీరు, దర్భారు, నజరు, రసీదు, ఖజానా, ఇనాం, హర్మారా, పటేలు, 
పట్వారి, అర్జీ మున్నగునవి. 

నిత్యవ్యవహార పదజాలము: - కురిచి, పలంగు, గలీబు, జేబు, అంగీ, తబలా, 
రోజు, పజీత, బాకీ మొదలగునవి. 

వంటకములు, ఆహార పదార్థములు: - పులావు, హల్వా, మాజుం, కిచిడి, 
మసాలా, గసాలు మొదలగునవి. 

వస్రాలంకార భూషణాదులు: - అంగీ, మొకమలు, రుమాలు, బురఖా, పరదా, 
రజాయి, పాగ, బాజుబందు, పాపోసు, దస్తీ మొదలగునవి. 

యుద్ధము, యుద్దోపకరణములు: - బురుజు, కిల్లా పౌజు, నేజా, కందకము, 
జెండా, దర్వాజా తల్వారు మొదలగునవి. 

మతము, ఆచారవ్యవహారములు: - మసీదు, నమాజు, దరిబేసు, రమ్లాన్‌, కాజి, 
పకీరు, రోజా మొదలగునవి. 


కచ 2% 


102 


పదబంధములు - సమాసములు 


ఉర్దూ పారశీకములతో తెలుగువారికి ప్రగాఢ పరిచయ మేర్చడినందున ఆ 


భాషలందలి పదబంధములు సమాసములు తద్దితములు క్రియలు మున్నగునవి 
ఎన్నియో తెలుగులో చేరినవి. ఉరూ పారశీక ప్రత్యయములను ఉపసర్ణలను స్వీకరించి 
తెలుగువారు క్రొత్త పదములను నుడికారములను రూపొందించుకొనిరి. ఇవి మన 
భాషకు ఎంతయు పుష్టిని చేకూర్చినవి. ఉపసర్గలు, ప్రత్యయములు మున్నగువానితో 
నేర్ప్చడిన రూపములను మూడువర్గములుగ విభజింపవచ్చును. 


1. పారశీ పదములు పారశీ ప్రత్యయములతో యథాతథముగ జేరినవి. 

2. పారశీ ప్రత్యయములతో రూపొందిన ఉర్లూ పదములు. 

3, ఉర్దూ పారశీక ప్రత్యయములతో రూపొందిన తెలుగు పదములు. 

భోర్‌: బందాఖోరు, లడాయిఖోరు, పుండాఖోరు, లత్‌ఖోరు, ఆబద్దాలఖోరు, 
చాడీఖోరు, పేచీఖోరు. 

గార్‌: మదర్‌గారు. 

వార్‌: ఉమ్మీద్‌వారు. 

నామా, నామ: కిరాయనామ, ఇకరారునామ, పంచనామ. 

బాజ్‌: దగల్‌బాజు, దస్తుబాజు, ధోకాబాజు. 

దార్‌: పట్టాదారు, కిరాయదారు, మునసబుదారు, మజుందారు, హక్కుదారు, 


సుబేదారు, అమలుదారు, అర్జీదారు, హవల్లారు, పెత్తనదారు, 
స్వంతదారు. 


ఖాన: టప్పాఖాన, గాడీఖాన, దీవాన్‌ఖాన, దవాఖాన. 

దాన్‌: పాన్‌దాను, కలందాను. 

వాలా: పాన్‌వాలా, రిక్షావాలా. 

బే, లా, నా: బేపర్వా బేదఖలు, బేరోజుగారు, నాలాయకు, లావారిసు, లాపతా. 
ఉర్దూ పారశీ ప్రత్యయములతో మిశ్రపదబంధము లెన్నియో ఏర్పడినవి. ఇట్టి 


సంప్రదాయము అన్ని భాషలందును కన్పించును. లాటిన్‌ ప్రత్యయములగు 016 ble, 
మున్నగువానితో ఆంగ్రపదములు ఎన్నియో రూపముల నొందినవి. 3622016, Estable 
మున్నగునవి ఇట్టివి. తెలుగుపదములకు పారశీ ప్రత్యయములు చేర్చినట్లే ఉర్దూ 


103 


పారశీ పదములతో తెలుగుపదముల జోడించి మిశసమాసములనుకూడ తెలుగువారు 
ప్రయోగించుట ఈ సందర్భమున గమనింపదగిన అంశము. పాలడబ్బా, అల్లంమురబ్బా, 
దానపట్టా, దీర్గవాయిదా, గ్రామమునసబు, భూఖామందు, గతసాలు, ప్రయాణఖర్చులు, 
తలపాగ, గోడకుర్చీ, నాటకసామానులు, ఇంటికిరాయ, గుడ్డిదర్చారు, భారీచెయ్యి, 
కిల్లాకు, అల్మాజనం మొదలగు మిశ్రపదబంధములు, సమానసములు, తద్ధితములు 
అన్యదేశ్యముల ప్రగాఢ ప్రభావమును నిరూపించుచున్నవి. సాధారణముగ అన్ని 
భాషలయందును, ఈ విధమైన మిశ్రరూపములు కన్పట్టును. ఈ సంద్రదాయమును 
బ్లూమ్‌ఫిల్డ్‌పండితు డిట్లువివరించెను. 
“When an affix or suffix occur in enough boreiyn words, it may be 
evtended to new formalities with native mateial.” 
ఉర్టూపారశీకములు కొన్ని ఎట్టిమార్చులులేక తెలుగులో (ప్రవేశించినట్లే 
ఆభాషలలోని పదబంధములు, నుడికారములుకూడ యథాతథముగ స్వీకరింపబడినవి. 
మక్కికిమక్కి, కోన్‌కిస్కా సాడేసాతి, తీన్‌తేరా, లాడ్‌సాయెబు, నవాబుసాయెబు, 
పక్కాచోరు, మున్నగునవి ఇట్టీవి. కొన్ని సందర్భములందు సమానార్థకములగు పదములు 
జంటగా ప్రయోగింపబడినవి. సిగ్గుషరము, వస్తుసామగగి, జాబులేఖ, మొదలగు 
పదములిందుల కుదాహరణములు. 
పూర్వ కావ్యములందు బహుళముగ ఇట్టి ప్రయోగములున్నను ఏ కారణము 
చేతనో లాక్షణికులదృష్టిని ఆకర్షించలేదు. అధర్వణునివంటి ఒకరిద్దరు లాక్షణికులు 
మాత్రము అన్యదేశ్యములనుగూర్చి ప్రత్యేకముగ సూత్రములు నిర్మించిరి. అసంఖ్యాకముగ 
ప్రయోగింపబడిన పదములను మిశ్రసమాసములను గుర్తించి శ్రీవడ్లమూడి గోపాల 
కృష్ణయ్యగారు ప్రత్యేక సూత్రములను ఇట్లు రూపొందించిరి. 
1 సాంస్కృతిక, ఆచ్చికాన్యదేశ్యమి శ్ర భేదాలతో సమానం చతుర్విధం- సమాస-1 
2. కేవలం అన్యదేశ్య పదాల సమాసం అన్యదేశ్య సమానం. సమాస-7 
8. సంస్కృతపదంతో ఆచ్చికాన్యదేశ్యాలు సమసిస్తే సిద్ధ్దమిశ్రమం. సమాస-10 
బేమర్యాద, పంచరంగులు, అతిజరూరు. మొ 
4. సంస్కృత సమపదంతో ఆచ్చికాన్యదేశ్యపదాలు సమసిస్తే సాధ్యమి శ్రమం. 
ర్‌. ఆచ్చికపదంతో అన్యదేశ్యపదాలు సమసిస్తే ఆచ్చికమిశ్రమం. సమాస-12 
ఖజానాగది, సామానుబండి, బంగరుమొలాం. జరూర్‌పని మొ॥ 


కచ 2% 


104 


(క్రియలు 


ఉర్దూపారశీకములందలి విశేష్యవిశేషణములకును, ధాతువులకును, తెలుగు 
సహాయకక్రియలు చేర్చి క్రొత్తధాతువులను తెలుగువారు కల్పించుకొనిరి. “ఇంచుక్‌ 
ఆయించు” మున్నగు ఆగమములతో నేర్పడిన ధాతువులు, క్రియారూవములు పెక్కు 
కలవు. ఇట్టివి దాదాపు అయిదువందలు కలవు. నిఘంటువుల కెక్కనివియు, 
వ్యవహారమున మాత్రమే ప్రచులితములగునవియు, నగుధాతువులు, పెక్కుకలవు. 

అన్యదేశ్యధాతువులకు ఇంచుగాగమములుకలిగి ఏర్పడిన రూపములు తెలుగులో 
వందలకొలది కలవు. (ప్రేరణార్థక రూపములందును, తదితరములందును “ఇంచుక్‌” 
ఆగమము కన్పించును. “ఆయించు” ఆగమమునుగూర్చి డా॥ చిలుకూరి నారాయణ 
రావుగారు ఇట్లు వివరించిరి. 

“అన్యదేశ్యములలో హిందూస్తానీ భాషనుండి వచ్చిన వెక్కువగానున్నవి. 
ఇట్టివానిలో రెండవ వర్ణము సాధారణముగ దీర్హముండును. వీని అంతములందు 
“ఆయించు” అను ప్రత్యయము చేరుచుండును.”" 

ఈసందర్భమున వీరు చూవిన ఉదాహరణములలో కొన్నిటి యందు 
ఇంచుగామమును, మరికొన్నిటియందు ఆయించుగామము కలగుచున్నది. ఇట్టి 
రూపములు తెలుగులో ఎన్నియోకలవు. 

అటకాయించు, బనాయించు, భగాయించు, బచాయించు, బడాయించు, 
బదలాయించు, ఉడాయించు, అజమాయించు, కేటాయించు, ఖడాయించు. 
గదమాయించు, గల్భాయించు, గుజరాయించు, ఖులాయించు, చుకాయించు, 


గలాయించు, గిరిదాయించు, 
1 ఆంధ్రభాషాచరిత్రము ప్రథమ సంపుటము పుట 122 


105 


గుమాయించు, చలాయించు, చెటాయించు, చడాయించు, జుమాయించు, 
జమాయించు, టలాయించు, దబాయించు, తనాయించు, తమాయించు, డుబాయించు, 
నచాయించు, నిభాయించు, పస్తాయించు, పురమాయించు, ఫిరాయించు, బతాయించు, 
బదలాయించు, బగాయించు, బజాయించు, బిడాయించు, బుకాయించు, మనాయించు, 
మినహాయించు, మిలాయించు, లడాయించు, లగాయించు, లపటాయించు, 
సడాయించు, సజాయించు, సతాయించు, సునాయించు, సుసలాయించు, గుమాయించు 
మొదలగునవి. 

అన్యదేశ్య విశేష్యవిశేషణములు తెలుగు (ప్రేరణార్థక క్రియలతో చేరి ఏర్పడిన 
(క్రియారూపములు ఇటగమనార్హములు. ఖాయిదాచేయించు, అమలుచేయించు, 
దాఖలుచేయించు, దురస్తుచేయించు, మాపుచేయించు, మున్నగునవి. ఇట్టివి. 

చేయు, పడు, అగు, పట్టు పెట్టు, కొట్టు, తీయు, పుట్టు, చూపు, ఇచ్చు, వేయు, 
వ్రాయు, కట్టు, ఒసగు, పొందు, పజచు, లేచు, జజుపు, ఎత్తు, తీరు అను మున్నగు 
సహాయక క్రియలవలన నేర్పడిన రూపములు. 

చేయు: అమలుచేయు, అర్మాతుచేయు, ఇషారాచేయు, కరాబుచేయు, 
కాతరుచేయు, కూచీచేయు, కైజాచేయు, ఖరీదుచేయు, ఖాళిచేయు, గలభాచేయు, 
గిలాబుచేయు, గులాముచేయు, జప్తీచేయు, జబర్దస్తీచేయు, జారీచేయు, తనఖీచేయు, 
తమాసాచేయు, తర్ణుమాచేయు, తామీలుచేయు, దగుల్భాజీచేయు, దాఖలుచేయు, 
దురస్తుచేయు, దోస్తీచేయు, నకరాచేయు, పరేషాన్‌చేయు, పక్కాచేయు, వజీతుచేయు, 
ఫైనల్‌చేయు, బద్‌నాంచేయు, బర్తరఫ్‌చేయు, బందోబస్తుచేయు, బరకాస్తుచేయు, 
భర్తీచేయు, మంజూరుచేయు, మద్ధతుచేయు, దిల్లగీచేయు, మల్ఫూథ్‌ చేయు, 
ముస్తీదుచేయు, మాపుచేయు, యాదిచేయు, రవాణాచేయు, రస్తుచేయు, రద్దుచేయు, 
వకాలతుచేయు, వావసుచేయు, షరీకుచేయు, షోకుచేయు, సలాంచేయు, 
సిఫారసుచేయు, సుస్తీచేయు, హల్లాచేయు, హాజరుచేయు, హైరాన్‌చేయు, హుషార్‌చేయు. 


పడు: గాబరాపడు, డీలాపడు, దఖలుపడు, దగాపడు, బకాయపడు, 


బాకీపడు. 
అగు: అమలగు, ఖాయమగు, రద్దుఅగు. 
పెటు: టోపీపెట్లు, నజర్‌పెట్లు, సారిఖత్తుపెట్లు, గిరివిపెటు. 
(స) ల ల వావి అ (స) 
కొట్టు: _గప్పాలుకొట్టు, తాలీలుకొట్టు, గోతాకొట్టు. 
ల ల ల ల 


106 


తీయు: _దివాలతీయు. 
చూపు: దాఖలాచూపు, హవాలాచూపు. 
ఇచ్చు: ఈనామిచ్చు, చీటిఇచ్చు, తరిఖీ దుఇచ్చు, తాజీమిచ్చు, 


వేయు: పాగావేయు, దావావేయు. 
కట్టు: _ ఖరీదుకట్టు, జమకట్టు. 
పజచు: దఖలుపజచు. 

లేచు: సవారీలేచు. 

ఎత్తు: బేజారెత్తు. 

తీరు: పౌజులుతీరు. 

తిరుగు: గోల్‌తిరుగు, ఉల్దాతిరుగు. 
చెప్పు: మతలబుచెప్పు 

తిను: మొఖాసాతిను, ఇనాంతిను. 


ఇన్ని విధములైన క్రియలు తెలుగులో ప్రవేశించిన తరువాత భావవ్యక్తీరణమునకు 
కొత్తదారు లేర్పడినవనుటలో సందేహములేదు. కొన్నికొన్ని భావములను ఈ క్రియల 
సహాయములేనిది స్పష్టముగా వ్యక్తీకరింపలేము. తెలుగుభాషలో నవి అంతగా 
మేళవించిపోయినవి. లాక్షణికులు, భాషాశాస్త్రవేత్తలు ఈ ధాతువులగూర్చియు, క్రియా 
రూపముల గూర్చియు ఉర్దూ పారశీక ధాతుప్రత్యయములలో కలుగు మార్పులను 
గూర్చియు, ప్రత్యేకముగ పరిశీలించు అవసర మెంతయుకలదు. 


కచ 


107 


వర్ణములు - ధ్వనులు 


ఉర్దూ ఒక విధమైన సంకరభాష. ఇందు అరబీ, పారశీకము, ప్రాచీన హిందీ, 
సంస్కృతము, మున్నగు భాషలనుండి ఎన్నియో వర్ణములు చేరినవి. ఒక్కొక్క 
బాషయందు కొన్ని విశిష్ట వర్ణములుండును. ఆ వర్ణములను ఆధారముగ గొని ఆ 
యా పదములే భాషకు చెందినవో సులభముగా గుర్తింపవచ్చును. అరబీభాషలో 
“పే- చీం- జే- గాఫ్‌” అను ఉచ్చారణముగల వర్ణములు లేవు- పారశీలో ట- 
డ- ఠ- ఢ మున్నగు వర్ణములులేవు- ఉర్ణూభాషలోని వర్ణముల ఉచ్చారణలివి. 


అలీఫ్‌- బే- పే- తే- టే- సే- జిం- చీం- హై- ఖే- దాల్‌-డాల్‌-రే-జే- 


సీన్‌- షీన్‌- సువాత్‌- జువాత్‌- తోయ్‌- జోయ్‌- అయిన్‌- గైన్‌- ఫే- ఖాఫ్‌- 


కాప్‌- 


గాప్‌- లాం- మీం- నూన్‌- వ హె- య- నూనెగున్నా. 

ఈ వర్ణములలో అరబీ పారశీవర్ణముల సంఖ్య అధికము. తెలుగులో ప్రవేశించిన 
ఉరుదూ పారశీక పదములను వ్రాయుట యందును, ఉచ్చరించుట యందును మనకు 
కొన్ని చిక్కులు కలవు. ఆ భాషలోని వర్ణములకు సరియైనవర్ణములు తెలుగులో 
లేకపోవుటయే దీనికి కారణము. మనకు విజాతీయములైన ఆ భాషలలోని వర్ణముల 
ఉచ్చారణలివి. 


సె-ఖై-జె-జె-జువాత్‌-జోయ్‌-ఐన్‌-గైన్‌-ఫే-ఖాఫ్‌ 


108 


ఈ ధ్వనులుగల వర్ణములతోడి పదములను యథాతథముగ వ్రాయుట కష్టము. 
ఆ పదముల నుచ్చరించుట సాధనపై ఆధారపడినది. ఉరుదూ పారశీక వర్ణములతో 
పరిచయము కలవారికి అది సులభమే. కాని అపరిచితులకు కొంత కష్టము కలుగును. 
అట్టి సందర్భములందు ఆ యా ధ్వనుల సామ్యవర్ణములను ఊతగొని ఆయా పదములను 
తెలుగువారు ఉచ్చరించుచున్నారు. ఖరాబు అనుపదమును అచ్చముగా ఉరుదూవారు 
ఉచ్చరించినట్లు ఆ వర్ణముతో పరిచయముకలవారు ఉచ్చరించుచున్నారు. మటికొందరు 
కరాబు అనియే ఉచ్చరింతురు. విశిష్ట ఖ కారమునకు సరిపడు వర్ణము తెలుగులో 
లేదు. క,.. ఖలను మాత్రమే స్వీకరింపక తప్పదు. ఇట్లే మనకు విజాతీయములగు 
వర్ణములనుచ్చరించుట యందుధ్వనిసామ్యముగలవానితో ఉచ్చరించుట కలదు. వ్రాతలో 
మాత్రము తెలుగువారికి క్లేశము కలుగకతప్పలేదు. ఫల్‌, జప్తీ, గరీబ్‌, ఖరాబ్‌, ఖానూన్‌ 
మున్నగు పదములలో ఖకార విశిష్టములైన ధ్వనులు ఉరుదూపదములలో రెండు 
కలవని స్పష్టమగుచున్నది. ఖై- ఖాఫ్‌ అని ఉచ్చారణగల వర్ణములకు తెలుగువారు క, 
ఖ ల నుపయోగించుచున్నారు. ఫే అను ఉచ్చారణము గల వర్ణములకు పృుఫ 
కారము లుపయోగింపబడుచున్నవి. 


ఆంగ్లము మున్నగుభాషలనుండి తెలుగువారు పదముల స్వీకరించుపట్ల వ్రాతలో 
ఇట్టి చిక్కులే కలుగుచున్నవి. 110/4 అను పదమును తెలుగువర్ణములలో ఫ్లవర్‌ 
అనియే వ్రాయుచున్నారు. దంత్య, తాలవ్వ, ఓష్ట్ర ధ్వనులలో విశిష్టోచ్చారణము గల 
ఉరుదూపారశీక పదములను వ్రాయుటలో తెలుగువారు సర్వాంగీకారయోగ్యమగు 
మార్గము నవలంబింప వలసిన అవసర మెంతయుకలదు. లేనిచో పదముల 
స్వరూపమును గుర్తించుటయందు అర్థముల (గ్రహించుటయందు దొనగులేర్పడు 
ప్రమాదము కలదు. బిరుదము అను అర్థముగల “ఖితాబ్‌” అను పదమును పుస్తకము 
అను అర్థముగల “కితాబ్‌” అనుపదమును “కితాబ్‌” అనియే వ్రాయుచున్నారు. ఖితాబ్‌ 
అను పదములోని వర్ణము 'ఖై ఉచ్చారణముకలది. కితాబ్‌ లోనిది కకారము మాత్రమే. 
డా॥ చిలుకూరి నారాయణరావుగారు కితాబు అను పదమునకు పుస్తకము బిరుదు 
అను అర్థద్వయము కలదని వ్రాసిరి. పరిశీలింప ఇవి రెండును భీన్నవర్ణములుగల 
పదములు. శ్రీ నిడుదవోలు వేంకటరావుగారును శబ్దరత్నాకర అనుబంధమునందు 
అన్యదేశ్యపదముల అర్థవివరణ సందర్భమునందు పైవిధముగనే వ్రాసిరి. 

ఈ చిక్కులనుండి తప్పుకొనుటకు విజాతీయవర్ణములకు తెలుగువారు ధ్వని 
సంకేతములతోడి సామ్యవర్ణములను[గ్రపొంచుటయే ఉత్తమమైనమార్గముగ 


109 


తోచుచున్నది. ఆధునిక భాషాశాస్త్ర విద్వాంసులు ఇట్టి ధ్వని సంకేతములను సూచించి 
వాని ననుసరించియే వ్రాయుచున్నారు. తెలుగువారు కొందజు అన్యదేశ్యములను 
వ్రాయుపట్ల అంతర్జాతీయ ధ్వనిసంకేతవిధానము ననుసరించుచున్నారు. ఈ 
విధానమునకు వ్యాప్తి కలిగించుటకు కృషి జరుగవలసియున్నది. 

ఈ సందర్భమునందు వాజ్మయ మహాధ్యక్ష శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు 
కావించిన కృషియు, వారు సూచించిన పద్ధతియు పరిశీలనార్హములు. వీరు 
అన్యదేశ్యవర్ణములకై తెలుగులో ఒకటి రెండువర్ణములను చేర్చిరి. ఫే అను ఉచ్చారణగల 


వర్ణమునకు ప అనువర్ణమును సూచించి దీనికి గుణింతమునిట్లు చూపిరి. 
/ 
ప- పా- పి- పి- పు- పూ- పె- పై- పొ- పో- పౌ 
Af / /౮ 1 / ౮007 

వ్యావహారికాంధ్రవ్యాకరణమునందు గోపాలకృష్ణయ్యగారు సూచించిన 
విధానమును విద్వాంసులు పరిశీలింపవలసియున్నది. దీనిని కొత్తవర్ణముగా గ్రహించుట 
కవకాశములేదు. ఒక సంకేతమువలెనేయున్నది. ఇది అన్ని వర్ణములకును ఆచరణ 
యోగ్యమా? అనునదే సందేహము. గోపాలకృష్ణయ్యగారు “పి కారము గల పదాలు 
అన్యదేశ్యాల సూత్రీకరించియివ్నాదు. 

ప కారంకలపదాలు అన్యదేశ్యాలు” - సంజ్ఞా. పరి. సూ 52. 

/ 

ఈ ఒక్కనర్ణమే కాక మరికొన్ని వర్ణముల వ్రాయురీతిని కూడా వారు సూచించిన 
సమంజసముగా నుండెడిది. నూత్నవర్ణముల రూపొందించుటకంటె ధ్వని సంకేతముల 
పాటించుటయే ఉచితమనిపించును. 

అన్యదేశ్యములను సులభముగా గుర్తించుటకును, వానిని సరియైన ఉచ్చారణ 
రీతిలో వ్రాయుటకును, ముద్రణ వ్యవహారమునకును ఈ విధానము తోడ్చడుననుట 
కెట్టి సందెహములేదు. 


110 


ధ్వని - పరిణామము 


ఒకభాషనుండి వేటొకభాషకు పదములు చేరినపుడు ధ్వనులయందును పదముల 
స్వరూపమునందును మార్పులు కలుగుట సహజము. ఐనను ఇట్టిమార్పులు కలుగుటకు 
కారణములను ఇదమిత్టమని నిర్ణయించుట కష్టము. ఆ మార్పుల సూత్రీకరించుటయు 
కష్టమే. భాషాశాస్తజ్ఞులు ఈమార్చులను వాని స్వరూపములను పరిశీలించి 
సాధారణముగ రెండుమూడు కారణములచే ఇట్టిమార్చు లేర్పడునని వివరించిరి. 

వాతావరణ ప్రభావము:- వాతావరణ ప్రభావమున ధ్వనుల యందును 
ఉచ్చారణలందును విపరిణామము కలుగునని కొందటి అభిప్రాయము. ఈ 
సిద్ధాంతమును వారు భౌగోళిక సిద్దాంతమని (Geographical Theory) పేర్మొనిరి. 
కాని ఇది శాస్త సమ్మతమైనవాదము కాదు. ధ్వనుల ఉచ్చారణమునకు స్వరనాళములు 
మాత్రమే తోద్పడుననియు భౌగోళిక పరిస్థితులతోడను వాతావరణ ప్రభావముతోడను 
ఉచ్చారణరీతుల కెట్టి సంబంధము లేదనియు కొందటిమతము. ఉష్టమండలములనుండి 
శీతలమండలములకు వచ్చినవారి ఉచ్చారణలో నెట్టిమార్చు కనుపించదని వీరివాదము. 
సాధనమువలన విజాతీయధ్వనుల నుచ్చరించుటసాధ్యమే. 

జాతుల సమ్మేళనము = ఒక (ప్రాంతమున భిన్న భఖిన్నములైన జాతుల 
సమ్మేళనమున ధ్వనివిపరిణామ మేర్చడునని కొందు శాస్త్రజ్ఞుల అభిప్రాయము. 
వీరిసిద్దాంతమును Substratum Theory అందురు. వివిధజాతుల కలయిక లేనపుడును 
ధ్వనులలో మార్చులేర్చడిన అంశముల నాధారముగగొని కొందజు విద్వాంసులు 
పైవాదమును తిరస్మరించిరి. 

సులభోచ్చారణము: (ప్రతికార్యమును నిర్వహించుటయందును సులభమైన 
మార్గము నన్వేషించుట కన్పట్టును. ధ్వనుల నుచ్చరించుటయందును సౌకర్యమును 
ప్రధానముగ నెంచుటకలదు. భాషాశాగ్రజ్ఞులు దీనినే 3236 Theory అనిరి. ఈ 
మూడింటియందును ఈ సిద్ధాంతమే శాప్రీయముగను, అంగీకారయోగ్యముగను 
కన్పట్టుచున్నది. ఆ బాల వృద్దులును, పండిత పామరులును ఉచ్చారణలో శ్రమలేని 
విధానమునే అనుసరించుట సహజము. ఉచ్చారణ సౌకర్యమనగా నిట్లుండునని 
గీతగీసిచెప్పుట ఎవరికిని సాధ్యముకాదు. వ్యక్తులస్థాయిని అనుసరించిన విషయమిది. 


111 


ఉచ్చారణలోని అశక్తతయు ధ్వని విపరిణామమునకు హేతువు అనుఅంశమిట 
విస్మరింపరానిది. 

ఒకభాషనుండి వదములను స్వీకరించునవుడు జనులు కొన్ని 
మార్చులొనర్చుచుందురు. ఈ పదమునకీమార్పు విధిగా కలుగునని ఘంటాపథముగ 
చెప్పలేము. ఒక విధమైనమార్చ్పు కొన్ని సందర్భములందొకరీతిగను, మణికొన్ని 
సందర్భములందు దానికి భిన్నముగను ఏర్పడవచ్చును. పెక్కు సందర్భములందు కలుగు 
మార్చులనే పరిశీలించి కొన్నింటిని సూత్రీకరించుట జరిగినది. సాధారణముగ ఉ 
చారణ సందర్భములందు కొన్ని ధ్వనులను తేల్చియు, మరికొన్నింటిని ఒత్తియు, 
ఒక్కొక్కసారి మధ్యస్థముగను పలుకుటకలదు. పదస్వరూపము ననుసరించియు, 
ఆయాభాషల విశిష్టలక్షణముల ననుసరించియు, ఉచ్చారణ రీతు లేర్పడును. ఉ 
ర్ల్టూపారశీకపదముల ఉచ్చారణమునందును స్వరూపమునందును ఏర్పడినమార్పులు 
భిన్నభిన్నములుగ నున్నవి. ఈ మార్పులను కొంతవజకిట్లు నిరూపింపవచ్చును. 
1. హలంతము లజంతములగుట. 

ఆంధ్ర మజంతభాష. సంస్కృతాది భాషలనుండి పదములు చేరినపుడును 
హలంతములైన పదములు అజంతములుగ మారినవి. ఉరుదూ పారశీకపదములుకూడ 
తెలుగంలో ఇట్టి మార్చులనొందినవి. వదాంతములందలి వాల్లులేకాక 
పదమధ్యమునందలి హల్లులుకూడ ఇట్లేమారినవి. 


దురస్స్‌ = దురస్తు గులాబ్‌ = గులాబు 
మిస్‌ల్‌ = మిసలు గోర్‌ = గోరి 
ఇనామ్‌ = ఇనాము ఫికర్‌ = ఫికరు 

2. కొన్ని సందర్భములందు “అము” ప్రత్యయము చేరినది. 
గజ్‌ = గజము దుకాన్‌ = దుకాణము 
దఫ్లర్‌ = దఫ్లరము అంబార్‌ = అంబారము 


3. ఉరుదూ పారశీక పదములు కొన్ని అజంతములయ్యు తెలుగులో కొన్ని 
మార్చునొందినవి. 


అర్జి = అర్జీ ఖుష్మి = ఖుషీ 
4. పదాంతమునందలి “ఐన్‌” అను ఉచ్చారణముగల వర్ణములకును అకారోచ్చారణము 


112 


గలిగినవానికిని దీర్తాచ్చువచ్చినది. 
యె 
జిలిఅ = జిలా జమిలఅ = జమా 
5. పదాది యందలి దీర్లాచ్చు హ్రస్వమగును. 
యి 


చాలాన్‌ = చలాను బాజార్‌ = బజారు 
చాబుక్‌ = చబుకు 

6. పదమధ్యమందలి ఇకారము అకారముగ మారుట. 
దాఖిల్‌ = దాఖలు హాజిర్‌ = హాజరు 
ఆఖిర్‌ = ఆఖరు సాదిర్‌ = సాదరు 


వర్ణములు, పదములు మున్నగువానియందు ఏర్పడు మార్పులను భాషాశాగస్త్రజ్ఞులు 
శాప్రీయదృష్టితో పరిశీలించియున్నారు. " ఇవి సాధారణముగ అన్ని భాషలయందును 
నేర్చడుచుండును. అన్యదేశ్యములందేర్చడిన వివిధములైన మార్పులను భాషాశాస్త్ర 
సిద్దాంతములననుసరించి ఇట్లు వర్గీకరింపవచ్చును. 


1. స్వరాకర్షణము:- పూర్వమునందుకాని పరమునందుకాని కల అచ్చుల ఆకర్షణము 
వలన ఒక అచ్చు మార్చునొందుట స్వరాకర్షణ మనబడును. ద్రావిడభాషలందీమార్చు 
సర్వసాధారముగ గన్పించును. “కు” ప్రత్యయము “కి”గా మారుట ఈ సూత్రము 
ననుసరించియే. 
చేతి+కు = చేతికి రాముని+కు = రామునికి 
ఉరుదూపారశీకపదములు తెలుగులో చేరినపుడును ఇట్టిమార్చుల నొందినవి. 
ఖబర్‌-కబరు- = కబురు. 


విభక్తి ప్రత్యయములు చేరిన పదములందును బహువచన రూపములందును 
నిట్టి మార్చు గోచరించుచున్నది. 


కిస్తి+లు = కిస్తులు తుపాకి+లు = తుపాకులు 
కచేరి+కు = కచేరికి భికారి+కు = భికారికి 
బీబి+కు = బీవికి. 


BloomField -Language. య. 20-22 


113 


మున్నగురూపము లిందులకుదాహరణములు. ఈ మార్చులన్నియు స్వర 
సామ్యలక్షణము కలవి. కేవల ముచ్చారణసౌకర్యము కొరకేర్పడినవి. 
2. వర్ణవ్యత్యయము:- అచ్చులుకాని హల్లులుకాని పరస్పరము స్థానమును 
మార్చునొందుటను వర్ణవ్యత్యయ మందురు. ఇట్టి మార్పు మాటలాడువారి ఆశక్తత 
వలనను అజ్ఞానము వలనను ఉచ్చారణత్వర వలనను సాధారణముగ నేర్పడుచుండును. 
అమానతు = అనామతు సఖ్సీ = ఖస్తి-కస్తి 
దీనినే వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు కొన్ని పదాలకు అక్షర వ్యత్యస్తం 
జరుగుతున్నది. (సూ. 460 పు.148)లని సూత్రీకరించిరి. 
8. ధ్వనివ్యత్యయము: - ద్రావిడభాషలందు సాధారణముగ ఊనిక (560353 200000 
పదము యొక్క ప్రథమాక్షరముపై నుండును. ఊనిక తరువాతి అక్షరముల పైనున్న 
శబ్దములందును నిట్టి వర్ణవ్యత్యయము కన్పట్టుచున్నది. 
బహెదా = హోదా 
4. ద్విరుక్తి:- ఇది ఒకవిధమైన వర్ణసమీకరణ మనిచెప్పవచ్చును. వర్ణనమీకరణమునందు 


(Assimilation) విభిన్నములైన రెండువర్ణములు సంయోగముచెందును. ఒకవిధముగ 
అన్యదేశ్యములందు ద్విరుక్తికలుగుచున్నది. 


ఇతర్‌ = అత్తరు హద్‌ = హద్దు కమి = కమ్మి 
హఖ్‌ = హక్కు ఖిలా = ఖిల్లా గలీ = గల్లి 
హిసాబు = హిస్సాబు ఖీయిమత్‌ = కిమ్మతు నౌబతు = నౌబత్తు 
పతా = పత్తా ఊని = ఉన్ని మదద్‌ = మద్దతు 


5. స్వరభక్తి లేక స్వరవిశ్లేషము: - (Anaptyxis) 
విజాతీయములైన హల్లులు సమీకరణమునొందునపుడు ఒక అచ్చుచేరి 
సంయుక్తాక్షరమును విశ్లేషమొనర్చును. 


తఫ్సీలు =తఖిసీలు మక్తా= మగతా కార్థానా =కారుఖానా 
జుల్మ్‌=జులుము బద్దీ=బదిలీ ఇ(ఖ్రార్‌=ఇకరారు 
బద్నామ్‌ =బదనాము ఖుష్మి=ఖుసికి ఆజ్మాయిష్‌=అజమాయిషు 


తక్రార్‌=తకరారు _ గోప్పేచాగోష్‌పేషు 


114 


6. గుణధర్మము: - ఏ.ఓ.ఆర్‌. అనునవి గుణములు. అకారమునకు ఇ-ఉ-బు- 
వర్ణములు పరమైన గుణము లేకాదేశమగును. ఇట్టిసూత్రముతో నిమిత్తములేకయే ఉ 
ఓగా మారుట ఉచ్చారణ సామ్యము వలననే. 


ముబాదిలా = మొబాదిలా గులామ్‌ = గొలాము 
ముగలాయి = మొగలాయి ఇకరారు = ఎకరారు 
ముఖాసా = మొఖాసా ఉస్తాద్‌ = ఒస్తాద్‌ 

ముఖద్దమా = మొకద్దమా ముఖాం = మొఖాం 


7. హల్లోపము:- ఒకపదమునందలి అంత్యాక్షరము రెండవపదము లేక ప్రత్యయము 

యొక్క ఆద్యక్షరము సాజాత్యములైనపుడు సాధారణముగ హల్లోపముకలుగును. 
ఖరీద్‌+దారు = ఖరీదారు 

రి. వర్ణచ్యుతి: - సంయుక్తాక్షరములలోని ఒకవర్ణము జారిపోవుట కొన్ని పదములందు 

గన్పట్టును. 


మజ్టూరి = మజూరి మస్టిద్‌ = మసీదు 
పదాదియందలి హకారము అకారముగమారుట బహుళముగ గన్పట్టును. 
హబిషి = అబిసి హర్మారా = అర్మారా 
హమేషా = అమేషా హర్మాతు = అర్మాతు 
పదమధ్యమునందలి “హా” కారము లోపించుటయుకలదు. 
దసెహరా = దసరా కచ్చేరి = కచేరి పహరా = పారా 
సాహెబు = సాయెబు ఖుష్టాల్‌ = ఖుషాలు 
9. పరుషములు సరళములగుట:- సరళములు పరుషములగుట. 
దబాయించుట = డబాయించుట నఖారా = నగారా 
దాబా = డాబా తఖాజా = తగాద 
నఖద్‌ = నగదు జాఫరాన్‌ = జాబరా 


10. అనునాసికముల మార్చు: - 
దుకాన్‌ = దుకాణము దీవాన్‌ = దివాణము 


115 


కొన్ని సందర్భములందు అనునాసికము లోపించును. 
మంజిల్‌ = మజిలీ 

11. జానపదవ్యుత్పత్తి:- Folk etymology. 

శబ్దముల న్వరూపముతో న్వల్పవరిచితివలనను, వరిచితి అనలే 
లేకపోవుటవలనను కొన్ని కొన్ని పదములకు చిత్రమైనమార్పులు కలుగుచుండును. 
జానపదులలో నిట్టిమార్పు లధికముగాగన్పట్టును. 

నుక్సాన్‌ = లుక్సాన్‌ నంగా = లంగా 
12. కవిప్రయోగములు: - శిష్టేతరుల ఉచ్చారణమునందును వ్రాతలందును పదముల 
స్వరూపము మార్పు నొందినట్లు కవులప్రయోగముల వలనను కొన్ని పదములు 
మార్చునొంది వ్యవహారమున నిలిచిపోవును. ఒక్క పదమునకు రూపాంతరము 
లనేకములు ఇట్లే ర్పడునట్టి వే. శైలీసొమ్యతకొబకు, శైలీగాంభీర్యమునకు, 
చంధోనుగుణముగను పదములు మార్చునొందును. 


కరి మయూర మరాళికలకు నొయ్యార మీ 
నా మిచ్చి నడపు నన్నంపు నడపు 
ఇట ఛందస్సుకొణకు ఈనాముఅను రూపమేర్చడినదనితోచును. 
“ఖుసిమీటిన్‌ సురధాణి.... .... .... ” అనుపద్యభాగమున ఓజోగుణశైలికి 'సురధాణి 
రూపమేర్పడినది. 
“చ-సొలు “ర-ల” లు “ష-శ-సి లు పరస్పరము మారిన పదజాలము 
తెలుగులో ఎంతయోకలదు. సూత్రబద్దమొనర్చలేని మార్చులును ననేకముకలవు. 
ఇవియన్నియు ప్రయోగములవలన గ్రాహ్యములు. 


కచ 2% 


116 


అర్ధ విపరిణామము 


శబ్దములకుగల శక్తులను అవి అర్థమును స్ఫురింపజేయుపద్ధతులను ప్రాచీన 
సంస్కృతాలంకారికులు నిశితముగ పరిశీలించి అఖిద, లక్షణ, వ్యంజన అను 
వృత్తులవలన అర్థము వ్యవహరింపబడునని వివరించియుండిరి. అభిధ వాచ్యార్థమును, 
లక్షణ లక్ష్యార్థమును, వ్యంజన, వ్యంగ్యార్థమును దెలుపును. అర్థగ్రహణమునకు వృద్ధ 
వ్యవహారము, ఆపోపదేశము మున్నగునవి సాధనములు. 

శబ్దమునకుగల అర్థమును సరిగా దెలిసికొనలేక పోవుటవలనను, పదరూప 
సామ్యముచే వేరొకఅర్థము స్ఫురించుటవలనను. ఒక్కొకసారి ఒక్కొకపదమునకు 
భిన్నార్థము లేర్పడుచుండును. ఇట్టి సందర్భములందు కొందటు మాత్రమే స్వీకరించిన 
విపరీతార్థము కారణాంతరములవలన నిత్య వ్యవహారసిద్ధములగుచుండును. పదముల 
అనుచిత విభాగము వలనను ఇట్టి ప్రమాదములు సంభవించుచుండును. 

కొన్నికొన్ని పదములకు భిన్నభిన్న కారణములచే ఒకసారి విస్తృతార్థముకాని, 
మటియొకసారి సంకుచితమైన అర్థముకాని ఏర్పడుచుండును. అర్ధములో భిన్న విభిన్న 
కారణములచే కలుగు విపరిణామమును భాషాశాస్రజ్ఞులు శాస్తీయపద్ధతులతో 
పరిశీలించిరి. శాస్త్రగ్రంథములం దీశాఖను వారు 56020405 అని పేర్శొనిరి. 

ఆధునికభాషాశాస్తజ్ఞుల సిద్ధాంతముల ననుసరించి సంకోచము, వ్యాకోచము, 
సౌమ్యత్వము, గామ్యత్వము మున్నగునవి అర్థములందు భేదమేర్పడుటకు కారణమని 
వివరించిరి. వ్యక్తిమనస్తత్వము. కవుల ప్రయోగవిధానము అనునవి పదముల 
అర్థమునందు మార్పుగలిగించునను అంశముకూడ ఇట గమనింపదగినవి. 

1. సంకోచము: - సామాన్యార్థమును వెలువరించు శబ్దము ఒక్కొక్కసారి 
విశేషార్థమును మాత్రమే బోధించును. పదముయొక్క అర్థము సంకుచితమగును దీనినే 
సంకోచ మందురు. ఆంగ్లమున దీనిని 65810408 అని వ్యవహరింతురు. “చీరి 
అను పదము మొదలు వస్త్రవాచకము నేడు స్రీలు ధరించు వస్తవిశేషమును మాత్రమే 


117 


చీర అందురు. అన్యదేశ్యములందును నిట్టిమార్చులు కలిగినవి. భూఖామందు 
అనుపదమిందులకు చక్కని ఉదాహరణము. “ఖావిందు” -ఖామందుగా మారినది. 
భర్త, యజమాని అని అర్ధము. భూఖామందు అనగా భూస్వామి. ఖామందు అనినను 
అదే అర్థము. భర్త అను అర్థమున నిది ప్రయోగింపబడుటలేదు. జవాను: - దీనిశబ్దార్థము 
యువకుడు ఇట్టి విస్తృతమైన అర్థమును వీడి సైనికుడు, సేవకుడు అను 
పరిమితార్థములనొందినది. 

2. వ్యాకోచము:- ఒకపదము వ్యుత్పత్తినిబట్టి విశిష్టమైన అర్ధమునుపహించి 
క్రమముగా విస్త ృతార్థమును పొందును. తైలము మొదట తిలసంబంధమైన నూనె 
అను అర్థముకలది. ఇపుడు సారరూపమైన ద్రవపదార్థమని అర్థము. సంపంగి తైలము. 
షమా:- అనుపదమునకు వికృతి సెమ్మె. షమా అనగా దీపము. దీపపుసెమ్మె 
అనుపదమును బరిశీలించిన స్తంభము అను అర్థమును గ్రహించినట్లు స్పష్టమగును. 
ఈలక్షణము నాంగ్లమున Expansi0n అందురు. పౌజు:- సైన్యము అను అర్థమునందే 
మొదట ఈ పదము ప్రయుక్తము. గుంపు, బృందము అను అర్థములు తర్వాత ఏర్పడినవి. 

8. గ్రామ్యత్వము:- ఒక పదము విశిష్టమును సదర్ధమునువహించి క్రమముగా 
దురర్ధమును పొందు లక్షణమును గ్రామ్యత్వమందురు. దీని నాంగ్రమున Degrada- 
tion అందురు. కంపు మొదట పరిమళముఅను అర్థముకలిగియుండెను. ఎజ్టాప్రగ్గడ 
వేదములకంపు వేదపరిమళమను అర్థమున ప్రయోగించియుండెను. ఇది నేడు 
దుర్దంధమను అర్థమే స్ఫురింపజేయును. తాలీంఖాన అనగా విద్యాపీఠము. నేడు 
కసరత్తుచేయు ప్రదేశమని అర్థము. 

4. సౌమ్యత్వము:- అల్పార్థము నుదాత్తరీతిలో వ్యక్తీకరించుట. సభ్యతా 
సౌమ్యములకు నిదర్శనము. అసభ్యతను, అమంగళమును పరిహరించుట 
సామాన్యముగ గన్పట్టును. పసుపుకుంకుమలను లాకేత్వమిచ్చి దాకునుకొమ్మిచ్చి అని 
వ్యవహరింపరు-నిండినవని అందురు. ఈ సౌమ్యత్వము నాంగ్రమున Euphemism 
అందురు. పాకీవాడు అనుపదమిట్టిది. మలమూత్రములను శుభ్రము చేయువాని 
పాకీవారుగ వ్యవహరింతుము. శుభముచేయుట- పరిశుభతకలవాడు అను 
అర్ధద్వయముతో ఈ “పాకీ” శబ్దమును ప్రయోగించుచున్నాము. 

సంకేతము: - వృత్తులు, కులములు, సాదృశ్యధర్మములు మున్నగువానిని 
అనుసరించి కొన్ని సంకేతము లేర్పడుచుండును. వైదికుల వ్యవహారములో 


118 


సంకేతార్థకసూచకపదములు కొన్ని కలవు. వారిపరిభాషలో యత్స్పుణ్యం అనగా 
నాలుగణాలు. సాధారణ వ్యవహారములో చండశాసనుని యముడనియు, నుదాత్త 
స్వభావముగలవానిని ధర్మరాజనియు వ్యవహరించుటకలదు. ప్రాణికోటి స్వభావమును 
దృష్టిలో నిడికొని కొందటినట్లుపిలుచుట కలదు. చుజుకుదనముగలవానిని 
ఎ(ర్రతేలనుట, పోలీనువారిని ఖట్మల్‌ అనుట ఇట్టి వి. ప్రణయోన్మాదమున 
పరిభ్రమించువాని మజ్నూ అనియు, భోగభాగ్యముల ననుభవించు వానిని నవాబనియు, 
సమయమునకు పనులు సవ్యముగా నెరవేరని కార్యాలయములను మొగలాయిదర్భారు 
అనియు, ఆపత్మాలమునను సుఖలోలుని, కడుపులోనిచల్ల కదలక (బ్రతుకువాని 
తానీషాయనియు, అప్రవర్గముతో సంప్రదించక స్వతంత్రించి విపరీత నిర్ణయములు 
తీసికొనువారిని తుగ్గకు అనియు, నిలువదీసి అప్పులసొమ్ము వసూలుచేయు 
నక్షతకునివంటివానిని అరబ్బువాడనియు వ్యవహరించుట కలదు. ఇవి అన్నియు 
నాయావ్యక్తుల స్వభావము ననుసరించి ఏర్పడిన సంకేతపదములు. 

మాండలిక భేదములు: - అన్యదేశ్యములలో కొన్నిటికి అర్థమునందు మాండలిక 
భేదములు కూడ ఏర్పడినవి. తెలంగాణమున తనఖా అనగా జీతము. ఇతర 
ప్రాంతములలో గిరివి అని అర్థము. బేజారెత్తు:- విసుగెత్తు అను అర్థమునందే 
తెలంగాణమున ప్రయుక్తము. ఇతర ప్రాంతములందు గాభరాపడు, భయపడు అని 
అర్థము. కూచిసేయుట:- దాడిచేయుట అని సామాన్యార్థము, రాయలసీమలో మొన 
వాడిచేయు అను అర్థమున ప్రయోగింపబడుచున్నది. 


కచ న 


119 


అనువాద సాహిత్యము 


పదునెన్మిదవశతాబ్దిలో వెలువడిన మిశ్రభాషాకవిత్వము అంత్యనియమప్రధానమైన 
రచనావిధానము మున్నగువానివలన తెలుగువారికి ఉర్జూపారశీక కవితాధోరణులతో 
పరిచయమేర్పడినట్లు స్పష్టమగుచున్నది. ఈ యుగమునందలి కథానువాదములను 
వరిశీలించిన మనవారికి ఉర్వ్భూపారశీకములందలి కావ్యములను 
ఆంధ్రీకరింపవలయునను సంకల్పముకూడ కలిగినదని భావింపవచ్చును. 


ఉర్టూపారశీకములలోని రదీఫ్‌ఖాఫియాలతో (ప్రగాఢపరిచయ మేర్పడినను 
అంత్యనియమములో పారశీకోక్తులను కూర్చుట కష్టము. పారశీక ఛంధోరీతులను 
పద్యపునడకను అనుకరించుట పందొమ్మిదవ శతాబ్దిలో వీజప్రాయముగ గన్పట్టుచున్నది. 
నవయుగవైతాళికులలో నొకరగు గురజాడ అప్పారావుగారు పారిశీకగజల్‌ గమకమును 
అనుసరించియే ముత్యాలసరములలోని కొన్ని గీతములను రచించినట్లు స్వయముగ 
వివరించినారు. అచ్చమైన గజల్‌ స్వరూపమును తెలుగు మూసలోదింపిన గౌరవము 
దాశరథిగారికి లభించుచున్నది. ఉర్దూపారశీక గజళ్ళలోని గడుసుపోకడలను, 
భావసౌకుమార్యమును, అందచందములను జీర్ణించుకొనిన గేయములు పెక్కు 
వెలువడినవి. వీనిలో నధికములు చలనచిత్రగేయముల రూపమున బహుళ ప్రచారము 
నొందినవి. ఆరుద్ర, కొసరాజు, శ్రీశ్రీ, దాశరథి, నారాయణరెడ్డి ప్రభృతులు వ్రాసిన 
గేయములలో ఈ లక్షణము ప్రధానముగ గన్పట్టుచున్నది. డా॥ సి. నారాయణరెడ్డిగారి 
గేయములలో ఒక విశిష్టలక్షణము గోచరించుచున్నది. సంప్రదాయమును 
పాటించుటయందును ప్రయోగము లొనర్చుటయందును వీరు ప్రత్యేకమైన మార్గము 
నవలంబించినారు. అంధానుకరణము వీరికి రుచింపదు. పారశీ గజల్‌లోని 
అందచందములు, కులుకు, ఒయ్యారము, విలాసము, సౌకుమార్యగాంభీర్యములు 
మున్నగువానిని అనుకరించియు, అందును క్రొత్తదనమును చూపి అనుకరణమును 
ఆభాసమొనర్చు శిల్పచమత్కృతి వీరియందు కన్పించును. “కలల అలలలో- పగలే 
వెన్నెల-, నన్నుదోచుకొందువటే- నిన్నలేని అందమేదో-, నన్ను విషము త్రాగనిండు-,” 
మున్నగు గేయములలో ఈ విశిష్టలక్షణము తొంగిచూచును. తెలుగుమల్లెల 
గుమగుమలకు పారశి గులాబి సౌరభ సౌందర్యములను అలవరింపజేసిన అపూర్వ 
శిల్పచమత్కృతి ఇది. 


120 


పందొమ్మిదవ శతాబ్దమునందే ఉర్లూపారశీక సాహిత్యము ననువదించుటకు 
తెలుగువారు శ్రీకారముచుట్టినారు. ఆలంకారిక రచనలో పారశీ సంప్రదాయమును 
పాటించుట దీనికి తొలిదశ. రెండవదశలో వీరు పారశీక కథల నాంధ్రీకరించుటకు 
పూనుకొనినారు. వదునెన్మిదవ శతాబ్ద్యంతమునందును, పందొమ్మిదవ 
శతాబ్దమునందును వినోద సాహస కథాంశములపై తెలుగు కవులదృష్టి లగ్నమైనది. 
దీనికి బీజము శ్రీనాథయుగములో పడినది. ఈ యుగములో అంకురప్రాయమై 
క్రమవికాసము నొందినది. క్రమముగా తెలుగువారిదృష్టి ఉర్జూకథాసాహిత్యముపై 
ప్రసరించినది. ఈ యుగమున తెలుగువారి దృష్టిని విశేషముగా ఆకర్షించినది పారశీక 
పద్య సాహిత్యము. అందును పారశీ సాహిత్యములో మకుటాయమానములగు ఖయ్యామ్‌ 
రుబాయీలు- సాదీ కావ్యములు. తెలుగుకవులకు క్రొత్తదారులు చూపినవి. 
పరంపరగావచ్చు కవిసమయములు, అంగాంగవర్ణనలు, సంయోగశ్ళంగారము 
మున్నగు లక్షణములతో ప్రపూర్ణమైన ప్రబంధ శృంగారమును అమలిన శృంగార 
మార్గములో పయనింపజేయవలయునను సంకల్పముగల రాయప్రోలు సుబ్బారావు 
ప్రభృతులకు ఖయ్యామ్‌ వియోగగీతికలు దోహదమొనర్చినవనుటకు సందేహములేదు. 
మధువు, మధుశాల, గుల్‌, బుల్‌బుల్‌ మున్నగువానికి సంబంధించిన కవిసమయములు. 
వర్ణనారీతులు ఎన్నియో తెలుగువారికి వరిచితములైనవి. సూఫీతత్త్వములోని 
భక్తిశ్ళంగారవర్ణనలు. వియోగ తత్త్వమాధురి కొత్తరూవములో తెలుగువారికి 
ప్రత్యక్షమైనవి. 

దక్షిణాపథమున బహుమనీ గోలకొండసామ్రాజ్యముల ప్రాభవమున పారశీ 
రాజభాషా గౌరవము నొందియుండెను. పారశీ భాషాప్రభావము క్రమముగా సాహిత్య 
ప్రభావమునకు దారితీసినది. తెలుగువారు ఉర్దూపారశీకములందు పాండిత్యమును 
సంపాదించుకొని సాహిత్య గౌరవముగల కావ్యములను అనువదించుటకు 
పూనుకొనినారు. ఇట్టిదశలో తెలుగుకవుల దృష్టి ఉమర్‌ ఖయ్యామ్‌ రుబాయీలపై 
కేంద్రీకృత మైనది. ఉమర్‌ ఖయ్యామ్‌ రుబాయీలకు పెక్కు ఆంధ్రానువాదములు 
వెలువడినవి. 


121 


ఉమర్‌ ఖయ్యామ్‌ రుబాయీలు 


పారశీక సాహిత్యములో ధ్రువతారగా నిలువదగిన రుబాయీలను రచించి 
ప్రపంచసాహిత్యములో మహోన్నతస్థానము నలంకరించిన ఉమర్‌ ఖయ్యామ్‌ వివిధ 
శాస్త్రములలో నిష్ణాతుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు, రసికుడు, ఉత్తమ భావుకుడు. 
అన్నిటినిమించి ఉత్తమకవి. ఈతడు 18 మే 1048 నాడు సూర్యోదయమున 
నుదయమందిను. జన్మస్థలము నిషాపూరు. ఉమర్‌ అసలుపేరు ఖయ్యామ్‌ తఖల్లుస్‌. 
ఈతడు జన్మించునాటికి పారశీక దేశములో ప్రశాంతమైన విప్లవము వర్ధిల్లుచుండెను. 
మతనిర్భంధములు, ప్రాపంచిక సుఖములపైవిరక్తి. వైరాగ్యమునందానక్తి 
మున్నగువానితో కరుడుగట్టిన పారశీకజాతికి నూత్నసందేశమును నూరిపోసినకీర్తి ఉ 
మర్‌ ఖయ్యావుకు లభించినది. ఖయ్యావు నమకాలికుడు ఇబన్‌నీనా 
భోగానుభవముతోపాటు విజ్ఞానారనమునకు కూడ ప్రాధాన్యము నొసగెను. ఈతని 
ఆదర్శములు ఖయ్యామును ప్రభావితమొనర్చినట్లు పండితుల అభిప్రాయము. 

ఖయ్యామ్‌ ఇతర మహాకవులవలె పెక్కుకావ్యములు రచించి కీర్తిగడించలేదు. 
ఈతని రుబాయిలే మహాకావ్యతుల్యము. ఒకదశలో పారశీకపండితు లీతని రుబాయిలను 
ఉత్తమ కవితాఖండములుగను యీతనిని మహాకవిగను పరిగణింపలేదు. కాని ఈతని 
సూఫీతత్వము భోగపరాయణత, ఉత్తమకవితాధర్మములు ప్రపంచములోని సహృదయుల 
నాకర్షించినవి. రుబాయి ఆటవెలదివంటి పద్యము. నాలుగు చరణములుండును. ఉ 
మర్‌ ఖయ్యాము రుబాయిలు రసగుళికలవంటి ముక్తకములు. జీవితము క్షణభంగురము. 
గడచిన 'నిన్ను ను గూర్చి ఆలోచించినందువలన లాభము శూన్యము. రానున్న రేపు’ 
స్వరూపమెట్టిదో తెలియదు. రేపటిలోపల కాయము నిలుచునో నిలువదో తెలియదు. 
చేతిలోనున్న 'నేడు సత్యము కనుక తనివిదీర మదిరాపానమొనర్చి మరులుగొలుపు 
మత్తకాశినులతో మహానందలీల దేలియాడి తృప్పిదీర భోగము లనుభవించుట మేలని 
ఖయ్యాము తత్వము. ఖయ్యాము కోరిన కాంతాభోగము ముక్తి కాంతతోడి సుఖమనియు 
మదిర భగవత్సరమైన చింతనామృత మనియు తాత్త్వికులు నిర్వచింతురు. ఈ 
సూధీతత్త్వములోని నిగూఢాంశము హైందవ భక్తి మార్గములోని మధురభక్తి 
(పభావజన్యమని విజ్ఞులమతము, చార్వాకుని నిద్ధాంతముల బోలియున్న 
సిద్ధాంతములలోని అంతరార్థమిదియని పండితులు వ్యాఖ్యానింతురు. 


122 


ఏది ఎట్లున్నను ఖయ్యాము తత్త్వము ప్రపంచములోని సహృదయుల 
నాకర్షించినది. ఖయ్యామ్‌నకు ప్రపంచవిఖ్యాతి నార్జించిపెట్టినది ఫిట్టరాల్డు 
ఆంగ్లానువాదము. ఖయ్యామ్‌ తత్త్వము నొక వ్యాసరూపమున ఈ పండితుడు 1858లో 
చాటి 1860 ప్రాంతమున డెబ్బదియైదు రుబాయీల నాంగ్లమునందనువదించి 
ప్రకటించెను. ఈ అనువాదము ప్రపంచవ్వాప్తి నొందినది. లక్షలకొలది ప్రతులు 
వెలువడినవి". దాదాపు అన్ని ప్రపంచ భాషలందును ఖయ్యామ్‌ రుబాయీ 
లనువదింపబడినవి. 


దాతార్‌గారు ఖయ్యామ్‌ రుబాయిల నన్నింటిని ఆంగ్లానువాదముతోడను 
విపులమైన పీఠికతోడను బకటించిరి. ఖయ్యామ్‌ రుబాయిల సంఖ్యనుగూర్చి 
పండితులలో భిన్నాభిప్రాయములు కలవు. ఖయ్యాము పేర రుబాయీలను రచించి 
చేర్చినవారును పెక్కురు కలరు. వేమన పద్యసంఖ్యవలె ఖయ్యామ్‌ రుబాయీల సంఖ్య 
పెరిగినది. ఖయ్యామ్‌ రుబాయీలను కొందజు పాక్షికలముగను, మజికొందరు 
సంపూర్ణముగను ఆంధ్రీకరించిరి. 


పానశాల: ఖయ్యాము తెలుగు అనువాదములలో పెక్కు ఫిట్టెరాల్డు అనువాదము 
ననుసరించినవి. పారశీకమునుండి ప్రత్యక్షముగ ననువదించిన వారిలో ఆదిభట్ల 
నారాయణదాసు, దువ్వూరి రామిరెడ్డి, దా. బూర్గుల రామకృష్ణరావు ప్రభృతులు 
ప్రముఖులుగ గన్పట్టుచున్నారు. వీరిలో దువ్వూరి రామిరెడ్డిగారి అనువాదమే విశిష్టమైనది. 
ఉమరు ఖయ్యాము తత్వమును రమణీయముగను, రసవంతముగను ననువదించుటలో 
రామిరెడ్డిగారిని మీరినవారు లేరనుట అతిశయోక్తికాదు. 

దువ్వూరి రామిరెడ్డి: రామిరెడ్డిగారు సంస్కృతాంధ్రభాషలందు పరిణత ప్రజ్ఞను 
సంపాదించుకొనినవారు. పారశీకపండితులు. ద్రాక్షాగుళుచ్చమువలె వీరికవిత 
మాధురీగుణభూయిష్టము, రసవత్మవితను ప్రసాదించి కవికోకిలయినారు. ఒక విధముగ 
జూచిన ఉమరు ఖయ్యాము కంటె రామిరెడ్డిగారి అనువాదము మధురముగ దోచును. 
పారశీకముకంటె మాధుర్యమున తెలుగుబాస మించుటయు నందును రామిరెడ్డిగారి 
రమణీయ భావుకత మేళవించుటయు నిందులకు కారణములు. రెడ్డిగారు 
(గంథారంభమునందు ఖయ్యామ్‌ ప్రశంస యొనర్చు సందర్భమున తెనుగుతీయందనము 
నిట్లు ప్రశంసించిరి. 

" ఇటీవల అమీర్‌కబీరుగారు ఖయ్యాము రుబాయిలను మాతృకతోపాటు ఫిట్టెరాల్టు అనువాదము. 
ఫ్రెంచి జర్మనుభాషల అనువాదములతో (బ్రకటించిరి. ఈరాన్‌ ప్రచురణము 1968. 


123 


పారసికన్న శ్రావ్యమై పల్లవకోమలమై సుధారసం 
బూరెడు మాతెనుంగునుడి నొప్పిదమౌనటు నీదుభావముల్‌. 
ఏరిచిచేర్చి కూరిచితి నింపగు కావ్యము నోఖయామ నీ 
పేరింక యావనాంధ్ర పృధథివీస్థలి శాశ్వతమై తనర్చుతన్‌. 
పారసి మధురమైనభాష. తెలుగు మధురతరమైనభాష. ఖయ్యామ్‌గారి బుల్‌ 
బుల్‌పాటలను కవికోకిల మించుటలో నాశ్చర్యములేదు. 
రామిరెడ్డిగారు మాతృకలోని సారమును తనగుండెనుండి పిండిన కవితాధారలో 
మేళవించినట్లున్నది. మూలమునకు విధేయులై మూలమునకు వన్నెలుదీర్చిన వీరి 
అనువాదవిధాన మతిరమణీయము. వీరి అనువాద రామణీయకతను అనువాద 
వైళిష్టమును నిరూపించుటకు పద్యముల నన్నింటినే ఉదహరింపవలసివచ్చును. 


ఖుర్నీదై కమందె సుబహ్‌ బర్‌దామ్‌ అష్టంద్‌ 

కైఖుస్రవె దోజ్‌ బాదమ్‌ దర్‌జామ్‌ అపఫ్టంద్‌ 

మైఖుర్‌కె మనాదియె సహర్‌గహ్‌ ఖైజాం 

ఆవాజయె సరెతొ దర్‌ అయ్యామ్‌ అఫ్టంద్‌. 
రామిరెడ్డిగా రీ రుబాయి నిట్లనువదించిరి. 


తరుణార్ముండు సువర్ణవాగురులచేతం బాదుషాహా దివం 

భర హర్యోపరి గర్భగోళశిఖరవ్రాతంబు బంధించె; వా 

సరకైఖుస్రుద, రక్తిమాసవము నాశాపాత్రంబూరించె; ని 

త్త టి ఘోషించె మునాది యెల్లరకుంబ్రాతఃపాన గూఢార్థముల్‌. 19 

హర్యోపరిగర్భగోళశిఖరవ్రాతంబు మూలమునకు మెటుగులు దిద్దినది. 

మూలమున కత్యంతసన్నిహితమయ్యు రమణీయతనొందిన అనువాద విధానమిది. 
ఫిట్టెరాల్టుగా రీ రుబాయి నిట్లనుసరించిరి. ఆంగ్ల అనువాదము అనువాదముకాదనియు, 
కేవలము అనుసరణరూపమున నున్న స్వేచ్చానువాదమనియు ఈ రుబాయి 
ఆంగ్లానువాదమును పరిశీలించిన స్పష్టమగును. 


Awake! for Morning in the Bowl of Night 

Has flung the Stone that puts the stars to flight 
And Lo ! the Hunter of the East has caught 

The Sultan’s Turret in a Noose of Light.- I 


దాతారుగారి అనువాదము దీనివలె అనుసరణ ప్రాయముగ నున్నది. 


124 


The Sun has clasped our heads with beaming rays 
and in our heart His holy word displays; 

Awakel the early rising birds in choir 

are singing thus thy secrets for the days. I-20 


ఫిట్టెరాల్లుననుసరించి రాయప్రోలువారి అనువాదమును రామిరెడ్డిగారి 
అనువాదమును తులనాత్మకముగ బరిశీలించినచో పారశీక రుబాయిని 
అనుసరించిచేసిన యనువాద వైశిష్ట్యము స్పష్టముగ గోచరించును. పై రుబాయిని 
రాయప్రోలు సుబ్బారావుగారిట్లనువదించిరి. 


లెమ్ము! నిశాకమండలు తలిన్‌ పడగా వినరెన్‌ ప్రభాతమం 
దమ్ముల దిజ్యణికిన్‌ చకిత తారక లావల బాజుకాంతి సూ 
త్రమ్ముల యుచ్చులొడ్దెను సుతారపు తూరుపువేటకాడు ర 
మ్యమ్మగు పాదుషా కనకహర్య్య శిఖాకలశాలిచుట్టునన్‌. 

మధు, కల-1 


ఫిట్టరాల్డు అనుసరణమునకు వెన్నెల వెలుగు గూర్చునది రాయప్రోలువారి 
అనువాదమగుచో ఖయ్యాము రుబాయీల (ద్రాక్షానవమునందమృతము 
రంగరించినట్లున్నది దువ్వూరివారి అనువాదము. ఖయ్యాము భావములు 
శిరీషకుసుమకోమలములు. ఈ భావ సౌకుమార్యమును రామిరెడ్డిగారు కాపాడి 
అనువాదమునుకూడ మాయని మల్లెలుగా సంతరించిరి. 


ఖారీకె బజేరె పాయ్‌ హర్‌ హైవానేస్త్‌ 
జుల్ఫె సనమి వ అబూయ్‌ జానానెస్త్‌ 
హర్‌ భిష్ష్‌కె బర్‌కన్‌గరహ్‌ బవానేస్త్‌ 
అంగుప్పె వజీరె వసలే సులానేస్త్‌ 


మాతృకయందలి మూడవపాదమును రామిరెడ్డిగారు భావానుగుణముగ పెంచి 


ఇట్లనువదించిరి. 


కాలిడినంత [గ్రుచ్చుకొను కంటకముల్‌ ప్రియురాలి మోమునన్‌ 
వ్రేలిన ముద్దుముంగురులొ! బిత్తరికన్సొమలౌనొ యేమొ! రా 
జాలయ భగ్నగోళశిఖరావళి గన్నులగట్టు నిష్టకా 

మాలలు పూర్వభూ భుజులమస్తము లౌవా! వజీరువ్రేళులొ! -17 


మూలమునకు సన్నిహితముగ నుండి అందముగా ననువదించిన పద్యము 


125 


లిందెన్నియో కలవు. 


ఈంకూజ చూమన్‌ ఆషిఖెజారె బూదస్స్‌ 
దర్‌ బందె సరె జుల్ఫెనిగారె బూదస్త్‌ 
ఈందస్తకెదర్‌ గర్జనె ఊమిబీని 
దస్తేస్త్‌కె దర్‌గర్భనె యారె బూదస్త్‌ 
మూలమునందలి పదములనుకూడ వదలక భావమునకు లోటురానీయకుండ 
రమణీయముగ ననువదించుట శబ్దములపై సంపూర్ణాధికారముగల మహాకవులకే 
చెల్లును. ఈ పద్యానువాదము యిందులకు తార్మాణముగ నున్నది. 
ఆ కూజాయును నన్నుంబోలె (ప్రణయవ్యామెహముంజెంది కాం 
తాకమ్రాలక శృంఖలావలయ బద్ధంబయ్యెం గాంబోలు మున్‌ 
నాకుందోంచు దదీయ కంధరను లగ్నంబైన చేకొండె యో 
షాకంఠప్రమదోప గూహనమునన్‌ సంసక్త మంచున్‌ సఖీ. -117 
ఖయ్యాము భావసౌకుమార్యము మృణ్మయ మదిరాచషకములకుకూడ వచ్చినది. 
ఖయ్యామ్‌ ప్రియురాలితో సుకుమారముగ మాట్లాడునట్లు కూజాలు కుమ్మరితో 
సంభాషించును. 
దీకూజగరి బదీద మందర్‌ బాజార్‌ 
బర్‌పార గిలెలక్‌ హమీజజ్‌ బిస్యార్‌ 
వఆన్‌గిల్‌ బజబానె హాల్‌బాలీ మీగుఫ్స్‌ 
మన్‌ హమ్‌చొ తొ బూద-అయ్‌మరా నేకుదార్‌ 
ఈ రుబాయిని రామిరెడ్డిగా రిట్లనువదించిరి. 


“నిన్నటిరోజు కుమ్మరిని నేంగనుంగొంటి బజారువీథిలో 

మన్నాకముద్రంజేసి మడమం జెదద్రొక్కుచమునుండ వానితోం 

దిన్నగ మందలించె నది దీనత “మెల్లగ నల్లంద్రొక్కుమో 

యన్న యెటుంగవే నను? నొకప్పుడు నీవలె నందగాండనే” 118 
ప్రకృతిలోని ప్రత్యణువునందును ప్రియురాలి ఛాయలు జూచిన ఖయ్యాము 

భావుకత హృద్యముగానున్నది. 
దర్‌హర్‌ దప్తికె లాలజారీ బూదస్త్‌ 
ఆంలాల జఖూన్‌ షహర్‌ యారి బూదస్స్‌ 


126 


హర్‌బర్గె బనషా కెజ్‌ జమీం మెవీద్‌ 
ఖాలీస్త్‌కె బర్‌రుఖె నిగారి బూదస్త్‌ 


ఖయ్యాము మధురోహలకు రూపకల్పన మొనర్చినట్లున్నది దువ్వూరివారి 


అనువాదము. 


పొలమున నేత్రపర్వముగ బూచిన రాగవతీసుమంబు శో 
భలవిలసిల్లై బూర్వ నరపాలుర రక్తకణాలనుండి యే 

చెలియ నిగారపుం దళుకుచెక్కుల నేలిన పుట్టుమచ్చపై 

వెలసెనొ నీలకాంత కనువిందొనరించెను బూలరెమ్మలన్‌. -19 


ఖయ్యాము తత్వ్వమునకు ప్రతీకగా నిలిచిన రుబాయిని రామిరెడ్డిగారు స్పష్టముగను 
మధురముగను జాటిన పద్యమిది. 


జీవితసార్థవాహము విచిత్రగతిం బయనించు; నందులో 

నీవొక రెప్పపాటయిన నెయ్యురతో సుఖమందుదేని మో 

దావహ మంతకన్నంగలదా? మధుపాత్రిక నందియిమ్ము సా 
ఖీ? వివరించెదేల తిలకింపని రేపును? రేయిజారెడిన్‌. -27 


జిలిబిలి కమ్మగప్పురపు జిన్నెల వెన్నెలగుత్తి తావులం 

జిలుకుచుం జైత్రయామవతి చీరచెజంగునం బూతంపూచె; నె 
చ్చెలి యిటువంటి కాలమికం జిక్కదు; భోగ్యము మద్యమెన్ని ల 
క్షల సమలీనిశాప్రియుడు కాంతిలునో మనగోరి మిట్టలన్‌. -26 


కమ్మని పిల్లతెమ్మెరల కౌగిళులం బులకించి వాసనల్‌ 
చిమ్ముగులాబి; బుల్చ్బులి హసించు సుమంబుల రామనీయకం 
బిమ్ముగం గ్రోలి మైమటచు; నేల విలంబము? పాత్ర నింప రా 
రమ్ము లతాంగి యిద్దజము రాలక పూర్వమె పూలపోలికన్‌. 


పరమొగిరమ్మొ దాని తలపైనొక దోసెడు మన్ను చల్లి సుం 
దరి మెబుగుంగపోలములు దాంచిన ముద్దులు దొంగిలించి సం 


127 


బరముగ శీధువానుము; నమాజులు పూజలుం జేయనేల? యె 
వ్వరయిన వచ్చినారె మృతివాటికకేగిన పూర్వ యాత్రికుల్‌. 


అనువాదమయ్యు స్వతంత్ర రచనగా భాసించునది ఉత్త మోత్తమమైన 
అనువాదమని విజ్ఞులందురు. ఈ అనువాద సూత్రనికషోపలమున బరీక్షించినచో 
రామిరెడ్డిగారిది పదార్వన్నె పసిడి యనుట కెట్టి సందేహములేదు. 


తెలుగువారికి నూత్నవియోగగీతికల వినిపించి రసార్ధకవితాసవమిచ్చి 
అభినవకవితకు వెలుగుబాటలు చూపిన ఖయ్యామును మనము విస్మరింపలేము. 


దువ్వూరివారి అనువాదమును గూర్చి మతియొుక ముఖ్యవిశేషము 
గమనింపదగినది. వీరి అనువాదము విశిష్టముగా వెలువడుట కీఅంశము 
ప్రధానమైనదనితోచును. కవికి అనుభూతి ప్రధానమైనది. వియోగభారమును 
కవితాముఖమున అనుభవించుట వేటు. నిత్యజీవితమున ననుభవించుట వేలు. 
రామిరెడ్డిగారి గుండెలోనిండిన వియోగభారము ఖయ్యాము అనువాదములో రసధునులై 
ప్రవహించినది. 

“ప్రియావియోగ దుఃఖసమ్మూర్చితమైన” రెడ్డిగారి చిత్తమును కాళిదాసుని 
మేఘసందేశము, ఖయ్యాము రుబాయతు సంజీవనౌషధములవలె పునరుజ్జీవింప 
జేసినవని వారే స్వయముగ వివరించిరి. వారి అనుభూతిని వారిమాటలలో వివరింతును. 

“ఆ కాలమున వివక్తమైన సౌధోపరిస్థలము. రుబాయతు. నాకు ఏడుగడగ 
నుండినవి. 1926 అక్టోబరు నెల 10వ తేదీ నాటి రాత్రి ఒంటిఘంట గడచిన నిద్ర 
పట్టకయుండెను. ఏ పుస్తకమును చదువ బోయినను మనస్సు దానిపై లగ్నమగుటలేదు. 
హృదయము కలకపాటి నిరయసదృశమయి హేయములును ఘోరములును 
నగుభావములకు ఆలవాలమై యుండెను. నా హృదయముతో సరిపోలుటకో అనునట్లు 
ఆకాశము కూడ మేఘాచ్చన్నమై యుండెను. పై మేడమీది బయలులో కూర్చుండి 
దీపముపెట్టుకొని రుబాయతు చదువుచుంటిని. రుబాయతును ఆంధ్రీకరించిన 
బాగుగనుండునను ఉద్దేశముకలిగినది. ఒకటి రెండు రుబాయీలు తర్జుమాచేసితిని. 
అంతలో వానచినుకులు పడనారంభించెను. పడకగదిలోనికి పోయి తలుపువేసికొని 
నిదురపోవ ప్రయత్నించితిని. ప్రయత్నించుకొలది నిదుర దూరమగుచుండెను. 
ఏమిచేయునదిలేక ప్రొద్దుపొడుచువబికు రుబాయతు తర్జుమా చేయుచుంటిని.” 


రామిరెడ్డిగారి అనువాదమున 125 పద్యములు కలవు. ఖయ్యాము 


128 


రుబాయతులలో కొన్నిటియందు పునరుక్తులుకలవు. అట్టి పద్యములలోని భావములను 
ఒకచోట కుదించి కొన్నింటిని అనువదించిరి. 1926 నుండి 1958 వరకు పానశాల 
ఏడు ముద్రణములనొందినది. అందమైన అనువాదమున కందమైన పేరు పానశాల. 
సహృదయులకు ఖయ్యాము కవిత్వాసవమును పంచిపెట్టు పానశాల ఇది. 
నైషాపురములోని ఉద్యానవనములో గోడప్రక్క చల్లని వృక్షముల చ్చాయయందు 
ఖయ్యాము గోరీ కలదు. భక్తులు సహృదయులు ఖయ్యాము సమాధిని దర్శించి 
పుష్పమాలలు సమర్చింతురు. ప్రతి వసంతమున పూచినపూవులు ఖయ్యాము సమాధిపై 
రాలుచుండును. మరణించినను మాయనివాసనల రుచిచూచుచున్న ఖయ్యాము ధన్యుడు. 
ఆదిభట్ల నారాయణదాసుగారు: వీరు బహుభాషాపండితులు. పారశీకము 
నుండియే వీరును అనువదించిరి. కవితాలత స్వేచ్చగా నల్లుకొనిపోవుటలో 
నందముగలదు. దానికి ఇనుపపందిళ్లు వేసినచో వికృతమగును. ఆదిభట్ల 
నారాయణదాసుగారు ఖయ్యాము రుబాయీలను అచ్చతెనుగులో ననువదించుట 
సమంజసముగా గన్చట్టదు. పదలాలిత్యమును భావసౌకుమార్యము నచ్చతెనుగున 
నిర్భంధముగా దర్శింపజేయుట వలన వీరి అనువాదము రసికలోకమున కానందమును 
గూర్చలేక పోయినది. 
తలపొదివిన తోడోనే 
చెలువుగ నీ బొమ్మలాట చెలగించున్‌ దాం 
దెలియుందెలుపు దెలిపించున్‌ 
బలుమరు నావేల్పుకాని పనిలేదెదియున్‌. 
ఖయ్యాము రుబాయీలను వీరు సంస్కృతమునందును ననువదించిరి. తెలుగు 
అనువాదము 1932 లో బ్రకటితము. 
తెలుగునను వేల్పుమాటల 
నలబారసి రాచబాసయగు నాలుగు మో 
ములకైతల నలరించుచు 
నలుగడ మెప్పొందు నీవు నలువవు కావే. 
అని నిడుదవోలు వేంకటరావుగారు వీరికిగల చతుర్చాషా పాండిత్యమును 
బ్రశంసించిరి. 


129 


మధుకలశము: - 


ఫిట్టరాల్దుననుసరించి ఖయ్యాము రుబాయీల ననువదించినవారిలో రాయప్రోలు 
సుబ్బారావుగారు విశిష్టులు. అభి నవాంధ్రకవులలో వదలాలిత్యమునకు 
భావసౌకుమార్యమునకు రాయట్రోలువారు ప్రథమముగ నెన్నదగినవారు. ఫిట్టరాల్లు 
ఆంగ్లానువాదమునకు వన్నెకూర్చునట్టుగ నున్నది వీరి అనువాదము. దువ్వూరి 
రామిరెడ్డిగారికి ఉమర్‌ ఖయ్యామ్‌తో ఆత్మీయత ఏర్పడియుండెను. రాయప్రోలు 
సుబ్బారావుగారిని ఉమర్‌ఖయ్యామ్‌ ఆకర్షించుటకు రెండు కారణములుకలవు. ఒకటి 
వియోగశ్ళంగారము. రెండవది సుకుమారమై నిర్మలమై స్వచ్చమైన ప్రణయచిత్రణము. 
వేదనాభరితమైన హృదయము. వియోగము హృదయక్షాళనమొనర్చి స్వచ్చతరమొనర్చును. 
రాయహ్రోలువారు అమలినశృంగార  రసచిత్రణమునం దభిరుచికలవారు. ప్రాచీన 
ప్రబంధ శృంగార దోరణికంటె భిన్నమై స్వచ్చమైన శృంగార రసాభివ్యక్తికి వీరు సుముఖులు. 
వీరు రచించిన కావ్యములందిది అచ్చముగా బ్రతిబింబించును. ఉమర్‌ ఖయ్యాము 
వియోగగీతికలు సోదరీ సోదరుల మాతా శిశువుల (ప్రేమకు ప్రతీకలు కాకున్నను 
వ్యక్తీకరణలో నొకవిధమైన స్వచ్చత లాలిత్యముకలదు. ఈ గుణమే ఖయ్యాము అమృతమును 
మధుకలశములో తెలుగువారికి పంచిపెట్టుటకు హేతువైనది. 

రాయప్రోలు : రాయప్రోలువారు పిట్టరాల్డుకు సన్నిహితులైయున్నారు. వారి 
భావచ్చాయలకు కవితాసౌరభమును గుబాళింపచేసిరి. 


Ah, make the most of what we yet may spend; 
Before we too into the Dust descend; 

Dust into Dust and under dust, to lie, 

Sans wine, sans Song, sans Singer and Sans End! 


మనమును మంటిక్రిందపడి మాయకపూర్వమె లబ్ధిమైన గా 

ని ననుభవింపజెల్లు తరుణీ! అటుపిమ్మట ధూళి ధూళితో 

నెనసి యణంగిపోవు మధువెండును, పిమ్మట గానమాగు గా 

యనులును నిద్రవోదురు, లయ[్రుతులున్‌ చెవికందవాపయిన్‌. -28 


మూలము నిసుమంతయు విస్మరింపక సరస కవితా ధోరణిలో రాయప్రోలువారు 
అనువదించినారు. కొన్ని కొన్ని పద్యములను వీరు ఆలంకారికముగ ననువదించిరి. 


They say the Lion and the Lizard keep 
the Courts when Jamshed gloried and drank deep 
And Bahram, that great Hunter-the wild ass 


130 


Stamps 0’er his Head, and he lies fast asleep. 
ఎవరును శాశ్వతముగ నిలనేలినవారు లేరనియు, మదిరాపానమొనర్చి 
సుఖించుటయ మేలనియు బోధించిన ఖయ్యామ్‌గీతమును ఆంగ్లానువాదము ననుసరించి 
రాయట్రోలువారు ఇట్లనువదించిరి. 
జముషిదు శీధువానుచు యశస్సఖినేలిన, నేలలందు సిం 
హములు సివంగులున్‌ సలుపున్యాయసభాక్రమమండ్రు నేడు, బై 
రము; మృగయామదాంధుని శిరంబెట వ్రాలెనా అయ్యెడన్‌ యథే 
చృముగను త్రొక్కుగార్థభము దానచలింపడు నిద్రనాతడున్‌. -17 
gloried అను వదములోని భావమును “యశస్సఖినేలిన” యనుట 
రమణీయముగ నున్నది. The great Hunter మృగయా మదాంధుడని అనువదించిరి. 
ఉమర్‌ ఖయ్యాము ఈ భావమును వ్యక్తీకరించిన విధానమే రమణీయముగ నున్నది. 
కొన్నికొన్ని పద్యములు ఆంగ్లపద్యములకు వ్యాఖ్యాన ప్రాయములుగ నున్నవి. 
భావవ్యక్తీకరణము మూలముననుసరించియే యున్నది. 


Ah, my beloved, fill the cup that clears 

To day of past regrets and future fears 
To-morrow? - Why, Tomorrow I may be 

My self with yesterday’s sev’n Thoosand years 


దీనికి రాయట్రోలువారి తెలుగుసేత యిట్లున్నది. 
గతదివసప్రపీడనయు గాఢభవిష్యదపోహ భీతియున్‌ 
హతమొనరించు ఈమధువు నందపుగిన్నియ నిండనింపు; మీ 
వితమున రేపురేపని తపించెద వుగ్మలి యెన్ని రేపు’ లీ 
క్షితిపయి నిన్నలందు కలిపెన్‌ గతకాలమయాబ్దకాళిలోన్‌. -20 
Past regrets ను గత దివస(ప్రపీడనమనుట- future fear ను గాఢ భవిష్యదపోహ 
ఖీతియనుట-మూలమునకు వ్యాఖ్యానప్రాయమే. “రేపురేపుఅని తవించుటి 
భావపటిష్టతకు తోడ్చడినది. 
రాయప్రోలువారి అనువాదమునందు పెక్కు పద్యములలో నిట్టి అనువాద రీతియే 
కన్పట్టుచున్నది. 


And we, that now make merry in the Rooim 
They left and Summer dresses in New Bloom 


131 


Our selves must we beneath the Couch of Earth 
Descend, ourselves to make a Couch-for whom? 


కులికెడు క్రొత్తకోభనపు కోకలు తాలిచి గ్రీష్మదూతి; న 
వ్వుల తిరునాళ్ళలోన తనివోము గదేమనమిందు, ముందు రా 
గిలిన ప్రియుల్‌ గతించిరి సఖీ: మనమేగమె యింక భూమిక్రిం 
దల పవళించి ఎవ్వరికొ తల్పములౌదుము గామె యావలన్‌. -28 
ఉమర్‌ ఖయ్యామ్‌": - 
ఉమర్‌ అలీషాగారు తమకు లభించిన ఖయ్యామ్‌ ప్రతిలోని 720 రుబాయీల 
నుండి 714 రుబాయీలను 1926-1928 మధ్య ఆంధ్రీకరించియుండిరి. కాని 
వారి జీవితకాలమున నిది ప్రకటితముకాలేదు. ఇటీవల ఈ అనువాదము రెండుమార్లు 
(ప్రచురింపబడినది. వీరు ఉమర్‌ రుబాయీల నధికసంఖ్యలో ననూదితమొనర్చినందున 
నిది ఉమర్‌ సర్వతోముఖ పాండిత్యమును వివిధ అంశములపై అతనికిగల 
అభిప్రాయములను వెల్లడించుటకు దోహదమొనర్చినది. ఉమర్‌ రుబాయీలకు 
కొన్నింటికి పాఠాంతరములు పెక్కుకలవు. ఉమర్‌ అలీషాగారు అట్టి పాఠాంతరములను 
కొన్నింటిని తమ అనువాదమునందు జేర్చుట గమనింపదగిన అంశము. సుర, 
దారిద్ర్యము, మధుప్రలోభము, ఈశ్వరుడు, నిరాశ, సౌందర్యము, కర్మిష్ణులతో ప్రసంగము 
మున్నగు శీర్షికలలో ఖయ్యాము రుబాయిల అనువాదము ప్రకటింపబడినది. వీరి 
అనువాదము మూలమునకు సన్నిహితముగా నున్నది. 
లబ్‌ బర్‌లబె కూజ బర్దమ్‌ అజ్ఞాయతెఆజ్‌ 
తా జై తలబమ్‌ వాస్తమె ఉమైదరాజ్‌ 
బామన్‌ బజబానెహాల్‌ మీగుఫ్త్‌ ఈంరాజ్‌ 
ఉ(మైచ తొ బూదఆయ్‌ దమే బామన్‌ సాజ్‌. 


ఉమర్‌ అలీషాగా రీరుబాయి నిట్లనువదించిరి. 
ఆసం జషకంబుం బెదవుల నంటి యాయు 
వెంతొ యభివృద్ధిసేయగా నెంచ, నదియు 
నిట్టులనె; నెను నీవలె నెపుడొ నరుడ 
నన్ను సేవింపు మింకం గొన్నాళ్ళు నీవు. -63 
" ఉమర్‌ అలీషాకవి గ్రంథప్రచురణ సంఘము వారిచే రెండవసారి ప్రచురింపబడిన ప్రతి-సరస్వతీ ప్రెస్‌ 
రాజమండ్రి ముద్రణము. 


132 


ఫిట్రరాల్లుగారి అనువాదమిది. 


జ 6 
Then to this ear then Bowl did I adjourn 
My lip, the secret well of life to learn 
and lip to lip it murmur’d ‘while you live’ 
Drink! for once dead you never shall return. 


ఉమర్‌ ఖయ్యాము ననువదించునపుడు కొందజు రుబాయీల కనుగుణముగ 
కందములను ఆటవెలదులను, తేటగీతుల నుపయోగించిరి. దువ్వూరి, రాయప్రోలుల 
అనువాదములో వృత్తవైవిధ్యమంతగా గన్పట్టదు. ఉమర్‌ అలీషాగారు 
సందర్భానుసారముగ కందములు మున్నగువానిని గ్రహించిరి. 


కుమ్మరి మట్టిని గాలన్‌ 

గ్రుమ్మగ నదిచూచి వానిగూర్చి వచించెన్‌ 

గుమ్మరి నీవలె మునునే 

నిమ్మహి మానవుడ గౌరవింపుము నన్నున్‌. -61 
మాతృకకు సన్నిహితముగ నున్నదని నిరూపించుటకీ పద్యమొక్కటిచాలును. 


బర్సంగ్‌ జదమ్‌ దోష్‌ సుబూయె కాషీ 

సర్మస్త్‌ బుదమ్‌ కెకర్టమ్‌ ఈంజౌబాషి 

బామన్‌ బజబానె హాల్‌ మీగుఫ్స్‌ సుబూ 

మన్‌ చూంతుబుదమ్‌ తు నీజ్‌ చూయమన్‌బాషీ 


మదమున నేను బాపినయి మంజులరంజిత కాచకుంభమున్‌ 
బదములదన్ని జాతిపయి బాదితి; నన్నదిచూచి యిట్లనున్‌ 
మొదటం ద్వదాక్ళతిన్‌ మనుజుం బోలిన దానినె నేను నీవునున్‌ 
దుద కొకనాడు నావలెనె డొల్లినశింతువు నిక్కమిద్దరన్‌. -72 
బూర్లులవారి అనువాదము: - 
డాక్టర్‌ బూర్గుల రామకృష్ణరావుగారు సంస్కృతాంధ్రాంగ్ల భాషలతోపాటు అరబీ 
పారశీ ఉర్జూభాషలందు పాండిత్యమునుగడించిరి. పారశీక వాజ్మయమునుగూర్చి వీరు 
కొన్ని వ్యాసములుకూడ ప్రకటించిరి. ఉమర్‌ ఖయ్యామ్‌ తత్త్వమునుగూర్చి వీరు రెండు 
మూడు అమూల్యములగు వ్యానములు “సుజాతి యను వ(త్రికయందు 
బ్రకటించియుండిరి. అవి సారస్వత వ్యాసముక్తావళిలో చేర్చబడినవి. 1927 
ప్రాంతములో ఉమర్‌ను గూర్చి వ్రాసిన వ్యాసములో సందర్భానుసారముగ ఉమర్‌ 


133 


ఖయ్యామ్‌ రుబాయీల నుదహరించుచు వాటి తెలుగు అనువాదముకూడ చేర్చిరి. ఈ 
పద్యములవలన వీరి అనువాద విధానము బరిశీలించుటకు వీలుకలదు. 

ఉమర్‌ ఖయ్యామ్‌ తత్వపరిశీలనాత్మకముగనున్న రామకృష్ణరావుగారి వ్యాసములో 
దాదాపు ముప్పది రుబాయిల అనువాదము లుదాహృతములు. వీరు ఖయ్యామ్‌ 
రుబాయిలలోని భావమును మాయనీయకుండ యథామూలముగ ననువదించిరి. 


ఉమర్‌ ఖయ్యామ్‌ చక్కని తార్మికుడు. పాపపుణ్యములను గూర్చియు, 
భోగలాలసతను గూర్చియు, నరనారాయణులకుగల అద్వైతభావమును తర్మవాదముతో 
నిరూపించును. దీనరక్షకుడును పాపరక్షకుడునునగు భగవంతుని గుణములు నరులు 
పాపముచేయనిచో సార్థకములు కావట; ఇతని తర్మమును చూడుడు. 


నాకర్థ గునాహ్‌ దర్‌జహాం కీస్త్‌ బెగో 
ఆంకస్‌కె గునాహ్‌ నకర్ణ్‌ చూంజీస్త్‌ బెగో 
మన్‌బద్మునమొ తుబద్‌ముకాఫాత్‌ దెహి 
పస్‌వర్క్మ్‌ మియానె మనొతు చీస్త్‌ బెగో. 
ఈ రుబాయిని రామకృష్ణరావుగారు ఇట్లనువదించిరి. 
ధర నపరాధ మెవ్వడును తప్పియె జేయని వాడెవండు? యా 
నరు డెటు లిజ్ఞగంబున మనన్‌ గలగెన్‌ దురితంబుజేయకే? 
దురితము లేనొనర్చెదను దుష్టఫలంబుల నిత్తువీవు శ్రీ 
హరి: మరి భేదమున్న నిసుమంత వచింపుము నీకు నాకునున్‌. 
తన మధుపాత్రను బగిల్చి గులాబిరసమును మంటిపై చల్లిన నేరము 
భగవంతునిపై నారోపించి యతడే మత్తుడని నిరూపించిన విధము ఖయ్యాము 
తర్మమునకు పరాకాష్ట 
ఇబ్రీభ్‌ మయెమరా షికస్తి రబ్బీ 
బర్మన్‌ దరెఐష్‌ రా బెవిస్తి రబ్బి 
బర్‌ఖాక్‌ ఫిగందిమయె గుల్టుంనె మరా 
మన్‌ మస్త్‌నయమ్‌ వలెతు మస్తీ రబ్బి. 
మాతృకలోని సారమును తెలుగులో నట్లేదింపిన బూర్జులవారి అనువాదరీతి 
ప్రశంసార్షము. 


ముక్కలుగా బగిల్చితివి మోహనమౌ మదుపూర్ణపాత్రమున్‌ 


134 


మక్కువగూర్చు భోగమణి మందిరద్వారము మూసినావు మేల్‌ 
చిక్కనిద్రాక్షలం దొరసిచిందు గులాబిరసంబు మంటిపై 
(గక్కునజల్ల మత్తుడవుగావె హరీ: యెటు లేను మత్తుడన్‌. 
భగవంతుడు బానిసల సేవలే గోరనపుడు నరులు భగవంతు నేల బూజింప 
వలయునను ఖయ్యామ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చుట కష్టము. ఈ కారణమున 
భగవత్సేవకంటె మదిరాసేవయే ఉచితమని సాఖీకి విన్నవించును. సర్వఫలప్రదుడగు 
ఈశ్వరుడు భక్తుల నెట్లునుబ్రోచునని అతని విశ్వాసము. 
సాఖీ ఖదహె కె కార్యాజస్త్‌ ఖుదా 
దర్‌రహమతె ఖుద్‌ బన్దనవాజస్త ఖుదా 
మీఖుర్‌ బబహారొ బారెతాత్‌ మెఖరోష్‌ 
కెజ్‌ తాఅతె ఖల్ట్‌ బెనియాజస్స్‌ ఖుదా. 
సకియరొ ! పాత్రనింపు మొగి సర్వఫలప్రదు డీశ్వరుండు తా 
సకలజనాళినిన్‌ తన విశాలకృపారసవృష్టి (బోచెడున్‌ 
ప్రకటవసంత సీధురసపానముజేసి దురంతమైన సే 
వకత దొరంగు మా ప్రభువు బానిససేవల గోరదెన్నడున్‌. 
భగవత్తత్వమునకు సంబంధించిన రుబాయిల అనువాదము లిందు పెక్కు గలవు. 
ఖయ్యాము తత్వమును యథాతథముగ తెలుగువారు (గ్రహించుటకు వీరి అనువాదము 
తోడ్చడుననుట కెట్టి సందేహములేదు. అతిశయోక్తులు, సొంతకల్పనములు, 
మూలాతిరిక్తవర్ణనలు వీరి అనువాదమున గన్పట్టవు. వ్యక్తీకరణములో స్పష్టత 
ప్రధానముగ బరిశీలింపదగినది. అన్వయకారిన్య మెచటను గన్పట్టదు. 
మాధవపెద్ది, బుచ్చి సుందరరామశాస్రి: 
మాధవపెద్ది, బుచ్చి సుందరరామశాస్తిగా రొనర్చిన స్వేచ్చానువాద మిది. దాదాపు 
120 రుబాయీలను వీరనువదించిరి. ఉమరు, ఉదయరాగము, మధువు, పూందోట, 
సమీక్ష చదువు గురువు, వేదన, కాలము, పర్యవేక్షణము, మధుఘటము మున్నగు 
శీర్షికలలో వీరి అనువాదము కూర్చబడినది. ఖిట్టరాల్డు ఆంగ్లానువాదమును 
వీరనుసరించినారు. కొన్ని రుబాయీలలోనిభావము విపులీకరించియు, నాలుగైదు 
రుబాయీలలోని భావముల నొకపద్యమునందు కుదించియు స్వేచ్చానువాద మొనర్చుట 


" నవ్వసాహిత్య పరిషత్తు గుంటూరు, జూలై 1944. 


135 


యీ అనువాదమునందలి విశిష్టలక్షణము. 


9. 
ఫిట్టరాల్డు 


మధుపాలిక: - 


నవనవంబగు జీవనము ప్రసాదింప 

విశ్వమంతయు బల్లవించు వర్ణమున 

జీవిజీవికిని ధారావాహికముగ 

హృది రాగరస మావహిల్లు వర్ణమున 

అను నిమేషమ్ము స్‌ యధరబింబమ్ము 

పిలుచుచున్నటు వలపించు వర్ణమున 

నలరు ద్రాక్షారసం బా పాత్రతోడ 

బ్రేయసీ! తెచ్చి నాపెదవి కందిమ్ము 

ఇకరాదు తిరిగిపోయిన నిమేషమ్ము 

తత్‌క్షణమ్మె తెమ్ము ద్రాక్షారసమ్ము. పుట-6 


అనువాదముననుకరించి అనువదించిన పద్యములలో నిదియొకటి. 


And we, that now make merry in the room, 

They left, the summer dresses in New bloom 
Our selves must we beneath the Couch of Earth 
Descend, our selves to make a Couch for whom. 


ప్రియజన మేస్థలిన్‌ విడిచిపెట్టెనొ యీ మన కాస్థలమ్మె యా 
శ్రయమయి చూచితే యెటు వసంతనవోదయ రాగరంజితం 
బయినదొ శయ్యగూర్చుము రయమ్మునం గాలముతీతిపోయి భూ 
శయనమునొంది యింకెవరి శయ్యలమౌదుమొ యెల్లి నెచ్చెలీ. 


వి. ఎం. దాతార్‌గారు విపులమైన పరిశోధన మొనర్చి ఉమరు ఖయ్యాము 
రుబాయిలను ఆంగ్లానువాదముతో బ్రకటించియుండిరి. పాఠాంతరములు, ్రక్షిప్త్రములు, 
ఖయ్యాముప్రశంస, ఆతని దేశకాలములు, జీవితవిశేషములు, రుబాయీల సంఖ్య, 
ప్రపంచభాషలలో వాని అనువాదములు, పద్యసూచిక, ఖయ్యాము కవితావైశిష్టం 
మున్నగు అంశములపై దాతారుగారు చక్కని పీఠికనుగూర్చిరి. 


పారశీకమునుండి ప్రత్యక్షముగ ననువదింపనివారు సాధారణముగ ఫిట్టరాల్లు 


[ట్‌ 


136 


అనువాదమునే అనుసరించియుండిరి. దాతారుగారి ఆంగ్లానువాదము ననుసరించి 
స్ఫూర్తిశ్రీ గారు ఖయ్యాము ననువదించిరి. వివిధ శీర్షికలతో బ్రకటింపబడిన ఖయ్యాము 
రుబాయిల అనువాదము స్రవంతిలో బ్రకటితము. 1 ఇటీవల వీరనువదించిన 249 
పద్యములు మధుపాలిక అనుపేర గ్రంథరూపమున వెలువడినది. 


ఫిట్టరాల్లువలె దాతారుగారుకూడ కొన్ని రుబాయిలను స్వేచ్చగా ననువదించిరి. 
దీనిననుసరించిన స్ఫూర్తిశ్రీగారి అనువాదమునందు ఖయ్యాము వైశిష్ట్యము పాక్షికముగ 
గోచరించును. మూలమును స్వతంత్రముగ ననువదించినపుడు ఇదితప్పదు. 


ఖయ్యాము ఇస్లామ్‌ మతమును గూర్చియు, ప్రవక్తను గూర్చియు వచించిన 

రుబాయిలను పరిశీలింప అతడు కేవలము ప్రాపంచిక భోగములగూర్చి వచింపలేదని 
స్పష్టమగును. భగవంతుని గూర్చియు, మహమ్మదు ప్రవక్తను గూర్చియు అతనికిగల 
భక్తిపారవశ్యమందు గోచరించుచున్నది. 

ఐజాతె తుదర్‌ దొకౌన్‌ మక్సూద్‌ వజూద్‌ 

నామెతొ మహమ్మద్‌ వ మఖామత్‌ మహమూద్‌ 

దిల్‌ బర్‌లబె దర్యామెషఫాఅత్‌ బస్తమ్‌ 

వజ్జీద రవాం మీకునమజ్‌ దీదదురూద్‌. 


దాతారుగారీ రుబాయి నిట్లనువదించిరి. 


Thou art in both the worlds creation’s light 
Thy name Muhammad, Place is almost height 
My heart reclines on ocean of thy grace 

My eyes are flowing rivers for they sight. 


రెండుజగమ్ము లందు ప్రసరించెడు సర్జనకాంతివీవు; ర్ట 
వుండు నివేళ మున్నతము; యుష్మదుదారమహత్త హత్త ప 
న్నుండెద నాదరోదధిని; ఉత్తమనామ: మహమ్మదూ! కమల్‌ 
రెండు స్రవించుచుండెను సరిత్తులుగా నిను గాంచువాంఛమై. 
స్ఫూర్తిశ్రీ: స్ఫూర్తిశ్రీగారి అనువాదము ఆంగ్లమూలముననుసరించినది. భావమున 
కెట్టిలోటు కలుగనిరీతి వీరి అనువాదము సాగినది. ఈ పద్యమిందులకు తార్మాణము. 


నీ చెలికాండ్రు నీదరిని నిల్వగ. చేరగనీరు నన్ను; నీ 
యాచనచేయు నూహమెయి నడ్డములున్నయు దాటినాను నా 
లోచనమందు నీ కిరణలోకము పేరిచిచూసి తాత్మ లె 


137 


న్నో చరియింప నీకొరకు నుద్యతవైఖరి జ్ఞానభాస్మరా! 


దీనికి ఆంగ్లమూల మిట్లున్నది: - 


Thy friends donot allow my reaching Thee 

Thus harassed I have come beseeching Thee, 

Thy beens, O Sunof wisdom, reach my eye 

and show more souls than at orns, seeking Thee. 1-57 


ఉమర్‌ఖయ్యాం రుబాయీలు'": - 

ఆంగ్రభాషతో పరిచయములేని మండువ జగ్గారావు అను తమమిత్రుల అభిలాష 
తీర్చుటకై చలంగారు ఫిట్టరాల్లు ఆంగ్లానువాదము ననుసరించి ఉమర్‌ ఖయ్యామ్‌ 
రుబాయిలను ఆంధ్రీకరించిరి. ఇవి కొన్ని వచనగేయ రూపములందును, మరికొన్ని 
కేవలము వచనమునందును కలవు. కొన్ని ఉదాహరణములు బరిశీలించినచో వీరి 
అనువాదము మూలానుసారిగనున్నట్లు స్పష్టమగుచున్నది. 

“ఆ కేక విని పానశాల ముందు నుంచున్న మనుషులు అరిచారు. 

“తొందరగా తెరవండి తలుపులు. ఈలోకంలో మనబతుకు క్షణభంగురం. 
ఒకసారి పోయామా, తిరిగిరావడ మనేదిలేదు. కాలం పరుగెత్తుతోంది. తెరవండి 
తలుపులు, తొరగా తెరవండి.” -7, 

పాతేశిక నా వొంటి బూడిదలోంచి కూడా 

ఎంతో హృదయాన్ని కట్టెసే పరిమళం గాలిలోకి స్రవిస్తుంది. 

ఆ దోవన పోయే ఎంతటి భక్తుడైనా ఆగి, తెలీక 

ఏమిటా ఈ సుగంధమని తబ్బిబ్బుకావలసిందే. -72 
అమరకావ్యము:” 

ఫిట్టరాల్డుననుసరించిన శ్రీరామచంద్ర అప్పారావుగారి అనువాదమిది. 

ఈకొమ్మ నీడలో, ఈ పండు తునకతో 
మధుర మధురపాత్రతో, ప్రణయకావ్యమ్ముతో 
నీవు నాతోడ స్వర్గ గాన మాలాపింప 

ఇంక ఈ విపినమే చాలు నందన వనము. 


* బుక్‌సెంటర్‌, విశాఖపట్నం - ఆగష్టు 1960 
? ఈశ్వర సం॥ శ్రావణము. శ్రీపతి ముద్రణశాఖ, కాకినాడ. 


138 


ఇతరానువాదములలో డా. చిలుకూరి నారాయణరావు, బలరామాచార్యులు, 
దొంతిరెడ్డి ప్రభృతుల అనువాదములు పేర్మొనదగినవి. ఇవి అన్నియు ఫిట్టరాల్లు 
అనువాదము ననుసరించినవి. 

---: సూఫీ సర్శద్‌ రుబాయిలు : --- 

సూఫీసర్మద్‌ పారశీలో దాదాపు 320 రుబాయిలను రచించెను. ఇవి సూఫీ 
తత్వప్రధానములైనవి. ఈ యోగి దిగంబరుడై సంచరించుచున్నందున 1070 
ప్రాంతమున ఆలంగీరు ఆజ్ఞచే మరణశిక్ష నొందెనని కొందటి అభిప్రాయము. కాని 
ఇతర కారణములును ఈతడిట్టి శిక్షణనాందుటకు కారణములని కొందబు 
అభిప్రాయపడుచున్నారు. ఆలంగీరుపుత్రుడగు దారాషికోను సూఫీసర్మద్‌ తనవశములో 
నుంచుకొనెనట. ఈ సాహచర్యము ఆలంగీరుకు నచ్చలేదు. 

ఉమర్‌ రుబాయీలకు పెక్కు అనువాదములు వెలువడినవి. కాని సూఫీ సర్మద్‌ను 
అనువదించినవారు డా. బూర్గుల రామకృష్ణరావుగారొకరే సర్మద్‌తత్వమునుగూర్చిన 
వ్యాసములో వీరు కొన్ని అనువాదముల నచ్చటచ్చట ఉదాహరించియుండిరి. మొత్తము 
రుబాయిలను అనువదించి పరిషృతమొనర్చి ప్రకటింపవలయునను సంకల్పమున 
రామకృష్ణరావుగారు ఉండిరి. కాని అది వారి జీవితకాలమున వెలువడు భాగ్యమునకు 
నోచుకొనలేదు. ఉమర్‌ తత్వముతోపాటు సూఫీసర్మద్‌తత్వముకూడ తెలుగువారికి ఈ 
అనువాదము మూలమున సుపరిచితమగుననుట కెట్టి సందేహము లేదు. 


4. ఏ షేక్‌సాది :.... 


పారశీకసాహిత్యములో మహోన్నతస్థానము నలంకరించిన మహాకవి షేక్‌సాది. 
నైతిక కవిత్వమునకు ప్రతీకగా నిలుచునట్టిది. ఈ మహాకవి రచించిన గులిస్తాన్‌ 
కావ్యము. షేక్‌సాది ప్రశస్తమైన ఈ కావ్యమును తన 120వ ఏట రచించెనని విజ్ఞుల 
అభిప్రాయము. మౌలానా అల్తాఫ్‌ హుస్సేన్‌ హాలిగారు “హయాతె” సాదీ అను 
గ్రంథమునందు సాదీజీవితమును అతని బహుముఖమైన ప్రజ్ఞను వేనోళ్ళ 
ప్రశంసించియున్నారు. జీవితములోని అపార అనుభవమును తరచిచూచి శతాధిక 
సంవత్సరములలో గడించిన సాటిలేని లోకానుభవమును పరిణత ప్రజ్ఞపు మూసలోబోసి 
మహోన్నతమైన కావ్యమును సృష్టించిన షేక్‌సాది పారశీక సాహిత్యమునందే కాక 
ప్రపంచ సాహిత్యమునందును స్వర్ణపీఠము నలంకరించుచున్నాడు. సాదీకవి మహోన్నత 
ఆదర్శములు, ఉదాత్తమైన కవితారీతులు తెలుగుకవుల నాకర్షించినవి. సాదీకవిత్వపు 


139 


పాలవెల్లిలో మునకలువేసి, అమృతమును చేపట్టి ఆస్వాదించుటకు ప్రయత్నించినవారిలో 
దువ్వూరి రామిరెడ్డిగారు అగ్రగణ్యులు. వీరు షేక్‌సాదీగారి గులిస్తాన్‌ను గులాబితోటగను. 
బోస్తానును వండ్లతోటగను తెలుగునాట నిర్మించిన మహాకవులు. వీరి 
అనువాదమునందలి విశేషములివి. 


రెండుమూడు సందర్భములందుతప్ప తక్కినభాగముల అనువాదమంతయు 
యథామూలముగ సాగినది. రామిరెడ్డిగారు మూలమునందలి వచనము 
వచనరూపముగను పద్యమును పద్యరూపముగను ననువదించిరి. మాతృకలోని 
భావమును కుదించుటకాని విస్తరించుటకాని సాధారణముగ కన్పట్టదు. 
సాదీకవిత్వములోని భావౌన్నత్యమును నీత్యుపదేశమును, వ్యక్తీకరణవిధానమును 
రామిరెడ్డిగారు యథాతథముగ ననుసరించిరి. పారశీక పదబంధములసాగసును చక్కని 
తెనుగు నుడికారములో వ్యక్తీకరించి అనువదించుట దువ్వూరివారి అనువాదమునందలి 
విశిష్టగుణమని చెప్పవచ్చును. మూలమునందలి భావముల నెట్టి మార్పులేక చక్కగ 
ననువదించిన భాగములలో ఒకటి రెండు ఉదాహరణములు. 


ఒకానొక యువకుడు యౌవనగర్వమున తన తల్లినొకసారి తూలనాడెను. 
(ప్రమమూర్తియగు తల్లి తనపుత్రుని సర్మోక్తులతో మందలించిన సందర్భము: - 
వఖ్లె బజహల్‌ జవాని బాంగ్‌ బర్‌మాదర్‌జదమ్‌ దిల్‌ 
ఆజుర్ద బకనె బనష్త్‌ వగర్యాం హమి గుఫ్త్‌ మగర్‌ 
ఖుర్దిఫరామోషు కర్ణీకె దరష్తి మికవి. 
చగోష్‌ గుఫ్ట్‌ జానె బఫర్జందె ఖులీష్‌ 
చుదీదష్‌ పలంగ్‌ అఫ్టన్‌ వ పలీతన్‌ 
గరాజ్‌ బహెదె ఖుర్దియత్‌ యాద్‌ ఆయ్మై 
కె బేచార బూది దర్‌ఆగోషె మన్‌ 
నకరిదరిం రోజ్‌ బర్మన్‌ జఫా 
కె తుషేర్‌ మగ్గి వమన్‌ పీర్దన్‌. 
యౌవనపుటజ్ఞానమున మా తల్లిని అరచి కసరితిని. ఆమె హృదయమున 
వేదనపడుచు ఒకమూల కూర్చుండి ఏడ్చుచు నిట్లనియె. “నీకు బాల్యము జ్ఞప్తియున్న 
యెడల నన్నిట్లు కష్టపెట్టియుండవు.” 
పులివలె శౌర్యంబు బలమును గల్లి 


140 


గున్నయేనుగు బోలు కొడుకును గాంచి 

మనములో నిట్లనె ముదుసలి తల్లి 

పాల్‌ద్రావి నాయెద బన్నున్ననాటి 

నిస్సహాయస్థితి నీ స్మృతినున్న 

గసరికొట్టవు నన్ను గాని యీనాడు 

సింహసత్వుడ వీవు; జీర్ణాంగి నేను. VI-6 

ఒక భాషలోని నుడికారము వెజొక భాషలోనికి తెచ్చుట కష్టము. సరియైన 

పదజాలము లభించనపుడు మూలమునందలి భావములను భావానువాదపద్ధతిలో 
ననువదించుట సమంజసముగ గన్పట్టును. ఒకటిరెండు సందర్భములందు 
పదానువాదము మాతృక కనుగుణముగ నున్నను స్పష్టతను గోల్పోయినది. 


“సూఫీమతసామాజికుల సౌశీల్యమెట్టిదని నేనాక పెద్దమనుష్యుని అడిగితిని. 
ఆయన ఇట్లుచెప్పెను. వీరిలో నధముడు తన సొంతకార్యముల నటుకట్టిపెట్టి మున్ముందు 
స్నేహితుల యభీష్టము నెరవేర్చును. పండితులిట్లు చెప్పియున్నారు. “సొంతమునకు 
కట్టుపడిన సోదరుడు సోదరుడును కాడు సొంతమును కాడు.” 

పయనముందు తోడిబాటసారియు నిన్ను 

వదలి గడచిపోవ వాడు హితుడె? 

ఎడద సంకెల నిను నెవడుబంధింపడో 

అట్టివాని చెలిమి కానపడకు. 11-42 

“హుక్కా గుఫ్తంద్‌ బ్రాదర్‌క దర్‌బందె షస్త్‌ నబ్రాదరస్త్‌ వన ఖబభీషస్త్‌” 

అనుభాగము ననువదించుపట్ల “సోదరుడు సోదరుడునుకాడు' అనునంతవజకు 
భావస్పష్టత కలదు. సొంతమునుకాడు అనునప్పుడు భావము సుగమము కాలేదు. 

కొన్నికొన్ని సందర్భములందు దువ్వూరి రామిరెడ్డిగారు బెచిత్యము, నభ్యతా 
సంస్కారములను దృష్టియందుంచుకొని కొంత స్వాతంత్ర్యము వహించిరి. ఒక 
ఘట్టమునందు మూలమునందలి అలంకారమును యథాతథముగ స్వీకింపక భావమును 
మాత్రము భంగ్యంతరముగ ననువదించిరి. బూతులలో నీతులు చొప్పించుటలో సాదీ 
స్వాతంత్ర్యము వహించెను. అట్లువ్రాయుటకు సాదీకే చెల్లినది. నగ్నసత్యమును 
నగ్నముగా వెల్లడించినప్పుడు అనువాదకులు బెచిత్యమును పాటించుట సమంజసముగ 
నున్నది. 


141 


“నీవేల పెండ్లి చేసికొనవు?” అని యొక ముసలివాని నడిగిరి. “నాకు 
ముసలిదానిపై కోరికలేదు.” 


“నీకు భాగ్యమున్నది కావున యువతినే యేల పెండ్లియాడరాదు.” “ఏలయన 
అది యువతియేయైన నావంటిముసలాతని ఎట్లు ప్రేమింపగలదు” అని ఆయన 
చెప్పెను. 

డెబ్బదేడుల తాతయ్య నిబ్బరంపు 

యౌవన రసానుభూతిపై నాసగొనుట 

కలను నంధుండు కన్నులు గాంచినట్లు 

తరుణి బలమును గోరు, నీ ధనముగాదు. VI-8 
“జోర్‌ బాయెద్‌ న జర్‌కె బాంవరా 
గజరె దోస్త్‌ తర్‌ న దహమన్‌ గోష్‌” 

పదిమణుగుల మాంసముకంటె ఒక గాజరిగడ్డ మేలని మూలమున గలదు. 
సాదీ అపారమైన లోకానుభవము కలవాడు. గాజరిగడ్డలోని పోషకగుణము 
మాంసతుల్యమైనదని ఒకఅర్థము. “గాజర్‌” పురుషాంగమునుకూడ సూచించును. 
మాంసభూయిస్టమైన బృహత్మాయము కంటె శక్తి ప్రధానమైనదని సాదీ సరసముగ 
వ్యక్తీకరించెను. రామిరెడ్డిగారీ సందర్భమున భావానువాదమొనర్చి “తరుణి 
బలమునుగోరు నీ ధనము గాదు” అనుటయు సముచితముగ నున్నది. 

మాతృకలోని అలంకారమును స్వీకరించియు స్వల్పమైన మార్చుచేసిన 
ఘట్టములును ఒకటిరెండు రామిరెడ్డిగారి అనువాదమున గన్చట్టుచున్నవి. 

అగర్‌ ఖనత్తల్‌ ఖురి ఆజ్‌ దస్తెఖుష్‌రవి-బఆజ్‌ షీర్ని ఆజ్‌దస్త్‌ తర్ష్‌రవి. 

పండితు లిట్లుచెప్పిరి:- “జీవనామృతము అమ్మబడుచున్నను ప్రాజ్ఞులు 
ఆత్మగౌరవమును వెచ్చించి దానిని విడువరు. ఏలయన నీచముగ బ్రతుకుటకంటె 
గౌరవముతో మరణించుటయె యుత్తమము.” 

చిట్టెడేసిన పుట్టెడౌనట్టి మొగము 

వాని చేతి రసాయన మానుకంటె 

సంతసము వెలిబుచ్చెడు సరసుచేతి 

చేదుసొరకాయ దినుటయె శ్రేష్టమగును. 10 


142 


మూలమునందలి తర్చ్‌రవి భావానువాదమును సంతరించుకొనినది. ఖుష్‌రవి 
అంతియ. ఏల్వా (ముసాంబ్రము) నకు మారుగ రామిరెడ్డిగారు చేదు సొరకాయ అని 
ప్రయోగించిరి. 


భావానువాదమునకు మతియొక ఉదాహరణము. దీనిని ప్రత్యేకముగ 

పరిశీలింపవలసియున్నది. మాతృకలోని విశిష్ట సంప్రదాయ సూచకములగు 
భావములను కాని విశిష్టవర్ణనలనుకాని వదలివేయుట కొన్ని సందర్భములందు 6 
చితమనిపించదు. విజాతీయ భాషాకావ్యములోని అపరిచితములగు ధర్మముల నట్లే 
అనువదించుటవలన నితరదేశములలోని ప్రత్యేకలక్షణములను ఆ జాతిలో పాతుకొనిన 
విశిష్టగుణములను [గ్రహించుటకు వీలగును. సాధారణముగ ననువాదకులు అపరిచిత 
పురాణగాథలను సంప్రదాయ విశేషములను మార్చుచుందురు. దువ్వూరి రామిరెడ్డిగారు 
అట్లే యొనర్చిరి. 

రాళ్ళలో వెండిబంగారు ప్రభవమయ్యు 

అవిలభించునె ప్రతి రాతియందు మనకు 

స్వాతిచినుకులు పలుచోట్ల బడియు శుక్తి 

గర్భమున యందె ముత్య మావిర్భవించు. 1711-6 


“సేల్‌ ఒకనక్షత్రము. వేసవిలో ఉదయమునందును చలికాలమునందు 
రాత్రులందును నిది ఉదయించును. యమన్‌ ఇతరప్రాంతములకంటె ఎత్తులోనున్నది 
కనుక అచట మొదటకనిపించును. యమన్‌వాసులు ఎత్తయినప్రదేశములందు దాదాపు 
నలువది రోజులవటకు చర్మములను ఆరబెట్టుదురు. ఈ నక్ష్మత్రకాంతి ప్రభావమున 
చర్మమునందు చక్కనిరంగు, సుగంధము ఏర్పడును. మూలమునందలి దృష్టాంతముతో 
తెలియనగు ఈ విశేషాంశములు అనువాదమున జేర్చినచో క్రొత్తవిశేషములు గ్రహించుట 
కవకాశముండును. రామిరెడ్డిగా రీఘట్టమును సంప్రదాయపూర్వకమైన దృష్టాంతముల 
స్వీకరించి అనువదించిరి. భావమునకు మాత్రము ఎట్టిభంగము వాటిల్లలేదు. 

స్వల్పములగు ఇట్టిమార్చులు తప్ప గులావితోటలోని పద్యరచన, అనువాద 
విధానము సాదీహృదయమునకు దర్పణమువలె నున్నది. ఉమర్‌ ఖయ్యాము రుబాయీల 
అనువాదమువలె రెడ్డిగారి గులిస్తాన్‌ అనువాదముకూడ ప్రశస్తమైనదని చెప్పుట కెట్టి 
సందేహములేదు. 


143 


గాలిబ్‌ గీతాలు: 


పందొమ్మిదవశతాబ్ది ఉర్జూసాపాత్యములో అత్యున్నతమైన స్థానము 
నలంకరించినవారు మహాకవి గాలిబ్‌. ఉరుదూ పారశీకములం దపారమైన 
పాండిత్యమును సంపాదించినవాడు. పుట్టుకవి. వదునొకండవ ఏటనే ఉ 
ర్లూపారశీకములందు చక్కని కవిత్వమును చెప్పినవాడు. కైతలరాణియే అతని 
వరించివచ్చినది. గాలిబ్‌లేఖిని ఇరువైపుల వాడిగలది. పద్యరచనయందును, 
వచనరచనయందును నితడు సిద్ధహస్తుడు. గజల్‌ కవితా సంప్రదాయమునకు గాలిబ్‌ 
సార్వభాముడనవచ్చును. (వ్రణయ, నూవీ తత్వములతో నిర్భరమైన 
సంప్రదాయపూర్వకమైన గజల్‌రచనకు క్రొత్తరుచుల గల్పించినవాడు గాలిబ్‌. అపారమైన 
ప్రాపంచికానుభవము. జీవితములోని కష్టసుఖములు వ్యక్తిగత అనుభూతులు 
మున్నగునవి గాలిబ్‌ గజళ్ళకు నూత్నజీవము నొసగినవి. 

మహాకవి గాలిబ్‌ నిష్కపటమైన హృదయముగలవాడు. స్వతంత్రప్రవృత్తి కలవాడు. 
స్వేచ్చాజీవి. ప్రథమ స్వాతంత్ర్య్యసంగ్రామమున నిరంకుశ బ్రిటిషు ప్రభుత్వము 
నెదిరించుటకు పరోక్షముగ పనిచేసినవాడు. జీవనభృతిని ప్రభుత్వమువారు ఇచ్చుటకు 
మానివేనినను నోరెత్తినవాడు కాడు. జీవితములో వచ్చిన నష్టములను 
తారసిల్లినకష్టములను చిరునవ్వుతో నెదుర్శొనినాడు. మృత్యువుతో పోరాడుట కైనను 
వెనుదీయలేదు. తనకు నచ్చిన సిద్ధాంతమునుండి ఒక అడుగైనను వెనుకవేయుటకు 
అంగీకరించని ధీరుడు, స్థిరసంకల్పుడు. కాసులేకున్నను దర్జాగా మహారాజువలె 
జీవించిన రసికుడు. స్వర్ణ నరకములగూర్చి పాప పుణ్యములగూర్చి అతని దృక్పథమే 
వేజు. పానశాలా ప్రాంగణము. సుందరాంగులగోష్టి అతనికి స్వర్ణద్వారములు. (ప్రేయసి 
కాటుక కన్నులే పుణ్యభూములు. 

సర్వవిధముల విశిష్టమైన వ్యక్తిత్వము గాలిబ్‌ కవిత్వమున కూడ దర్పణము 
నందువలె ప్రతిబింబించుచున్నది. ఆతని కవిత్వమునందును ఇతరులయందులేని 
వైశిష్ట్యము గోచరించును. భావసౌకుమార్యముతోపాటు భావగాంభీర్యము. 
మహోన్నతశైలిలో భావవ్యక్తీకరణము. ఉపమాదృష్టాంతపూర్వకముగ 
సిద్ధాంతప్రవచనము, భావక్షుప్తత. సామాన్యపదములతో నుదాత్తభావ వ్యక్తీకరణము. 
ఉక్తివైచిత్రము. వ్యంగ్య చమత్కృతులు, హృదయకుహరములోని భావములకు చక్కని 
రూపకల్పనము. శిరీష కుసుమపేశలమైన రీతిలో ప్రణయ భావములను వ్యక్తీకరించుట 
మున్నగునవి గాలిబ్‌ కవిత్వములోని విశిష్టగుణములు. 


144 


ప్రబంధ శృంగారముతో తికమకపడుచున్న తెలుగుకవులకు ఉరుదూలోని ప్రణయ 
కవితాచిత్రణము క్రొత్తయనిపించినది. కవులకు ఇరుగుపొరుగు భాషలలోని 
క్రొత్తదనమును రుచిచూచు సంకల్పముకలిగినది. కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీలు 
ఈ విషయమున జేయుచున్న కృషి కవులనాకర్షించినవి. కవితకు భాషాపరిధులు 
లేవని విశ్వసించు ఉదారాశయులగు కవులకు అన్యసాహిత్య సౌందర్యమును 
దర్శించవలయునను ఆకాంక్ష కలిగినది. ఈ ఆకాంక్ష ఫలితమే గాలిబ్‌ తెలుగునేల 
నవతరించుట. 


గాలిబ్‌వలా విశివ్షమైన వ్యక్తిత్వము కలవారు దాళరడిి గారు. 
స్వేచ్చాస్వాతంత్ర్యములన్నను. ప్రణయకవితా రీతులన్నను హృదయము గోదావరివెల్లువ 
వలె పరుగులెత్తుచుండును. దాశరథి వ్రాసిన “వలపు పాటొలందును. ప్రణయ 
గీతికలందును ఇటీవల వెలువరించిన “కవితాపుష్పక” గేయములందును ఉ 
ర్టూగజళ్ళలోని ప్రణయ చిత్రణ చ్చాయలు గోచరించుచున్నవి. 


దాశరథి వ్యక్తిత్వము కొంతవజకు గాలిబ్‌కు సన్నిహిత మగుటవలనను, 
స్వయముగ మహాకవి యగుటవలనను గాలిబ్‌ గీతములలోని ఆత్మీయత అనువాదము 
నందును ప్రస్ఫుటముగ గన్పట్టుచున్నది. ఈ కారణముచేతనే దాశరథి అనువాదమంతగా 
బ్రశస్తినొందినది. 


గాలిబ్‌గజళ్ళలో తనకునచ్చిన కొన్ని పాదములను, మళ్లాలను ఏరి దాశరథి 
అనువదించెను. ఈ ఒక్కఅంశమే దాశరథి మహాకవిగా వహించిన స్వాతంత్ర్యమును 
నిరూపించుచున్నది. ఒకటి రెండు పాదములు నచ్చినవిగదా యని మొత్తము గజలునే 
అనువదించుటకు యత్నించలేదు. మాతృకను యథాతథముగ ననువదించినపట్ల కూడ 
దాశరథి తన అభిరుచినే ప్రధానముగ నెన్నుకొనెను. గాలిబ్‌ హృదయమును తనకు 
తోచినట్లు తెలుగువారికి ఆవిష్మరించినాడు. మహాకవు లనువాదములొనర్చినచో నిట్టి 
విశిష్ట మార్గమునే అనుసరింతురు. ఉదాత్తభావమును క్లుప్తముగా కొన్ని మాటలలో 
వ్యక్తీకరించుట ఉర్పూకవితలోని ప్రధానలక్షణము. దాశరథి అనువాదముకూడ ఈ 
సరణిలో నడచినది. 


తూనె మైకషీ కీ ఖస్మ్‌ ఖాయిహై గాలిబ్‌ 
తేరే ఖసమ్‌కా కుఛ్‌ ఏతబార్‌ నహీ! 
దాశరథి ఈ పద్యపాదములను అట్లే అనువదించెను. 


145 


గాలిబా! త్రాగనని శపథాలుసేతు 
గాని నీఒట్టుపై నమ్మకమ్ము పోయె. -91 
కొన్నిచరణముల ననువదించుపట్ల మూలములోని భావమును మాత్రమే 
వ్యక్తీకరించెను కాని మాతృకలోని పదములకు తెలుగు పదములు కూర్చలేదు. 


బేదరా దీవార్‌సా ఎక్‌ఘర్‌ బనానా చాహియే 
కోయి హమ్సాయ నహో జార్‌ పాస్పాం కోయి నహొ 
ద్వారబంధములును తలుపుతాళములేని 
ఇరుగుపొరుగు లేని యిల్లువలయు. -57 
జిక్ర్‌ ఉస్‌ పరీవష్‌ కా బెర్‌ఫిర్‌ బయాన్‌అప్నా 
బన్‌గయా రఖీబ్‌ ఆఖిర్‌ జో రాజ్ఞాం అప్నా 
అప్సరసను వోని ఆమెను వర్ణింప 
శత్రువయ్యె నాదు మిత్రవరుడు. -388 
మున్నగు పద్యభాగము లిందుల కుదాహరణములు. దాశరథికి శబ్దచమత్క 
ఎ్రుకులకంటె అర్థగాంభీర్యము పట్ల ఆసక్తిమెండు. గాలిబ్‌ కొన్నికొన్ని చరణములందు 
శ్రేషచమత్కృలతో రసాభివ్యక్తి యొనర్భెను. దాశరథి అట్టి చరణములను సామాన్యరీతిలో 
మాత్రమే అనువదించెను. 
పూచ్తేహైం కె ఓ గాలిబ్‌ కౌన్‌హై 
కోయి బత్లావొకె హమ్‌ బత్లాయెం క్యా 


ఇట గాలిబ్‌ శబ్దములో శ్రేషచమత్మారము కలదు. 


గల్‌బా హాసిల్‌కర్నేవాలా = గాలిబ్‌ అని చమత్మారము. ఇది అనువాదమున 
లోపించినది. 


గాలి బెవ్వడంచు కాంత ప్రశ్నించిన 
నేమి ఉత్తరము నీయవలయు. -374 


గాలిబ్‌ ప్రణయభావ వ్యక్తీకరణములు వ్యంగ్యపూర్ణములు. సుకుమారరీతిలో 
వెలువరించిన భావములను దాశరథి మాతృకానుసారముగ కవితాధోరణిలో 
ననువదించెను. 


వాయిద ఆనేకా వఫా కీజియె ఎక్కా అందాజ్‌హై 


146 


తుమ్‌నె క్వౌం సోంపిహై మేరే ఘర్‌కి దర్చాని ముర. 
ప్రియురాలి నిరీక్షణలో కన్నులు కాళ్లు కాయలు గాచినవి అని కవిభావము. 
ప్రియురాలికి సుకుమారమైన మందలింపు. 
వత్తునని రాక నా గృహద్వారమునకు 
నన్నె కాపలాగా నిల్పినా వదేమె? -64 
సీఖ్రేహైం మైరుఖోం కె లియె హమ్‌ ముసవ్వరి 
తభ్రీబ్‌ కుఛ్‌ తొ బహర్‌ ములాఖాత్‌ చాహియే 
అందగత్తెలతో ముచ్చటాడు కొరకు 
చిత్రలేఖన విద్యన్నేరితినినేను. -67 
మీర్‌ కవితా మాధుర్యం1:- 
గాలిబ్‌ సమకాలికుడు మీర్‌. గజల్‌ సాహిత్యములో విశిష్టస్థానమును సంపాదించు 
కొనినాడు. సూఫీ వేదాంతము. సంయోగ వియోగ శృంగారచిత్రణము. ఉక్తిచమత్మారము 
మున్నగునవి ఈతని గజళ్ళలోని ప్రధాన లక్షణములు. మీర్‌ గజళ్ళలోని కొన్ని 
చరణములను దాశరథిగారు అనువదించిరి. గాలిబ్‌ గీతములందు కన్పట్టు 
అనువాదధోరణి యిందును కన్పట్టును. మీర్‌కవిత్వములోని భావసౌకుమార్యమును 
వియోగ శృంగారచ్చాయలను దాశరథి యథధాతథముగ ననువదించెను. 
ప్రాణ మున్నంతవజకు నాబాధ యుండు 
మగువ ననుదోచె నను బాధ మాసిపోదు. 


రమణి దరమీలితాక్షి గోోములయందు 
దండిగ నిషాషాయము నిండియుందె. 


జఫర్‌ మధుతరంగాలు?: - 


ఢిల్లీసుల్తానులలో చివరిప్రభువు బహదురు షాజఫర్‌. ఈతడు రాజకవి. గాలిబ్‌, 
మీర్‌ వంటి మహాకవులను తన దర్బారులో గౌరవించెను. జథర్‌చక్రవర్తి 
ఆంగ్లేయులనెదుర్శొని తనకుగల దేశభక్తినిచాటెను. ఆంగ్రసామ్రాజ్యము నెదుర్శొని 


1 కవితాపుష్పకం. పుట 89-41. డిసెంబరు 1966 
* కవితాపుష్పకం పుట 42-46 డిసెంబరు 1966. 


147 


పదవీభ్రష్ణుడై ఎన్నియో కష్టనష్టములకు గురియయ్యెను. జఫర్‌కవి రచించిన 
గేయములలో నుత్తమములనిపించిన కొన్ని పద్యభాగములను దాశరథిగారు 
ఆంధ్రీకరించిరి. ప్రణయవియోగ మాధుర్యమును ఈ రాజకవి అతిసుకుమారరీతిలో 
వర్ణించెను. ఇవి హృదయములను ద్రవింవజేని సహృదయుల నుదాత్త 
భావనాప్రపంచములో విహరింపజేయును. ఉర్టూభాషలో శృంగార చిత్రణములోని 
నాజూకుతనము అనువాదమునందును గన్పటును. 

చెలిశిరోజపు టుచ్చులలో పడ 

నట్టి హృదయము ఉన్నదా? 

ఉచ్చులో పడి మరల బయటికి 

వచ్చు హృదయము సున్నరా! 

మెరుపుతీగవంటి తరుణివచ్చునటన్న 

ఇంటి గ్రుడ్డిదీప మేలొ నవ్వె? 

సాఖి కిలకిలనవ్విన సమయమందు 

పానపాత్రలు కలశముల్‌ పక్కుమనెను. 

గోష్టినుండి ఆయమ జారుకొనుట తోనె 

కనక దీపమె ఉరిపోసి కొనినదంట. 


అమ్లద్‌ రుబాయీలు 


ఆధునిక ఉర్జూకవులలో అమ్హద్‌కవి విశిష్టస్థానము నలంకరించినాడు. సూఫీ 
వేదాంతతత్త్వ(ప్రతిపాదకములగు ఈతని రుబాయీలు ఉర్భ్టూసాహిత్యమున 
కలంకారములు. ఈ కవి హైదరాబాదువాసి. ఉపాధ్యాయుడుగ ఉద్యోగజీవితమారంభించి 
అకౌంటెంట్‌ జనరల్‌ ఆఫీసులో ఉన్నతపదవిని అనుభవించి ఉపకారవేతనము పొంది 
1961 సంత్సరములో దివంగతుడయ్యెను. జీవితములో ఎన్నియో ధక్మాముక్షీలు 
తినినవాడు. ఈతని కుటుంబము 1911లో మూసీనది వెల్లువపాలైనది. ఈతడు కూడ 
ప్రవాహములో కొట్టుకొనిపోయి కొందటి సహాయమున బ్రతికిబైెటపడెను. అమ్డద్‌కవికి 
నలువురు భార్యలుండిరి. ద్వితీయ పత్నియగు జమాలున్నిసాసల్మా సాహచర్యమున ఈ 
కవి వేదాంతిగా మారెను. అవ్హుద్‌ సూఫీ తత్త్వనిష్టాతుడు. మహమ్మదీయుల 
సూఫీతత్వమునకును హైందన అద్వైెతతత్వమునకును కొంత సామ్యముకలదు. అమ్డద్‌ 
వ్యక్తీకరించిన భావములు ఈ అంశములను నిరూపించును. వేమనవలె తత్త్వమును, 
నీతులను అలతి అలతిమాటలలో వ్యక్తీకరించెను. ఈ కవిచెప్పిన నీతిప్రధానములైన 


148 


రుబాయిలు బహుళ (ప్రచారమునొందినవి. 


ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారు అమ్హద్‌కవి రుబాయీల ప్రాధాన్యమును 
గుర్తించి కొన్ని రుబాయిలను శ్రీ సదాశివగారిచే అనువదింపజేసి ప్రకటించినారు. 


సదాశివగారు రుబాయికి తగినట్టుగ ఆటవెలది తేటగీతిపద్యముల నెన్నుకొని 
అమ్హద్‌ రుబాయిలను అనువదించిరి. మూలమునందలి భావములను వీరు 
పరిపూర్ణముగ తవు అనువాదమునందు వెలువరించిరి. అవ్హద్‌కవిత్వము 
నిరాడంబరమైనది. భావ క్లిష్టతకాని అన్వయ కాఠిన్యముకాని కన్పించదు. సదాశివగారి 
అనువాదముకూడ మూలముతో తాదాత్యము పొందినట్లున్నది. 
హర్‌చీజ్‌ కా నాభి బడి ఖోదౌలత్‌ హై 
బేఫిక్రీకా సోనాబి బడిదౌలత్‌ హై 
ఇఫ్లాస్‌నె సఖ్స్‌మౌత్‌ ఆసాన్‌కర్టి 
దౌలత్‌కా నహోనాఖి బడిదౌలత్‌ హై 
రత్నమువంటి నీతిసూక్తి ఇది. సదాశివగారు ఈ రుబాయిని మూలము 
ననుసరించి ఇట్లనువదించిరి. 


అన్నిటిం ద్యజించు టొకటె మహాధనమ్ము 

బాధలేని నిదురయే మహాధనమ్ము 

పేదథఠిమి మృత్యుబాధను బ్రిదులం జేసె 

అల యకించనతయ సూ మహాధనమ్ము. 

ఒకటిరెండు సందర్భములందు మాత్రము మూలములోని భావమును స్పష్టముగ 

గ్రహించుటకు అనువాదము తోడ్చడుటలేదు. 

అబ్‌ ఓ నఖుమార్‌హైన వో సాఖీహై 

కైఫియత్‌ ఇష్ట్‌ హై న ముష్టాభి హై 

తోడాథా జోపూల్‌ మైనె కల్‌ సూఖ్‌ గయా 

లైకిన్‌ అభి కాంటేకి ఖటక్‌ బాఖీహె 

నేడు సాఖి లే దాకైపుకూడ లేదు 

ఇపుడు ప్రణయంబు లేదు తదీహ లేదు 

కంటకంబువలని బాధ కలదుకాని 

పూవు నిన్నదైంచితి వాడిపోయె నేడు. 


149 


చివరి రెండుపాదములందు అన్వయము సుగమము కాలేదు. నిన్నతెంపిన పూవు 
ఎండిపోయినది. కాని తెంపునపుడు కలిగిన ముల్లువలని బాధ పోలేదని 
మూలమునందలి భావము. మాతృక నాధారముగ (గ్రహింపక అనువాదమునందలి 
భావమును స్పష్టముగ గుర్తింపలేము. 

అమ్హద్‌ అపారమైన లోకానుభవము కలవాడు. ఈ కవి నీతిసూక్తులిందులకు 
ప్రత్యక్షప్రమాణము. మనకు తెలిసిన అంశమునే మనమునకు హత్తుకొనునట్లు చక్కని 
కవితారూపమున వెలువరించుట అమ్హద్‌ కవిత్వములోని విశిష్టధర్మము. సదాశివగారి 
అనువాదము అమ్హద్‌కవిత్వమునకు ప్రతిబింబముగా నున్నది. 


కమ్‌జర్ఫ్‌ గర్‌ దౌలతొ జర్‌ పాతాహై 

మానిందె హిబాబ్‌ ఉభర్‌ కె ఇత్రాతా హై 

కర్తేహైం జరాసీ బాత్‌పర్‌ ఫక్ర్‌ఖసీస్‌ 

తిన్మా థోడీసీ హవాసే ఉడ్‌జాతా హై. 

అమ్హద్‌ నీతిసూక్తులలో ఇది విశిష్టమైనది. అల్పున కధికధన మబ్చినచో నీటి 

బుగ్గవలె పొంగిపోవునను సత్యమిందు చక్కగా వ్యక్తీకరింపబడినది. ఈ కవి స్వీకరించిన 
ఉపమానములు దృష్టాంతములు పాఠకులకు సుపరిచితములైనవియే. పై రుబాయిని 
సదాశివగా రిట్లనువదించిరి. 


వెలితివానికి ధనము లభించెనేని 
బుద్భ్బుదంబు విధాన నుప్పొంగుచుండు 
అల్పవిషయాన గర్వింతు రధము లెన్న 
గాలిలో బిజు పరకయు దేలిపోవు. 
నిగూఢ వేదాంతతత్వ్వమును ప్రతిపాదించుపట్ల అమ్హద్‌ చూపిననేర్చును 
సదాశివగారు కూడ ప్రదర్శించిరి. 
నేను నీవహమను సురాపానమత్త 
చిత్తులమ; యునికిని బ్రదర్శించువార 
మెటుల పొసగెడు నస్తిత్వ మిర్వురకును 
నేనలేను కాదేని నీవైన లేవు. 
మున్నగు పద్యము లిందుల కుదాహరణములు. ఉర్టూకవిత్వములోని 
విశిష్టగుణములను అమ్హద్‌ రచనలోని గొప్పతనమును [గ్రహించుటకు సదాశివగారి 


150 


అనువాదము చక్కగా తోడ్చడును. 
మంజరి:- 


గాలిబ్‌ కవితాసౌందర్యమును దర్శించిన తరువాత దాశరథిగారికి ఉర్జూగజల్‌ 
స్వరూపమును తెలుగులో ప్రవేశింపచేయవలయునను సంకల్పము కలిగినది. తెలుగు 
నందనవనములో ఇపుదే వికసించిన అపూర్వపారిజాతమంజరి ఈ మంజరి. ఈ 
శీర్షికతో ఇప్పటికి మూడు నాలుగు గేయములు వెలువడినవి. 


ఉర్దూపారశీకగజల్‌ కవులు విప్రలంభశ్ళంగారమునే బహుళముగ పోషించిరి. 
పారశీకప్రణయకవిత్వమునందు మధుపాత్ర, బుల్‌బుల్‌, సాఖి, మధుశాల, గులాబితోట 
మున్నగునవి వైభవమునకు మధురభావములకు సంకేతములుగ నిలిచినవి. తొలిదశలో 
ఈ సంకేతము లిట్టిపరిమితపరిధిలో మాత్రము స్వీకరింపబడెను. భంగ్యంతరముగ 
పారలౌకిక తత్త్వ్వవివరణమునకు భగవత్త విరూపణమునకును ఇవి తోడ్చడినవి. 
ఇక్బాల్‌వంటి మహాకవులు సంప్రదాయపూర్వకములగు ఇట్టి సంకేతములకు క్రొత్త 
ఊపిరిపోసి అందు జాతీయతా ముద్రవేసిరి. బుల్‌బుల్‌ స్వేచ్చాస్వాతంత్ర్యములేని 
బానిసకు పంజరము దాన్యద్వారబంధముగల దేశమునకు బుల్‌బుల్‌ గీతములు, 
స్వేచ్చాస్వాతంత్ర్యములకు ప్రతీకలుగ రూపొందినవి. 
గజల్‌ విశిష్టధర్మమగు ప్రణయకవితామాధురిని. జాతీయ ధర్మసంవాసితమగు 

స్వేచ్చాస్వాతంత్ర్య భావచషకములో రంగరించి దాశరథి చక్కని గేయములను గజల్‌ 
పద్దతిలో రచించెను. అంత్యనియమమును, రదీఫ్‌ఖాఫియా మున్నగు నియమములను 
వ్యక్తీకరణ విధానమును దాశరథి పారశీఉర్జూగజల్‌ సంప్రదాయముననుసరించి 
పాటించెను. 

రమ్మంటే చాలుగానీ రాజ్యాలు విడిచిరానా 

నీ చిన్నినవ్వు కోసం స్వర్గాలు గడిచిరానా 

కనులందు మంచులాగా కలలన్నికరగిపోగా 

కావేరివోలె పొంగే కన్నీరు తుడిచిరానా 

నీవున్న మేడగదిలో నను చేరనీయ రేమో 
జలతారుచీర కట్టీ సిగపూలు ముడిచిరానా 
పగబూని కరకువారు బంధించి ఉంచినారు 


151 


ఏనాటికైన గానీ ఈ గూడు పొడిచిరానా 


ఈ గీతమునందు రానా అనుపదము రదీఫ్‌, విడిచి అన్న పదము ఖాఫియా, 
“'రానాఅన్ని పంక్తులయందు ఒకవిధముగనే ఉన్నది. “విడిచి” గడచి, నడిచి, తుడిచి, 
అను మార్పులనొందినది. దుస్సహమైన వియోగముతో కృశించిన నాయిక విలాపమిది. 
చివరిపంక్తులలో స్వాతంత్ర్యము గోల్పోయిన వ్యక్తియు, జాతియు స్ఫురించును. 


నాపతా :- 


మంజరీగుచ్చము లోని ద్వితీయ కుసుమ మిది. 


ఇన్నినాళ్ళకు తెలుపమంటివి 
ఎందుకొరకే నాపతా 


నిన్ను బోలిన కఠినులకు నేనెన్నడదైనా లాపతా. 
అడిగినప్పుడు చెప్పకుండుట ఎడదగల నాకొప్పదు 
ఏసమయమున ఎక్కడుందునొ వ్రాసుకోవే నాపతా 
తెల్లవారే వేళ కమలము కళ్లు విప్పేటప్పుడు 
బాలభానుడు తొంగిజూచే ప్రాగ్థిశాగ్రము నాపతా 
విరహజలనిధి దాటిరాగా ప్రియుడు కౌగిటచేర్చగా 
పరవశమ్మున పైటజార్చిన సఖి భుజాగ్రము నాపతా. 


పానశాలావరణమందున ప్రాణదానము సేయగా 
మదువునొసగే సాఖి లోచనరోచిరోగ్రము నాపతా. 
నేనుచేయని నేరమునకై నిప్పులను విరజిమ్ముతూ 
కోపభరమున తాపుతాచే పతిపదాగ్రము నాపతా. 


పతా అనుపదమును రదీఫ్‌ స్థానమునందు ప్రయోగించి గజల్‌ గమకమును 
సంతరించుకొనిన ఈ గేయమునకు దాశరథి క్రొత్తరుచుల కలుగజేసెను. 
ప్రణయనిర్భరమును విప్లవాత్మకమును అగుభావములను దాశరథి ఈ గీతమునందు 
రసవంతముగా చిత్రించెను. మత్తాకూడ క్రొత్త అందమునొందినది. 


పానశాలా ప్రాంగణమున లీలావిహారమొనర్చుచు అందమైన పానపాత్రలో 


152 


ప్రణయమధువును (ప్రసాదించు లతాంగియగు సాఖీ కజ్జలరేఖాంచిత 
నేత్రాంచలములందు దాగినకవి కేవలము ప్రణయమునే చిత్రించలేదు. దేశములో 
విప్లవము వర్ధిల్లినపుడు వీరవర్యుల కనులలోని దవానలాగ్రముపైనను నిర్భయముగా 
సంచరించును. 


విప్లవము వర్థిల్లువేళల వీరవర్యుల కనులలో 
ధగధగాయిత నవదవానల కీలికాగ్రము నాపతా. 


గజల్‌ చివరిపంక్తులను మళ్లా అందురు. ఇందు కవి తన తఖల్లుస్‌ 
తెలుపుకొనును. దాశరథి ఈ గేయమునందీ సంప్రదాయమునుకూడ పాటించెను. 
ఎన్నడైనా ఎప్పుడైనా నిన్నుగూర్చే పాడెద 
అంతకంటే “శరధి” గళమున ఏ తరానా లేదులే." 
గేయములోని ఈ గమకము తెలుగుగేయములకు క్రొత్తనడకలను, 
అందచందమును గూర్చినది. 


ప్రేమార్చన:- (మిశ్రమంజరి 1963) 


ఉర్దూ కవితావీథులలో వినూత్నములైన రాచబాటలు నిర్మించినకీర్తి మహాకవి 
ఎక్సాల్‌కు లభించినది. ఒకవిధముగా బరిశీలించినచో నీతడు నవయుగ వైతాళికుడుగ 
గీర్తింపబడుటకు సర్వవిధముల అర్హుడు. శతాబ్బముల తరబడి ప్రజాహృదయమున 
పాతుకొనిపోయిన మూఢవిశ్వాసమలను, మూఢభక్తి విధానమును ఎక్సాల్‌కవి నిశితముగ 
విమర్శించి దాస్యశ్చంఖలాబద్ధమైన జాతిని స్వేచ్భాస్వాతంత్యవాయువులను బీల్చుటకు 
ప్రబోధగీతము లాలపించెను. నిశ్చలమై, నిర్మలమై, ప్రేమపూర్ణమైనభక్తి మార్గమున 
దేశభక్తిని మేళవించి శిలలబూజించి గుండెలనురాళ్ళుగ జేసికొనుటకంటెను, 
ద్వేషపూరితవాయువులను బీల్చుటకంటెను, హృదయపద్మమునుండి స్వచ్చమైన 
(పీమసౌరభమును గుబాళింపజేయుట తగునని ఈ మహాకవి నయాశివాలయ్‌ అను 
గేయమునందు సందేశమొసగెను. 


ఈ గీతముననువదించిన వారును ఎక్ళాల్‌వలా విశాలదృష్షియు, 
మహోన్నతాదర్శములు కలవారును, కళాదృష్టికలవారును అగు మహాకవులు, 
అభినవాంధ్రకవితకు మూలవిరాట్టు ఆచార్య రాయప్రోలు సుబ్బారావుగారు. 
మల్లెపూవువంటి మనస్సు మలినములేని అనురాగమునకు నాట్యరంగమనియు, 


1 ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక. 5-10-66 


153 


తల్లిని (ప్రేమించినట్లే మాతృదేశమును కూడ (ప్రేమించవలయుననియు వీరి 
ప్రబోధగీతముల సందేశము. కొన్ని సందర్భములందు రాయటప్రోలువారి అనువాదము 
మూలవిధేయముగను, మజికొన్ని సందర్భములందు భావప్రధానముగను, 
'స్వేచ్చానువాదరీతిలోను సాగినది. స్వేచ్చానువాదముగల సందర్భములన్నియు 
మూలమునకు వ్యాఖ్యానప్రాయములుగను పసిడికి తావియబ్బినట్లుగను నున్నవి. ఎక్సాల్‌ 
గీతమునందలి భావౌన్నత్యము, కవితాశిల్చము, సందేశరామణీయకత మున్నగు 
విశిష్టగుణములను అనువక్తలు తమ అనువాదమునందు చక్కగా దర్శింపజేసిరి. 


సచ్‌కహెదూం ఏ(బ్రహమిన్‌ గర్‌తూ బురా నమానె 
తేరేసనమ్‌ కదోంకే బుత్‌ హోగయే పురానే 
అష్నోంసే బైర్‌రఖ్నా తూనే బుతోంసె సీఖా 
జంగోజరల్‌ సిఖాయా వాజ్‌కోఖి ఖుదానే 
తంగ్‌ఆకె మైనె దీరోహరమ్‌కో ఛోడా 
వాజ్‌కావాజ్‌ ఛోడా తేరేఫసానే. 


ఈ గేయభాగమును రాయప్రోలువా రిట్లనువదించిరి. 


అలుగక విందువేని నిజమాడెద బ్రాహ్మణవర్య! నీదు దే 
వళమున నున్నమూర్తుల ప్రభావ మభావమునందె చాల ప్రా 
వడిన కతాన. ద్వేషగుణపాఠము లబ్బెను నీకుగూడ, మా 
శిలల సమీపమందె మొలచెన్‌ గురుపీఠము సైత మావలన్‌. 
తలపులు ధ్యానధారలు యథాయథలైన పెనంగొనెన్‌ మత 
ప్రళయ వివాదవైరము, భరంబడి వేసటజెంది నీదు దే 
వళమును, నా మసీదు, ననివార్యముగా త్యజియించితిన్‌ నమా 
జులపిలుపున్‌ పురాణముల చోదనకూడ అపాకరించితిన్‌. 


మూలమునందొకటి రెండు పాదములందు గల భావమును సుబ్బారావుగారు 
వ్యాఖ్యానప్రాయమొనర్చిన దానికిది ఉదాహరణము. 


ఆ గైరియత్‌ కేపర్దే ఎక్‌బార్‌ ఫిర్‌ ఉఠావేం 
బిచ్లోంకు ఫిర్‌ మిలావేం నబ్బ్‌రవి మిటాదేం 


రమ్మిటురమ్ము బ్రాహ్మణ! పరస్పరమున్‌ కననీని యీ తెరన్‌ 
చిమ్ముము దూరదూరముగ, చీల్చినసూత్రముత్రెంచి, వీరలన్‌ 


154 


క్రమ్మర కల్పివేయుదము రమ్ము! ప్రజన్‌ విడదీయు ద్వైత భా 
వమ్మును పారదోలుద ముపాయముగా నిటురమ్ము వేగమే. 
పదానువాదవిధానము ననునరించియు, భావసౌకుమార్యమును, 
భావౌన్నత్యమును చెదరినీక రాయప్రోలువారు సరసరీతిలో అనువదించిరి. 
సూని పడిహుయిహై ముద్దత్‌సె దిల్మి బస్తీ 
ఆ ఎక్‌నయా శివాలా ఇస్‌ దేస్‌మే బనాదేం 
దునియాకే తీరథోంసే ఊంచా హో అప్ప్నతీరథ్‌ 
దామోనె ఆస్మ్నాం సే ఇస్కా కలస్‌ మిలాదేం 
హృదయగృహంబు పాడువడియెన్‌ బహుకాలమునుండి, రమ్ముక 
ట్టుద మొక నూత్నమందిర మిటుల్‌, జగతిండిల తీర్థ్ధయాత్రలం 
దది మహిమోన్నతంబు, సమస్త సుహృజ్ఞనపూజ కొక్కటే 
పదమయి వెల్లుచుండును నభంబున తత్మలశాలి మైోయగన్‌. 
తక్కిన పద్యములలోను మాతృకలోని భావము వివరణాత్మకముగ నున్నది. 
వ్యాఖ్యానరూపమున నున్నను అనువాదము కవితాశిల్పశోభి తమగుట వీరి 
అనువాదములోని విశిష్టధర్మము. 


155 


కథా సాహిత్యము 


చార్‌ దర్వీషుకథలు: - 

నలుగురు పకీరులకథ అను నామాంతరమున (ప్రకటింపబడిన చార్‌దర్వీషు 
కథలు తెలుగుసాహిత్యములో ప్రప్రథమముగ పారశీకమునుండి ననూదితమైన 
కథాకావ్యము. పందొమ్మిదవ శతాబ్టీయందు వచనరూపమున కథాకావ్యములు 
వెలువడుట, అందును పారశీకాది భాషలనుండి అనూదితములగు కథలు వెలువడుట 
ప్రధానముగ గమనింపదగిన అంశము. 


చార్‌దర్వీషుకథల ననువదించినవారు ఎజ్జిమిల్లి వల్లికార్డునులు. పారశీకకథా 
కావ్యమును క్రీ.శ. 1801 సంవత్సరంలో మీరుఅమ్మన్‌ అను పండితుడు ఉర్దూ 
భాషయందనువదించి యుండెను. ఈ కథలు రమణీయముగను నాహ్లాదకరములుగను 
నుండుట వలన ఆంగ్లము మున్నగు భాషలందును పరివర్తనమునొందిన అంశమును 
మహారాజశ్రీ గోడేరాయనింగారు వినియుండిరి. విద్యావ్యాసంగము నిమిత్తము 
[గ్రంథావలోకనమొనర్చు సందర్భమునందు వారిదృష్టి చార్‌ దర్వీషుకథలపై ప్రసరించినది. 
ఇట్టికథల ననువదించినచో సహృదయుల కానందమును గూర్చునని వారు భావించిరి. 
వారి అభీష్టము ననుసరించి మల్లికార్డునపండితులు 1881 సంవత్సరములో 
నాంధ్రీకరించిరి. 

వీరి అనువాదము యథామూలకము. సరళమైన వ్యావహారిక భాషలో నిది 
అనూదితమగుట గమనార్హము. కథావస్తువివరణమునందుకాని 
పాత్రలనామములయందు కాని ఎట్టిమార్చు కన్పట్టదు. శైలి హృద్యముగ నున్నది. 
ఒకటిరెండు ఘట్టములను పరిశీలించినచో ఈ అంశము స్పష్టమగును. 

“హాతేం దినములలో అరబ్బీదేశమునకు “నవుఫరు అనే పేరుగల పాదుషా 
అధికారియెయుండెను.” 

“నవుఫర్‌” యెదుటపడగానే యితణ్శి ఎందుకు పట్టుకున్నారని అడిగితే, 
వకరాతిగుండె గల అబద్దీకుడు ఇటువంటిపని తనకన్న మరియెవరు సేయగలరని 
ఈ ఫలితం తనకే గల్లినందున ఆకాశముమీద జండాపాతితి ననెను.” 

తోతీనామా కథలు-కీరబహత్తరి: - 


156 


కథావాజ్మయమున సంస్కృతమే ఇతర భాషలపై ప్రభావమును గలిగించినది. 
శుకసప్తతికథలు సంస్కృతమునుండి పారశీకాదిభాష లందనువదింపబడినవి. అవి 
తోతీనామాలనియు కీరబహత్తరి అనియు ప్రసిద్ధములు. ఇవియే మరల తెలుగునందు 
మరల ప్రవేశించినవి. ఈ కథల లిఖితప్రతి యొకటి మదరాసు ప్రాచ్యలిఖిత 
పరిశోధనాగారమున గలదు. (0.N0.607) అనువాదము యథామూలము. 
యవనయామినీ వినోదకథలు: - 


ఇవి 1889 లో ప్రకటితములు. ఈ కథలు పాఠశాల విద్యార్థులకు పఠనీయ 
(గంథముగా నుండెను. ఈ శతాబ్దమునందును ఈసబుకథలు, ప్రష్యాదేశపు పడతియొక్క 
వినోదకథలు మున్నగునవి తెలుగులో వెలువడినవి. ప్రష్యాదేశపు కథల అనువాదము 
ద్రవిడభాష ద్వారా తెలుగునకు వచ్చినది. పుదుచ్చేరి రంగయ్యగారొనర్చిన ఈ 
అనువాదము 1902 సంవత్సరములో రెండుభాగములందు వెలువడినది. 

బిచ్చమెత్తిన రాచబిడ్డ: - 

ఖాజాహసన్‌ నిజామి చారిత్రకగాథలను రచించుటలో సిద్ధహస్తుడు. ఈతడు 
1857 నాటి ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానంతరము మొగలాయి ప్రభువంశజు 
అనువదించిన దీనస్థితిని కన్నులకు గట్టినట్లుగ కథానికల రూపమున చిత్రించెను. 
అట్టి ఉరుదూ కథలనుండి ఒకకథను పి. సీతాదేవిగా రాంధ్రీకరించిరి. 1 


బిచ్చమెత్తిన రాచబిడ్డ అను ఈ కథయందు బహదురుషా కుమార్తె కరీంషా 
బేగమునకు గారాబు పట్టియగు సాహెబు ఆలంమీర్లా కమర్‌సుల్తాన్‌ బహదురు 
దుర్దశచిత్రితము. బ్రిటిషువా రేర్పజిచిన పింఛను సరిపోనందున ఈ రాజకుమారుడు 
ఢిల్లీ వీథులలో రాత్రిపూట భిక్షాటనకై బయలుదేరు చుండెను. రాజవీథులలో దర్జాగా 
సంచరించుచు ప్రజాకోటివలన సలాము లందుకొను రాజకుమారుడు తుదకు 
నిశాసమయమున ప్రజలనుండియే భిక్షను పొందవలసివచ్చినది. హంసతూలికా 
తల్పమున హాయిగా నిదురింపజేసి స్వర్గసుఖముల ప్రసాదించిన నిశలు తుదకాతని 
భిక్షాటనకు తోడ్చడవలసివచ్చినవి. కరుణరసాత్మకమైన ఈగాథ రాతిగుండెనైనను 
కరగింప జాలునట్టిది. 


గోలకొండ కథలు: - 
ఆధునిక ఉరుదూ రచయితలలో లబ్ధబ్రతిష్టులైన డాక్టర్‌ మొహిద్దీన్‌ ఖాదిరీ 


1ఈ అనువాదము భారతి సంపుటి 9- సంచిక 6(1982)లో ప్రకటింపబడినది. 


157 


జోర్‌గారు గోలకొండచరిత్రకు ప్రభువులకు సంబంధించిన కొన్ని సంఘటనలను 
రమణీయములగు గాథల రూపమున వెలువరించిరి. ఇవి “సైరెగోలకొండ” అను 
కథానికా సంపుటము రూపమున (ప్రకటింపబడినవి. ఈ కథానికలు బహుజన 
ఆదరపాత్రములైనవి. చాలా కాలము వజకు ఈ కథానికల సంపుటి పాఠ్యగ్రంథముగ 
ఉండెను. ఇందలి గాథలను కొన్నింటిని డా. పల్లా దుర్గయ్యగారు అనువదించిరి. 
నేనుకూడ మిష్మ్‌మవాల్‌, అనార్‌కే చౌదాదానే అను రెండుకథలను 
అనువదించియుంటివి. దాశరథి ఈ కథలలోని కొన్ని అంశములను సాంవలీఅను 
కథలోని కొన్ని సంఘటనలను వస్తువుగా గ్రహించి రేడియోనాటిక వ్రాసియుండిరి. 
ఇది “నవమి” అను నాటికా సంపుటమున ప్రకటితము. 


(ప్రేమచంద్‌ కథలు - నవలలు: 


ఉర్దూ హిందీ భాషలలో పెక్కు నవలలు కథానికలు రచించి మున్నీ డ్రైమ్‌చంద్‌ 
ఉపన్వాసస(మాట్‌ అను విరుదము నొందెను. ప్రేమచందుగారి రచనలు 1901 నుండి 
వచ్చినవి. నాటినుండియే ఉర్దూ హిందీసారస్వతములో నతనిపేరు మోగినది. వీరకథలు 
తొలిసారిగా జమానా అను పత్రికలో బ్రకటింపబడినవి. ప్రేమచందు రచనలలో మొదటి 
విశిష్టమైన నవల గోదాన్‌. వరదాన్‌ చివరిది. కథానికలు శతాధికములు, (ప్రేమపచ్చీసి, 
(పప్రేమబత్తీసి, ఆఖరీ తొహఫా మున్నగు కథానికా సంకలనములు ఎన్నియో వెలువడినవి. 
ప్రేమ్‌చంద్‌ ఉరుదూలో వ్రాసిన కథలను నవలలను స్వయముగ హిందీ భాషయందును 
ప్రకటించెను. చివరిదశలో రచించిన “మంగళసూత్రము” వంటి ఒకటి రెండు 
(గ్రంథములు హిందీలో మాత్రమే వెలువడినవి. 


(ప్రేమచంద్‌ మానవతావాది. బాల్యదశనుండియు కష్టనష్టములకు గుజియయ్యెను. 
జీవితములో అపారమైన అనుభవమును సంపాదించెను. ఈ లౌకికానుభవము అతని 
రచనకు నూత్నశక్తిని ప్రసాదించినది. సంఘసంస్మరణమునందును, మానవుని 
నైతికోన్నతియందును ప్రేమచందుకు అభిమానముమెండు. వ్యక్తిచిత్తవృత్తియందును, 
సంభఘమునందును సంస్మారమత్యావశ్యకమని భావించినవారిలో (పేమచందు 
ప్రముఖుడు. ఇతడెంతసంస్మార ప్రియుడో అంత ఆదర్శవాది. మానవత్వము 
నర్ధముచేసికొనుటయే మహావిద్యయని భావించినవాడు. స్వచ్చమైనప్రేమ శరచ్చంద్ర 
చంద్రిక వంటిదని అతని మతము. ఇతని ఆదర్శవాదమునకు యధార్థవాదమునకును 
భేదమంతగాగన్పట్టదు. స్వప్పలోకమునందుకాని, ఊహాప్రపంచమునందుకాని అతనికి 
విహరింపవలయునను ఆసక్తిలేదు. మానవుని నైతికోన్నతిని ఆదర్శ ప్రాయముగ 


158 


సాధింపవలయుననియు హృదయకాసారమును స్వచ్చమైన డ్రైమామృతముతో 
పూర్ణమొనర్భవలయునని నితని ఆకాంక్ష తన కభీష్టములైన ఇట్టి ఆదర్శములను 
యదార్థవాదముతో మేళవించి అత్యుత్తమ కథానికలను, నవలలను ప్రేమచందు 
రచించెను. ఈ నవలలు కథానికలు కొన్ని ఆంగ్లము, జాపానీ, గుజరాతీ మున్నగు 
భాషలలో ననూదితములైనవి. 


శిల్పశోభితమైన ప్రేమచంద్‌ మహోన్నత ఆదర్శములు తెలుగు రచయితలను 
(వభావితులజేని నవి. శాంతినికేతనములో కళోపాననమొనర్చి 
వంగదేశసాపాత్యోద్యమములోని (క్రొత్స్తరుచులను తెలుగువారు నవలల 
అనువాదరూపమున (గ్రహించిన యుగమది. వంగసాహిత్యప్రభావ మొకవైపు 
ప్రసరించుచుండ ఉర్దూభాషతో పరిచయముకల రచయితల దృష్టి (పేమచందు రచనల 
అనువాదముపై మరలినది. ప్రమచందు సాహిత్యములోని అభిరుచిని తెలుగువారికి 
ప్రథమముగ గలిగించిన క్షీర్తిగౌారవములు ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావు 
పంతులుగారికి లభించుట ముదావహము. తెలుగు నవలయు కథానికయు అప్పుడప్పుడే 
క్రొత్తరూపము దాల్బుచుండినకాలమది. క్రీ.శ. 1915లో మాడపాటివారి అనువాదము 
ప్రకటింపబడినది. నాటినుండి నేటివబికును (పేమచందు కథలు నవలలు ఎన్నియో 
అనువదింపబడినవి. 


ఆంధ్రమునందనువదింపబడిన ప్రేమచంద్‌ కథలు నవలలు రెండు వర్గములందు 
జేర్చదగియున్నవి. ఉరుదూ ద్వార అనూదితములైనవి హిందీ ద్వార అనువదింపబడినవి. 
ఏ భాషనుండి అనువదించినను (పేమచందు ప్రభావము మాత్రము స్పష్టముకదా! 
కేవలమనుసరణప్రాయములైన రచనలు కూడ కొన్ని వచ్చినవి. డ్రేమచందు 
ఆంధ్రానువాదము లలో ప్రతిదానిని గూర్చి వివరించుట ఇట సాధ్యముకాదు. కనుక 
విశిష్టములైన కొన్ని అనువాదములు మాత్రమే ప్రస్తుతము పరిశీలింపబడినవి. 
వివిధ కథలు :- 

క్షాత్రము మూర్తీభవించిన చంపత్‌రాయ్‌ రాణి సారంధాదంపతుల గాథ ఇది. 
క్షత్రియ వంశమర్యాదను కాపాడుటకై తన పతీసుతుల ధారవోసి తుదకు ఆత్మార్పణము 
గావించిన వీరనారీ శిరోమణి రాణీసారంధా. ప్రేమచందు చిత్రించిన ఈ వీరగాథను 
హనుమంతరావుగారు యథామూలముగ నాంధ్రీకరించిరి. మూలమునందలి సన్ని 
వేశములను సంభాషణలను పంతులుగారు యథాతథముగ ననువదించిరి. వీర, 
కరుణరస (ప్రధానమైన ఈ కథానిక యందు (పేమచందు రాణీసారంధా శీల 


159 


చిత్రణమునందు చూపిన ప్రత్యేకతకు అనువాదకు లెట్టి భంగమును వాటిల్లజేయలేదు. 


తనరాజ్యము శత్రుహస్తగతమగుట చూడనేరని చంపత్‌రాయ్‌ తన్ను కత్తితో పొడిచి 
చంపుమని రాణీసారంధాను కోర నామె చకితురాలయ్యెను. సారంధా భర్త అభిలాషను 
దీర్చెదనని అంతకుమున్నే వాగ్గాన మొసగి యుండెను. తనభర్త ఇట్టి విపరీతమైన 
కోరికను వెలిబుచ్చునని ఆమె కలలోనైనను ఊహింపలేదు. మాట ప్రకారము సారంధా 
గుండెను రాయిజేసికొని కంపిత హస్తముతో కత్తిని గ్రహించి భర్తృవక్షమును చీల్చెను. 
శతృసైన్యములోని అధికారు లీదృశ్యమును జూచి సంభ్రమాశ్చర్యచకితులై రాణీసారంధా 
సమక్షమున వినమశిరస్సులై నిలిచిరి. తనపుత్రులలో నెవరైనను సజీవులై యున్నయెడల 
తమ శవములను వారి కప్పగింపుమని సైనికాధికారులను కోరుట, తుదకు 
ప్రాణప్రియుని గుండెను చీల్చుకొని ఎగచిమ్ము రక్తరాగసిక్త పునీతమైన కత్తిని తనఎదలో 
గుచ్చుకొని భర్త శవముపైపడి నిర్జీవయగుట మున్నగునవి పతాకస్థాయిలోని 
వీరకరుణరసాత్మక సన్నివేశములు. ఈ ఘట్టములను హనుమంతరావు పంతులుగారు 
చెక్కుచెదరని విధముగా ననువదించిరి. 


షాహి నిసాహె సారంధాకీ ఏజురఅత్‌ జెర్‌ ఓసాన్‌ దేఖ్‌కర్‌ దంగ్‌రహె గయే. 
అదావత్నే ఎహతరాయ్‌కొ జగహ్‌ది. సర్గార్‌నే ఆగేబడ్‌కర్‌ కహా, “ఖుదాగవాహ్‌హై. 
హమ్‌సబ్‌ ఆప్‌కే బందబేదరమ్‌ హైం. ఆప్‌కా జో హుకుమ్‌ హో బసర్‌ఓచష్మ్‌ 
బజాలాయింగె.” సారంధానే హంస్‌కర్‌ కహా, “అగర్‌ హమారే బేటోయమేసే కోయీ 
జిందాహో తో దోనోలాష్‌ ఇసే సోంప్‌దేనా.” ఏ కహకర్‌ వహి ఖూన్‌ ఆలూద్‌తైగా 
అప్నే సీనేమే ఘోంప్‌లియా. జబ్‌ ఓ జమీన్‌పర్‌ గిరి తో ఉస్‌కా సర్‌ చంపత్‌రాయ్‌కే 
సీనేపర్‌ థా. 

“సారంధా యొక్క నిరుపమానమైన ధైర్యమును చూచి చక్రవర్తి సైనికులు 
చిత్రప్రతిమలైరి. వారి మనసు నందుండిన విరోధము గౌరవ భావముగ మాటిను. 
అంతవారి సరదారులు ముందడుగిడి యిట్లు విన్నవించిరి. “అమ్మా! మేమందజమును 
మీ దాసులమని దైవసాక్షిగ ప్రమాణము సేసెదము. మీ ఆజ్ఞ మాకు శిరసావంద్యము. 
రాణి యామాటలకు చిటునవ్వు నవ్వి మా కుమారులలో నెవ్వడైన బ్రతికియుండెనేని 
మా శవములను వానికి నప్పగింపుడు” అని చెప్పి రక్తసిక్తమైన యా కటారును దన 
రొమ్మున గ్రుమ్ముకొని భర్తవక్షస్థలమున దలనునిచి నేలకొటిగి ప్రాణములబాసెను.” 


" మల్లికా గుచ్చము - పుట 68 


160 


రాణీ సారంధా:- ఈ కథకు ఇటీవల మటియొక అనువాదము వెలువడినది. 
ప్రసాద్‌గారి అనువాదము వివరణాత్మకముగ నున్నందున దాదాపు 60 పుటలవజకు 
పెజిగినది. మూలవిధేయముగ నున్న అనువాదమిది. భాషయు సరళముగ నున్నది. 


ముసలిదాని యుసురు:- హనుమంతరావు పంతులుగారు అనువదించిన ఈ 
కథకు మూలము ప్రేమచందు వ్రాసిన “ఆఃబెకస్‌” అను కథ. కథానామమును, కథలోని 
పాత్రల నామములను పంతులుగారు తమ అనువాదమునందు మార్చివేసిరి. 
మాతృకలోని ప్రధానపాత్ర మున్నీనామసేవక్‌ చాందాపురములోని భూస్వామి. 
అనువాదమున మాయవరములోని సుప్రసిద్ధ దేశపాండ్యా భైరవమూర్తిగా మారినాడు. 
“'మొంగా” అను బ్రాహ్మణ వితంతువు “అంకమ్మ” అను నామము దాల్చినది. 
మున్నీరామసేవక్‌ భార్య 'నాగిన్‌' తెలుగుకధలో నాగమ్మయైనది. 


ఇట్టి స్వల్పములైన మార్చు లొనర్చినను పంతులుగారు కథాంశమును 
యథామూలముగనే అనువదించిరి. మున్నీరామసేవకుడు “లా” పట్టము నొందకున్నను 
న్యాయశాగస్తపారీణుడు. గ్రామప్రజలకు “లా విషయమున సలహాలిచ్చుట ఆతనివృత్తి. 
ఆదాయమంతంతయ, అప్పుడప్పుడు అప్పులు తీసికొని జీవనము గడుపుచుండెను. 
ఈతనిపైగల విశ్వాసముచే ఒకానొక ముదుసలి రణనిహతుడైన తనభర్త మూలకముగ 
వచ్చిన ఐదువందల రూపాయలను మున్నీవద్ద దాచియుంచెను. ఆతడు నెలకింత 
చొప్పున వృద్ధవనిత కొసగుచుండెను. కొన్నినాళ్ళకు బాకీఅంతయు చెల్లిపోయినదని 
మున్నీ ముసలిదానితో చెప్పెను. వృద్దురాలు చకితయై తనకింకను రెండువందలు 
రావలసియున్నవని మున్నీకి విన్నవించుకొనెను. కాని లాభములేదయ్యెను. ఆ ధనము 
నతనినుండి పొందు మార్గాంతరము గానక వృద్ధవనిత పంచాయతీవారి నాశయించెను. 
వారును మున్నీప్రక్షముననే తీర్చునొసగిరి. ముసలిది చేయునదిలేక అనుక్షణము మున్నీని 
తిట్టుచు మతిభ్రమించి చివరకు కన్నుమూసెను. పీడ వదలినదని మున్నీ 
ఊటబటనొందెను. కాని దాని ఉసురు మాత్రము మిగిలిపోయెను. ఆ ఉసురు 
నాగమ్మ(ప్రాణమును హరించినది. ముసలిదాని ఉసురు ఈకథయందు చిత్రింపబడినది. 
కావున కథ కిట్టి పేరిడుట సమంజసముగనున్నది. 

ఈ కథానువాదముకూడ మూలానుసారిగ సాగినది. ప్రమచంద్‌ రచనలోని 
జీవశక్తిని పంతులుగారు తమ అనువాదమునందు చక్కగా ప్రదర్శింపజేసిరి. ఒకటి 
రెండు సందర్భములందుమాత్రమే పంతులుగారు స్వేచ్చానువాద విధానము 
అవలంబించిరి. 


161 


ఖానూన్‌ జెర్‌ అదాలత్‌ కాతో ఇన్లేభౌపు నథా. ఇస్‌ మైదాన్‌ మే ఉన్‌కా సామ్నాకర్నా 
పానీమే రహ్‌కర్‌ మగర్‌సే బైర్‌ కర్పాథా. 

ఈ వాక్యము మున్నీ శీలమునకు ప్రాణము వంటిది. “లా విషయమునకు 
సంబంధించినంత వణకు మున్నీ నీటియందలి మొసలి వంటివాడు. ఆ అంశముపై 
నతని నెదుర్మొనుట కష్టము. తక్కిన అంశములలో మున్సీకి కొన్ని లోపములు కలవనియు 
నతడు శక్తిహీనుడనియు (ప్రేమ్‌చంద్‌ మున్నీ శీలములోని ఆంతర్యమును సూచించెను. 
“లాపాయింటు”లో ముసలిదానిపై గెలుపుసాధించెను. కాని చివరకు ముసలిదాని 
యుసురు నెదుర్శొన లేడయ్యెనను అంశము సరసముగ వివరింపబడినది. పంతులుగా 
రీభాగము నిట్లనువదించిరి. 


“లావిషయమున నతని కేమాత్రము భయములేదు. లారంగమున మన మూర్తితో 
బోరాడుట పర్వతమును ఢీకొనుటయే.”" 


ఈ వాక్యమునందు భావమున కెట్టిలోపము కలుగలేదు. కాని శీలచిత్రణమున 
(ప్రమచందు చతురోక్తి అనువాదమున మృగ్యము. 
అగ్నికుండము: - 

క్షత్రియధర్మనిర్వహణముపట్ల బాంధవ్యమునుకూడ త్రోసిపుచ్చిన సంఘటన 
ఇతివృత్తముగా గల కథయిది. పృథ్వీసింహుడు శౌర్యసాహసములకు (ప్రతినిధి. అతని 
సోదరి రాజనందిని ధర్మసింహుడను పురుషసింహుని పరిణయమాడెను. పృథ్వీసింహుని 
భార్య దుర్గాదేవి. 

పృథ్వీసింహధర్మసింహులు ఆఫ్థనిస్తానముపై దండయాత్రకు వెడలినపుడు, 
వదినమజదండ్రు (దుర్గాదేవి, రాజనందిని) కష్టకాలమున తమనాశయించి వచ్చిన 
వ్రజ విలాసినితో విద్యావ్యాంసంగముల కాలక్షేప మొనర్చుచుండిరి. సందర్భానుసారముగ 
వారు వ్రజవిలాసిని వివాహమునుగూర్చి ప్రసంగించిరి. వ్రజవిలాసిని తానొనర్చిన 
ప్రతిజ్ఞను గూర్చియు, సంకల్పించిన కార్యమును గూర్చియు వివరించెను. వ్రజవిలాసిని 
తండ్రి తనపెంపుడు ధేనువు కారణముగా నొకానొక రాజపుత్రునితో పోరాడి అసువుల 
వీడిన వృత్తాంతమును, అవసానసమయమున తండ్రి తనను హింసించిన రాజపుత్రునిపై 
పగదీర్చుకొనుమని వ్రజవిలాసిని కోరిన వృత్తాంతమును వదినమజదండ్రు వ్రజవిలాసిని 
వలన గ్రహించిరి. ప్రతిజ్ఞానుసారము వ్రజవిలాసిని ఆ రాజపుత్రు డొకనాడు కంటబడ 


*మ. గు. పుట 72 


162 


నతనినెదుర్మొనుటయు నాతడు తప్పించుకొని పోవుటయు మున్నగు వృత్తాంతములను 
దెలిసికొని దుర్గారాజనందినులు వ్రజవిలాసిని సాహసమును ప్రశంసించిరి. 
పృథ్వీసింహధర్మసింహులు యుద్దానంతరము స్వగృహమునకువచ్చిరి. 
వ్రజవిలాసిని ధర్మసింహునిచూచి చకితయయ్యెను. ఆమె ఈరాజపుత్రుని రక్తమునే 
దప్పిగొనియుండెను. నాటిరేయి ధర్మసింహుడు వ్రజవిలాసినిని సందర్శించి ఆమె 
సమక్షమున మోకరిల్లిన దృశ్యమును రాజనందిని చూచి నిశ్చేష్ణ్ట యయ్యెను. 


పృథ్వీసింహధర్మసింహులు మరునాడు మృగయావినోదార్థము వనమునకేగిరి. 
వ్రజవిలాసిని తండ్రిని హత్యచేసిన రాజపుత్రుని సంహరించుటకు తాను ప్రతినపూనిన 
వృత్తాంతమును ధర్మనింహుడు వృడ్వీనింహునకు వివరించి, తానట్టిపని 
యొనర్పజాలకున్న పృథ్వీసింహుని ఆ కార్యమును పూర్తిజేయుమని ప్రార్థించి 
అంగీకరింవచేసెను. వ్రజవిలాసిని తండ్రిని సంహరించిన వ్యక్తి ధర్మసింహు 
డనురవాన్యము పృథ్వీనింహుడతని వలననే (గపొంచి, చేయునదిలేక 
క్షత్రియధర్మమునకు కట్టుబడి కత్తి వేటుతో ధర్మసింహుని చంపెను. రాజనందిని 
భర్తతో సహగమన మొనర్చను. కొన్నినాళ్ళకు పృథ్వీసింహుడు రణనిహతుడగుటయు 
నాతనితో దుర్గాదేవియు సహగమన మొనర్చుటయు జరిగినది. 

ప్రేమచందు వ్రాసిన ఈ కథపేరు గునాహ్‌కా అగ్నికుండ్‌. హనుమంతరావుగా 
రీకథను అగ్నికుండ మనుపేర ననువదించిరి. మూలమునకు సరియైన అనువాదమిది. 
ఒక ఘట్టమునందు మాత్రము స్వల్పమైన మార్పు కన్పట్టుచున్నది. 

వ్రజవిలాసిని సమక్షములో మోకరిల్లి నిలిచిన దృశ్యమును రాజనందిని చూచి 
ఆమె తండ్రిని సంహరించినవాడు తనభర్తయే యని గ్రహించినది. కర్తవ్య మామెకు 
బలీయమై తోచినది. తక్షణమే భర్తను సమీపించి వ్రజవిలాసిని తండ్రిని సంహరించిన 
వానితల తనకు దెచ్చియిమ్మని రాజనందిని కోరినట్లును నందుల 
కాతడంగీకరించినట్లును మూలమున గలదు. అనువాదమునందు 
మృగయావినోదార్థము వెడలిన సందర్భమున ధర్మసింహుడే అట్టి ప్రతిజ్ఞ చేసినట్లుకలదు. 
రాజనందినియే అట్టి ప్రతిజ్ఞ చేయించిన వృత్తాంతమును అనువాదకులు మార్చిరి. 
పంతులుగా రీఅంశమును సూచ్యప్రాయముగ నొనర్చినను సమంజసముగా నుండెడిది. 
రాజనందిని శీలమునకు దర్పణముగానుండెడిది. 


ఆత్మ త్యాగము: - 


163 


(ప్రేమచందుకృతమగు “ఆలహ” అను కథకు మాడపాటి హనుమంతరావు 
గారొనర్చిన అనువాదమిది. ఆలహుడు, ఓదలుడు ఇరువురు రాజపుత్ర సోదరులు. 
చందేలుప్రభువు పరిమళదేవుని పోషణమున బాల్యమునుండియు నున్నవారు. పోషక 
ప్రభువు అనురాగమును సంపాదించినవారు. పరిమళదేవుని దర్బారులో ఈ రాజపుత్ర 
సోదరులు పొందుచున్న ప్రాభవమును జూచి సహింపనేరక వారి మేనమామ 
మహీపాలుడు వారిని గూర్చి రాజునకు చాడీలు చెవ్పుచుండెను. ఒకానొక 
సందర్భమునందు ఆలహుడు క్షాత్రధర్మము ననుసరించి తన ఉత్తమాశ్వమును రాజున 
కొసగుటకు నిరాకరించెను. వారి రాజభక్తిని పరీక్షించుటకై ఇట్టి ఉపాయమును 
సూచించినవాడు మహీపాలుడే. పరిమళదేవు డిట్టి కుత్సితమైన పన్నాగమునకు వశు 
డై ఆలహుని రాజభక్తిని శంకించి రాజపుత్రసోదరులను దేశమునుండి వెడలగొట్టెను. 


రాజపుత్రసోదరుల సాహస పరాక్రమములకు జంకి అంతవరకును నణగి 
మణిగియున్న శత్రువులు తలలెత్తి పరిమళదేవుని రాజ్యమును గబళించుటకై 
ప్రయత్నించిరి. ఆలహ సోదరులు పూర్వపు పోషక ప్రభురాజ్యమునకు వాటిల్లిన 
ఆపదనుచూచి మిన్నకుండిరి. తల్లిప్రోద్భలమున రాజ్యమును రక్షించుటకై ఆలహుడు 
మరలివచ్చి తత్మార్యనిర్వహణమున ప్రాణములువీడెను. 

ఈ కథయందు ఆలహుడు ప్రధానపాత్ర. (పేమచందు అట్టిపాత్రకు ఒసగిన 
ప్రాధాన్యమునకు భంగమువాటిల్లకుండ పంతులుగారు ఆత్మత్యాగమని కథానామమును 
మార్చిరి. ఆలహుని త్యాగనిరతి, ఆత్మార్పణము సూచ్యములు. 

ఆలమాుని సావానోదంతమును ఆ(పాంతములందలి (వజలు 
జానపదగేయములందు కీర్తించుచుందురు. అట్టిగేయముల నాధారముగగొని ప్రేమచందు 
ఈ కథవ్రాసినట్లు కథాప్రారంభమునకలదు. పంతులుగా రీఘట్టమును ననువదింపలేదు. 
పెద్దయింటిపిల్ల: - 

“'బడేఘర్‌ కీబేటీ' అనుపేర మున్నీ ప్రేమచందు వ్రాసిన కథకు వేమూరి 
ఆంజనేయశర్మ గారి తెలుగుసేత ఇది. సమమికుటుంబ జీవనమాధాుదీ 
చిత్రణమునకును. సంపన్నగృహస్థుల మనోవృత్తి చిత్రణమునకును ఈ కథ 
మచ్చుతునకవంటిది. 

శ్రీకంఠుడు, లాల్‌బిహారీ, వేణుమాధవసింహుడను అజమీందారు పుత్రులు. 
ఆనందీ, శ్రీకంఠునిభార్య, ఆమె పుట్టింటివారు సంపన్నగృహస్థులు. ఇంటి పెద్దకోడలు. 


164 


సమష్టికుటుంబమునకు పెట్టినది పేరు మాధవసింహుని వంశము. శ్రీకంఠునకు 
గామాంతరము నందుద్యోగము, వారమున కొకసారి ఇంటికి వచ్చుచుండెడివాడు. 


లాల్‌బహారి ఒకనాటి మధ్యాహ్నము గబగబవచ్చి, తెచ్చిన రెండుపిట్టలను 
వదినెగారికిచ్చి మాంసము వండుమనెను. ఆనందీ ఇంటిలోనున్న పావుశేరు నేయితో 
మాంసము వండి మటబదికి వడ్డించినది. పప్పులో నేయి లేకపోవుసరికి లాల్‌బహారి ఉ 
(గుడై నేయి అంతయు మాంసములో వేసినందులకు మందలించెను. మాటపైమాట 
పెరిగి వదినెగారి పుట్టింటిని నర్మోక్తులతో విమర్శించి లాల్‌బహారి కంచమును నేలకు 
విసరి కొట్టి పావుకోళ్ళను వదినెపై విసరెను. ఆనందీ క్రోధదీప్తయెనది. వారాంతమున 
నింటికివచ్చిన శ్రీకంఠునితో జరగినకథ పూసగుచ్చినట్లు వివరించినది. శ్రీకంఠుడు 
ఇంటినుండి వెడలుటకు నిశ్చయించుకొనెను. వేణుమాధవసింహుడు వంశమర్యాదను 
కాపాడుమనియు తమ్ముని (ప్రేమానురాగములతో మందలించుట న్యాయమనియు 
నుపదేశించెను. శ్రీకంఠుడు ఖండితముగ తమ్ముని ముఖమునైనను జూడననిపలికెను. 
లాల్‌బహారీ ఈమాటలు విని గృహమును వదలివెడలుట కుద్యుక్తుడై వదినెగారివద్ద 
సెలవు పుచ్చుకొనుట కేగెను. ఆనందీ శాంతించి మజదిని వెడలవలదని చెప్పి 
భర్తనుకూడ అతనిని వెళ్ళనీయ కుండునట్లు యత్నింపుమని ప్రార్థించెను. వారి 
హృదయముల నావరించిన ఆవేశపుపొరలు వీడిపోయినవి. 


సోదరులు పరస్పర మాలింగనమొనర్చుకొనిన దృశ్యమును జూచి ఆనందీ 
ఆనందపరవశాత్మయైనది. మాధవసింహుడు పెద్దయింటిపిల్లలు కుటుంబవిచ్చేదమునకు 
దారితీయు పరిస్థితులనిట్లే చక్కదిద్దుదురని సంతుష్టుడయ్యెను. 

ఆనందీపాత్ర వైశిష్ట్రమిట్టిది. ఆనందీలాల్‌ బహారీ సంఘర్షణము ్రీకంఠుని 
ఆవేశము, వేణువూధవుని ఆవేదన లాల్‌బవాోరి వశ్చాత్తావము, సోదర 
అంతరాంతరములందణగిన ప్రేమానురాగముల వ్యక్తీకరణము మున్నగుసన్నివేశములు 
మనోరంగములందు నాట్యమాడు నట్లున్నవి. రసవత్తరములైన సన్నివేశములను 
ఆంజనేయశర్మగారు మూలానుసారముగ చిత్రించిరి. ఆనందీ ప్రేమచందు సృష్టించిన 
సజీవపాత్ర, క్షణములో కోపము, క్షణములో శాంతము, అభిమానము, ఆవేశము, 
పెద్దలయెడ గౌరవభావము, పిన్నలయెడ ఆదరము మున్నగు గుణములు 
రాశిపోసినట్లుండును. ఈ పాత్రను సజీవముగ చిత్రించుటయందు ఆంజనేయ శర్మగారు 
సభలులైరి. ప్రమచందు రచనలోని నుడికారవు సౌందర్యమును కూడ 
అనువాదమునందు కాపాడుట ప్రశంసార్హము. అనువాదమునందు శిల్పదృష్టియు 


165 


నవతరించినది. 

పాడెబట్ట:- (ప్రేమచంద్‌ రచించిన విశిష్టములైన కథలలో 'కఫన్‌' యొకటి. శ్రీ 
బెల్లంకొండ చంద్రమౌళిశాస్ర్రిగారు ఈకథను 'పాడెబట్ట” అనుపేర ననువదించిరి. 

గేసూమాధవుల చిత్తవృత్తిని చిత్రించుటయందు (ప్రేమచందు చూపిన కౌశలము 
వర్ణనాతీతము. ఇంటిలోపల మాధవునిభార్య ప్రసవవేదన పడుచుండ బయటకూర్చొని 
తండ్రికొడుకులు వేడివేడి ఆలుగడ్డలు నోరూర తినుచు పూర్వస్మృతులను తలచుకొని, 
తలచుకొని ఉవ్విళ్లూరుచుండిరి. 

దురదృష్టవశమున మాధవునిభార్య పరలోకమునకేగినది. తండ్రికొడుకులు 
గ్రామములోని ఒకానొకసంపన్నుని ఆశ్రయించి అంత్యక్రియలనిమిత్తమై కొన్ని రూకలు 
సంపాదించి మార్గమధ్యమున గల మదిరాగృహమున ప్రవేశించి, తిని, త్రాగి, మైమరచి 
పడిరి. ఉన్మత్తులైయున్నవారు పరలోకమును గూర్చియు, పాడెబట్టగూర్చియు చేసిన 
ప్రసంగములు వారి మనోవృత్తికి దర్పణములు. 

చంద్రమౌళిశాగ్తిగా రీకథను పదానువాదపద్ధతిలో నాంధ్రీకరించుట వలన 
మాతృకలోని రచనాశిల్పము పాత్రల సజీవధర్మములు లోపించినవి. భాషయు 
భావవ్యక్తీకరణమున కనుగుణముగలేదు. వీరి అనువాదములోని కొన్ని ఘట్టములను 
మూలముతో బోల్చి చూచినచో ఈ విషయము సుస్పష్టమగును. 

చమారోంకా కుంబాథా బెర్‌ సారేగాంవూమే బద్నామ్‌. ఘేసూ ఏక్‌దిన్‌ కామ్‌కర్తా 
తొ తీన్‌దిన్‌ ఆరామ్‌ మాధవ్‌ ఇత్నా కాంచోర్‌ థా కె ఘంటభర్‌ కాంకర్తా తొ ఘంటాభర్‌ 
చిలంపీతా. 

“అది మాదుగుల కుటుంబం. అదీగాక ఊరంతా బద్‌నాం; కేశవుడు ఒకనాడు 
పనిజేస్తే మూడురోజులు ఆరాం. ఇక మాధవ్‌ ఇంత పనిదొంగ గదాంటె ఒక గంటనిండా 
పనిజేస్తే ఒక గంట పూర్తిగా చిలుము త్రాగుతాడు.” 

(ఉర్దూ కథానికలు- పుట 204) 
ఘంటాభర్‌ = గంటనిండా; ఇత్నా కాంచోర్‌ థా కే = ఇంత పనిదొంగ గదాంటె; 
ఉర్జూవాక్యరచనావిధము నట్లే అనుసరించిన అనువాదమిది. 

ఘేసూకి బీవికా తో ముద్దత్‌ హుయి ఇంతఖాల్‌ హుఆ 


గేసూభార్య చాలకాముక్రిందటే చనిపోయినదను భావముగల ఈ వాక్యమును 
శాగస్తిగా రిట్లనువదించిరి. 


166 


“కేశవుడి భార్యకు కాలంముద్దతు (గడువు) అయిపోయింది. 

(ఉర్గూ కథానికలు- పుట 206) 

దోనోం ఆలునికాల్‌నికాల్‌కర్‌ జల్తేజల్తె ఖానేలగే. కల్‌సేకుచ్‌ నహీఖాయా థా 
ఇత్నా సబర్‌నథా కె ఇన్హే రండా హో జానేదేం. కయీబార్‌ దోనోంకి జబానేం జల్‌ 
గయీం ఛిల్‌జానేపర్‌ ఆలూకా బేరూనిహిస్సా తో బొహత్‌జియాదా గరమ్‌ నమాలూమ్‌ 
హోతాలైకిన్‌ దాంతోతలే పడ్తేహి అందర్‌కాహిస్సా జబాన్‌ బెరహలఖ్‌ బెర్‌ తాలూకో 
జలాదేతాథా. జెర్‌ ఇస్‌అంగారే కో ముహ్‌ మే రఖ్నేసే జియాదా ఖెరియత్‌ ఇసీమేథీ కే 
ఓ అందర్‌ పొహంచ్‌ జాయ్‌, వహాం ఇసే ఠండా కర్పేకేలియే కాఫీ సామాన్‌థా. ఇస్‌లియే 
దోనో జల్ట్‌జల్ట్‌ నిగల్‌జాతే. హాలాంకే ఇస్‌ కోషిష్‌మే ఉన్మి ఆంఖోంసే ఆంనూ నికల్‌జాతే. 

“ఇద్దరూ ఆలుగడ్డలు పైపొట్టు తీసితీసి కాలేవి కాలేవి తినటం మొదలెట్టారు. 
నిన్నటినుంచి తిండేలేదు. అవిచల్లారాక తిందామన్నంత ఓపికాలేదు. ఎన్నోసార్లు నోరు 
నాలికా తెగకాలాయి. పొట్టుతీశాక ఆలుగడ్డపైభాగం మాత్రం మిక్కిలిఎక్కువ వేడి 
అనిపించదు. కాని దంతాలుదాటి లోపలికి పోయిందా నాలికను అంగిటినీ 
రక్తనాళాలనూ కాల్చేస్తుంది. మరి ఆ వేడిని నోట్లో పెట్టుకుంటే ఎంతోక్షేమం అందులోనే 
ఉంది. ఏమిటది? అక్కడ లోపల చల్లారిపోతుందని, అక్కడ దాన్ని చల్లార్చేసామర్థ్యంగల 
వస్తువు లున్నాయి. అందుకని వారిద్దరూ గబగబా మింగేస్తున్నారు. సాధారణంగా 
వారి యీప్రయత్నంలో వాళ్ళకి కళ్ళవెంట నీళ్ళచుక్కలు గిర్రునతిరిగిపడేవి.” 

(పుట 208) 

ఈ ఘట్టములోని కొంతభాగమునకు అనువాద మేమాత్రమును సరిగ గన్చట్టదు. 
అన్వయము కుదరని వాక్యరచనాధోరణి వలన మాతృకతోని రసవత్తర సన్నివేశము 
అనువాదమున మృగ్యము. 

“కఫన్‌”:- వల్లభ్‌గారు 'పేమచందు కథ నదే పేర ననువదించిరి. ఈ 
కథానువాదము “పరివర్తన” అను కథానికాసంపుటమున బ్రకటితము. అనువాదము 
యథామాతృకమైనను పాత్రల మనస్తత్వచిత్రణమున బిగువుతప్పినది. 
శేరుంబావు గోధుమలు: - 

ప్రేమచందు వ్రాసిన సవాసేర్‌ ఘ్యౌం అను కథకు చావలి రాంచంద్రరావు 
గారొనర్చిన ఆంధ్రానువాదమిది. వీరనువదించిన ప్రమచందు 


* కథా ప్రచురణాలయము- విజయవాడ-1951 


167 


కథానికలన్నియు సరళవ్యావహారిక భాషయందు కలవు. ఇవి చదరంగయోధులను 
(గంథరూపమున ప్రకటితములు. * 

శేరుంబావు గోధుమలను కథలో వర్డీవ్యాపారస్థుల తీరని ఆశలు, కుత్సిత ప్రవృత్తి 
సహజరీతిలో వర్ణింపబడినవి. శంకర్‌ కల్లకపటము లెజుగని దరిద్రుడు. ఒకపూట 
సెనగలుతిని మణియొకపూట పస్తుండి యెటులో జీవయాత్ర నొనర్చుచుండెను. ఒకానొక 
సాధువు తనయింటికి వచ్చినప్పుడు శంకర్‌ జొన్నరొట్టె లొసగుటకు సందేహించి 
(గామపురోహితుని యొద్ద శేరుంబావుగోధుమలు బదులుతెచ్చి పిండి విసిరించి 
రొట్టెలుచేయించి స్వామిగారికి కడుపారబెట్టి ఆశీస్సులనొందెను. సంవత్సరమునకొకటి 
రెండుసార్లు గ్రామపురోహితునకు ధాన్యము దానముచేయుట పరిపాటి. శంకర్‌తాదెచ్చిన 
శేరుంబావుగోధుమలు తిరిగియిచ్చుటకు బదులు వార్షికదానరూపమున ఒకటి రెండు 
శేర్లు గోధుమలనధికముగా ముట్టజేసి బదులు తీరినదను (భ్రమలోనుండెను. 


ఆటేడు సంవత్సరముల అనంతరము (గామపురోహితుడు వడ్డీవ్యాపారిగా మారెను. 
శంకరుని కలిసికొని తనలెక్కలో శేరుంబావు గోధుమలు వడ్డీరూపమున పెరిగి 
మణుగులవటికు బాకీతేలినదని గ్రామపురోహితుడు వివరింప శంకరుడు నిశ్చేష్టుడై 
చేయునదిలేక పస్తులుండి గోధుమలకు తగినధర అజువది రూపాయల వజకు 
చెల్లించెను. ఇంకను కొంతవడ్డి మిగిలిపోవ ఒకటిరెండు సంవత్సరములలో బుణ 
మధికమయ్యెను. ఇక వర్డీ చెల్లించుట కుదురదని శంకర్‌ మొండికెత్తి 
'స్వేచ్చావివోరియయ్యెను. ధనరూవమున బుణమును తిరిగిచెల్లించడని 
(గామపురోహితుడు శంకించి అతనివలన కాయకష్టముచేయించుకొనెను. శంకర్‌ 
జీవితాంత మట్టికష్టము చేసినను వడ్డీరూపమున రెట్టింపైన బుణము మాత్రము 
తీరలేదు. ఆతని పుత్రుడు కూడ వడ్డీ వ్యాపారుని సేవకు కుదురవలసివచ్చినది. 
శేరుంబావు గోధుమల బుణము శంకర్‌ను జీవితాంతము బాధించినది. 


సిద్ధుడు శంకర్‌ యింటికి అతిథిగావచ్చుట, శంకర్‌ శేరుంబావు గోధుమలకు 
పరుగులుతీయుట, వడ్డి పెనుభూతమావరించిన గ్రామపురోహితుని కుత్సిత ప్రవృత్తి, 
మున్నగు సన్నివేశములను ప్రేమచందు సరసముగ వర్ణించెను. ఈ కథానువాదము 
మూలమునకు సన్నిహితముగ నున్నది. సన్నివేశములందుకాని, పాత్రచిత్రణమునందు 
కాని యొట్టిమార్పులును కన్పట్టవు. 

చావలి రామచంద్రరావుగారి అనువాద విధానమును పరిశీలించుటకు ఒక 


2 విశాలాంధ్ర ప్రచురణాలయము- 1963 


168 


ఉదాహరణము చాలును. 


సాత్‌సాల్‌ గుజర్‌గయే. ఏక్‌దిన్‌ షంకర్‌ మజ్టూరీ కర్మేలోటా తో రాస్తే మేం 
పురోహిత్‌జీనే టోక్‌కర్‌కహా “షంకర్‌ కల్‌ఆకే అప్నే బీజ్‌బెంక్‌కా హిసాబ్‌ కర్‌లే. తేరే 
యహాం సాఢేపాంచ్‌ మన్‌ఘ్యౌం కబ్బే బాభీపడే హైం. బెర్‌ తు దేనేకా నాం నహీలేతా 
క్యా హజమ్‌కర్షేకీ నియ్యత్‌ హైక్యా?. 

“ఏడు సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకరోజు శంకర్‌ కూలికివెళ్ళి తిరిగి 
వస్తున్నాడు. ఏమోయ్‌ శంకర్‌ రేపువచ్చి నీ ధాన్యం బాకీలెక్క చూసుకో. అయిదున్నర 
మణుగల ధాన్యం యివ్వవలసి ఎన్నాళ్ళయింది నువ్వూ? ఇద్దామని అనుకోనైనా 
అనుకోవేం? పంగనామాలు పెడదామనుకున్నావా ఏం” దారిలో ఆపి అడిగాడు 
పురోహితుడు. 

(చదరంగయోధులు - పుట 63) 

ఉర్జూభాషలోని నుడికారమును అందలి భావమును అనువాదకులు చక్కగా 

జీర్ణించుకొని తెలుగు నుడికారముతో మూలములోని భావములను శక్తిమంతముగను, 
విస్పష్టముగను వ్యక్తీకరించిరి. 

లాటరీ:- ఆకాశములో గాలిమేడలు కట్టు చిత్తవృత్తిని చక్కగా దర్శింపజేయు 
కథయిది. విక్రమ్‌ అతని సహచరుడు ఇరువురు కలిసి లాటరీలో లక్షలువచ్చునని 
ఆశపడి పుస్తకములను విక్రయించి పదిరూపాయలు సంపాదించి లాటరీటిక్నట్టుకొనిరి. 
దానిఫలితము తెలియకపూర్వమే తీయని కలలు కనుచు, అనుదినము దైవప్రార్థన 
మొనర్చుచు, లక్షలు వచ్చినట్లే ఊహించి ఎట్లు ఖర్చు పెట్టవలయునో లెక్కలువేయుచు 
వారు ఆకాశహర్యమును నిర్మించుకొనుచుండిరి. ఫలితము ఇక ఒకటి రెండు 
దినములలో తెలియుననగా దైవారాధనలు ప్రార్థనలు ఎన్నడులేనిభక్తితో సాగినవి. 
లాటరీలో వచ్చు లక్షలకొలది రూపాయలనెవరెట్లు పంచుకొనవలయునో యని తీవ్రమైన 
వాదోపవాదములు జరిగినవి. తుదకు ఫలితము ప్రకటింపబడినది. ఎవరికివారు తమకే 
వచ్చినట్లుగ ఊహించుకొనుచుండిరి. ఎవరికిని బహుమతి రాలేదు. వారందబును 
నిరాశాహతులైరి. 


ఆశ, నిరాశలమధ్య డోలాందోళికమనస్కులైన ప్రజల చిత్తవృత్తిని ప్రమచందు 
నిశితముగ పరిశీలించి ఈ కథయందు చిత్రించెను. అనువాదము మూలానుసారిగ 
సరసముగ నున్నది. చావలి రామచంద్రరావుగారు ప్రేమచందు కథలకు సరియైన 


169 


న్యాయమును చేకూర్చిరనుటలో సందేహములేదు. 


పోటాపోటీ:- గ్రామరాజకీయములను ప్రేమచందు ఈ కథయందు చక్కగా 
చిత్రించెను. జోఖూభగత్‌, బేచనచౌధరి అనువారికి దాదాపు మూడు రతములనుండి 
శత్రుత్వముండెను. వారికిగల అభిప్రాయభేదములు గ్రామములో రెండువర్గములను 
స్థాపించినవి. ఒకరు దేశభక్తిని ప్రోత్సహించువారు. మజియొకరు రాజభక్తిని ప్రజలకు 
ప్రచారము చేయువారు. వారి సిద్ధాంతములవలన రెండుపక్షము లేర్పడినవి. చివరికి 
వారిరువురు అభిప్రాయభేదములను విస్మరించి స్వరాజ్యస్థాపనోద్యమము సమంజసమైన 
మార్గమని నిశ్చయించుకొనిరి. భగత్‌జీ చౌధరిగారి అభిప్రాయములను 
హృదయపూర్వకముగ సమర్థించెను. 

ఈ కథయందును రామచంద్రరావుగారు భావ(ప్రధానమైన అనువాద విధానమునే 
అవలంబించిరి. ఈ కథానువాదము కూడ మాతృకననుసరించినది. ఇంతకుమించి 
అనువాదమునందు ప్రత్యేకముగ గమనింప దగిన అంశములు లేవు. 
ఆత్మారామ్‌: - 

భౌతికాధ్యాత్మిక తత్వమును భంగ్యంతరముగ తెలుపు కథయిది. మహాదేవ్‌ అను 
కంసాలి. జీవితసాఖ్యములను బాగుగ ననుభవించినవాడు. గంపెడంత సంసారము. 
కొడుకులు, కోడండ్రు, మనుమలు, మనుమరాండ్రు మున్నగు వారితో నాతనిగ్భృహము 
కోలాహలకేంద్రముగ నుండెను. వృద్ద్ధాప్యమున క్షణకాలము మనస్సు నేకాగ్రస్థితిలో 
నుంచుకొని రామకృష్ణ యనుకొనుటకైనను నింటిలో ప్రశాంతమైన వాతావరణము 
లేనందున మహాదేవ్‌ మధ్య మధ్య పిల్లలను జూచి చీదరించుకొనుచుండెను. పెంపుడు 
చిలుక నుద్దేశించి కల్లెంత నిజమెంతొ గురుడు హరు డెరుగులే అని మహాదేవ్‌ 
అప్పుడప్పుడు రాగాలాపన చేయుచుండువాడు. దురదృష్టవశమున నతనికి 
(ప్రైమాస్పదమైన చిలుక పంజరద్వారములు తెజచియున్నపుడు రివ్వున ఎగిరిపోయును. 
బాలబాలికలు అల్లరిచేయుచు నొకనాడు పంజరపుతలుపును తెజచివేసిరి. ఆ చిలుకను 
వెంటాడుచు మహాదేవ్‌ చెట్లు పుట్టలు గుట్టలు తిరిగెను. కాని చిలుకను 
పొందలేకపోయెను. తత్వగీతములైనను చిలుకను ఆకర్షింపలేకపోయినవి. చిలుకను 
వెంబడించుట మాత్రము మానలేదు. ఒక్కనాటి రేయి మహాదేవుడు చిలుకను 
కనిపెట్టుకొని తత్వగీతము నాలాపించుచుండ సమీపస్థులైన దొంగలు భయమునొంది 
పారిపోయిరి. వారు తమలోతాము పంచుకొనుటకు సిద్ధముగా నుంచిన నవరసులన్నియు 
మహాదేవుని హస్తగతమైనవి. 


1/0 


కాంచనదర్శన మాతని దృక్పథమును మార్చివేసినది. నవరసులను గ్రహించి 
గ్రామమునకు మరలివచ్చి పెద్దఎత్తున వ్రతములు సమారాధనలు చేసెను. అప్పులవారి 
బాకీ తీర్చెను. (గామవాసులందటును ఒక క్షణములో ధనికుడై ధనమును 
మంచినీళ్ళప్రాయముగ ఖర్చు పెట్టుచున్న మహాదేవుని మహాద్భాగ్యమును జూచి 
విస్మితచిత్తులైరి. వ్రతము లొనర్చి మహాదేవుడు తీర్థయాత్ర లొనర్చుటకు వెడలి తిరిగి 
రాలేదు. గ్రామప్రజలలో నతని పేరు ఆత్మారామ్‌గా సుప్రసిద్ధమైనది. 

అతనిగూఢములైన వేదాంతరహస్యములను సామాన్యమైన ఇతివృత్తములో 
సంధించుట (ప్రమచందు రచించిన ఈ కథలో గమనింపదగిన అంశము. మాయా 
మోహములు చిలుక మహాదేవ్‌ రూపములో భంగ్యంతరముగ సూచింవబడినవి. ఇతర 
కథలవలె ఈ కథయు మూలానుసారిగ నున్నది. రామచంద్రరావుగారి సరసమైన 
అనువాద విధానమందును ప్రస్ఫుటముగ కన్పట్టును. 


(ప్రేరణ:- రామచంద్రరావుగా రనువదించినకథలలో నిదియు విశిష్టమైనదే. 
విద్యార్థులకును, ఉపాధ్యాయులకును నుండవలసిన సన్నిహితసంబంధమిందు 
సూచ్యము. (ప్రేమచందు జాతీయతావాది. కొన్నిసార్లు ఉపాధ్యాయుడుగను నున్నందున 
ఈ కథలోని అంశములు స్వానుభవముతో గూడినవని భావింపవచ్చును. విద్యార్థులను 
దండించి శిక్షించుట సాధ్యము కాదనియు, వారి హృదయములో పరివర్తనము 
గలుగునట్లు యత్నించుట (శ్రేయస్మరమనియు డైమచందు ఈ కథానికలో 
వ్యక్తీకరించెను. 


సూర్యప్రకాశ్‌ అను విద్యార్థి పోకిరీ కుర్రవాడుగ పేరుగాంచెను. చదువు సంధ్యలలో 
మాత్రము మితిలేని చుబుకుదనము చూపువాడు. తరగతిలో ప్రవేశించి నప్పటినుండియు 
నల్లరిచేయుటకు బూనుకొనిన సూర్యప్రకాశ్‌ పరీక్షలలో నుత్తమ శ్రేణిలో నెట్లు విజయము 
నొందుచుండెనో అధ్యాపకులకే విడదీయరాని సమస్యగా నుండెను. కాలముగడచినది. 
ఉపాధ్యాయుడు ఉపకారవేతనమునొంది ఒకానొక గ్రామమున ఆదర్శప్రాయమగు 
విద్యాలయమును ప్రారంభించెను. సూర్యప్రకాశ్‌ విదేశములందున్నత విద్యాభ్యాస 
మొనర్చి ఉన్నతపదవిని అలంకరించి ఒకనాడు ఈ పాఠశాలకు వచ్చెను. సూర్యప్రకాశ్‌ 
తనకు పూర్వము గురువుగా నుండిన అధ్యాపకుని గౌరవించి తన కథను వివరించెను. 
అల్లరిపిల్లవాడుగ పేరుమోసిన సూర్యప్రకాశ్‌ వంటి శిష్యుడు మహోన్నతపదవిలో 
నుండినందులకు గురువుగారెంతయు సంతసించిరి. ఇది అంతయు గురువుల ప్రేరణ 
ఫలితమని ప్రకాశ్‌ భావించెను. 


171 


సంఘములోని భిన్న విభిన్నములైన సజీవసమస్యలకు ప్రాతినిధ్యము వహించిన 
కథల నెన్నుకొని రామచంద్రరావుగా రనువదించుట ప్రశంసార్షము. ఉర్జూకథానికలలోని 
వస్తువును తెలుగువారు గ్రహించుట కిట్టి అనువాదములు తోడ్చడును. 

బిళ్ళంగోడు:- ఇది పేరునకు కథానిక యైనను స్మెచ్‌వలె నున్నది. ఇరువురు 
బాల్యమిత్రులు బిళ్ళంగోడు ఆటలో ఆరితేరినవారు. జయాపజయములగూర్చి వారు 
పరస్పరము సంఘర్షణకు దిగిన సందర్భములును కొన్ని కలవు. వారిలో నొకరు 
మహోన్నతపదవిని పొంది గ్రామమునకు వచ్చి తన బాల్యసఖునితో బిళ్ళంగోడు ఆడుట 
పరాజయము నొందిన స్మృతులను వినిపించి మధురానుభూతు లొందుట ఈ కథలోని 
ప్రధానాంశము. అధికారము, ధనము స్నేహమున కతీతములని పేమచందు ఇందు 
నిరూపించెను. 


రసిక సంపాదకుడు: - 


ప్రేమచందు రచించిన కథలలో నాల్గింటిని లల్లన్‌గారు అనువదించి “మనస్తత్వం” 
అను కథానికా సంపుటము" నందు చేర్చి ప్రకటించిరి. వివిధ రంగములలో నున్న 
మానవుల మనస్తత్వము ఈ కథలందు చి(త్రితము. 


నవరసపత్రికాసంపాదకుడు చోభేలాల్‌శర్మ తనభార్య గతించి నప్పటినుండి 
మహిళలన్న ప్రత్యేకాభిమానము చూపుచుండెను. తన పత్రిక యందు కవయిత్రులు 
పంపిన గేయముల కధికప్రాధాన్యమొసగుటయే కాక వారికి ప్రశంసాపూర్వకములగు 
లేఖలు వ్రాసి దర్శనాభిలాషను వ్యక్తీకరించుచుండెను. సంపాదకుడు చూపుచున్న 
ఆదరానురాగములకువశులై కొందటు కవయిత్రులు సంపాదకుని గృహమునకు 
వచ్చుటయు నాతనికి పరిచర్య చేయుటయు జరుగుచుండెను. ఒకానొక కవయిత్రి 
వ్రాసిన భావగీతమును చదవి ముగ్గుడై ఆమె కవితాసౌందర్యమును మనసార 
మెచ్చుకొనుచు చోభేలాల్‌ లేఖను వ్రాసెను. కవిత కంటెను కవయిత్రి సుందరియై 
యుండునని యాతడు భావించెను. తన కవిత నోరగంట యైనను చూడని వారికంటె 
కోరిన క్షణమే పత్రికలో ప్రకటించుట కంగీకరించిన సంపాదకుని జెదార్యమును 
ప్రశంసించి ఆమె సంపాదకుడు కోరినట్లు కార్యాలయమునకు వచ్చుటకు 
అంగీకరించెను. అపూర్వసుందరి కవయిత్రి దర్శనోత్సుకత తోడ సంపాదకుడు 
రసికతామూర్తియె అనుక్షణ మామెకై నిరీక్షించుచుండెను. కవయిత్రి రానే 


" జనతా ప్రచురణాలయం. విజయవాడ-2 డిసెంబరు 1958 


172 


వచ్చినది. రసికసంపాదకుని హృదయభాండ మామెను జూచిన మరుక్షణముననే 
భగ్నమైనది. ఉత్సుకత పాలపొంగువలె నుండి గడియలో నడుగంటినది. 
కవయిత్రియందపూర్వ సౌందర్యరేఖ లేమాత్రము గోచరింపలేదు. రసికసంపాదకు 
డాశాభంగము నొంది ముద్రణమునకు సిద్ధముగానున్న కవితను తీసివేయుమని 
ముద్రాపకుల కాజ్ఞ యొసగుట. ముద్రాపకులు అప్పటికే ముద్రణ మారంభమైనదని 
చెప్పుట మున్నగు ఘట్టములందు రసికశేఖరుడగు సంపాదకుని మనస్తత్వము చక్కగా 
ప్రతిబింబించినది. 

లల్లన్‌గారి అనువాదములు న రళవ్యావవోరికబాషలో నున్నవి. 
భావవ్యక్తీకరణములో స్పష్టతకలదు. మాతృకను యథాతథముగ ననువదించినవారిలో 
లల్లన్‌గారు నొకరు. మధ్యమధ్య ఒకటి రెండు వాక్యములు పదానువాదరీతిలో సాగినట్లు 
తోచును. ఇట్టివాక్యములలో మాత్రము స్పష్టతాగుణము కొంతవబికు లోపించినది. 


“కాని మహాత్ములకు గానీ, మహాత్మాతనానికి దరిదాపులకు చేరిన వాళ్ళకుగానీ, 
ప్రేమ ఖర్చుదారుగాక పోవడమేగాక ఏదో ఒక వస్తువును ఎదురుపొందుతుంది.” 


విందు: - హాస్యమును అధిక్షేపముతో రంగరించిన కథ యిది. వేదశాస్రములను 
చూరుకు జెక్కి కేవలము భోజనప్రియులై వివాహవ్రతములు మున్నగువానికి 
నంబంధించిన విందుల కెగబడు వివుల మనోవృత్తిని (యమేవమచందు 
హాస్యఆధిక్షేపధోరణిలో సరసముగా చిత్రించెను. లల్లన్‌గారి అనువాదము మాతృకవలె 
సరసముగా సాగినది. 


పండితమోతేరాం అను దరిద్రబ్రాహ్మణుడు భోజన ప్రియుడు. రాణీగారు వ్రతార్ధ 
మేడుగురు బ్రాహ్మణులను పిలుచుకొని రమ్మని కోరుట, షడ్రసోపేతమై, అపూర్వమైన 
విందు అన్యులకు జెందుట కిచ్చగింపక మోతేరాంపండితుడు తన ఐదుగురు పుత్రులను 
భిన్న భిన్న నామముల తోడను, భార్యను పురుషవేషమునను తీసికొనివెళ్ళుట కథ 
అడ్డము తిరిగి పండితుడు పరాభూతుడై వచ్చుట మున్నగు సన్నివేశములు హాస్య 
అధిక్షేపపూర్వకములు. 
మనస్తత్వం = పుట-41. 
మనస్తత్వము:- ఒకానొక పార్ములో నొక యువతి మైమరచి నిద్రపోయిన 
దృశ్యమును జూచి పలువురు పలువిధముగా నర్ధ్థముచేసికొనుట ఈ కథ యందలి 
ప్రధానవస్తువు. ఒడలు మరచి పడియున్న స్త్రీ వేశ్యయె యుండునని పలువురు 


173 


ఊహించిరి. ఇది కథవలె గాక స్మెచ్‌వలె నున్నది. అనువాదము మాతృకకు 
సన్నిహితముగ నున్నది. 

దేవాలయము: - కన్నబిడ్డల పై తల్లికి గల మమకారము ఈ కథానికలోని వస్తువు. 
మాతృమూర్తి తన చిన్నారిశిశువు వ్యాధితో బాధపడుచుండ చూడలేక వేయి దేవతలకు 
మొక్కినది. దేవాలయములో ప్రవేశించి దేవుని భక్తిపురస్సరముగా సేవించినది. ఆమె 
భక్తి నిష్టలమైపోయినది. అసువుల వీడిన శిశువును చూచి కెవ్వున కేకవేసి 
మాతృమూర్తియు ప్రాణత్యాగ మొనర్చినది. మూలము ననుసరించిన అనువాద మిది. 
ప్రత్యేకముగ గమనింపవలసిన అంశములులేవు. 


రెండుతరాలు'":- 


ఒక కుటుంబములోని రెండుతరాల గాథ ఈ కథ యందలి యితివృత్తము. 
భోలామహ్‌కు ప్రథమ కళత్రము వలన నిరువురు. ద్వితీయ భార్య వలన నలుగురు 
మొత్తము ఆరుగురు సంతానము. రఘు అందరిలో పెద్దవాడు. భోలామహ 
మరణానంతరము రఘే కొన్నినాళ్లు బాధ్యతారహితముగ సంచరించువాడు, పినతల్లి 
పుత్రులపై నతని కెక్కడలేనిప్రేమ. కుటుంబ భారమును నిర్వహించుటకు పూనుకొని 
తనయొద్దనున్న బంగారు బిళ్ళ నమ్మి గోవును దెచ్చి వ్యవసాయము నారంభించి వ్యవహార 
దక్షుడయ్యెను. అతని భార్య ఇంటిలో నడుగుపెట్టిన నాటినుండి పినతల్లితో 
మనస్పర్థలారంభమైనవి. చివరకు కుటుంబ విచ్చేదనమైనది. రఘు కాలధర్మము 
నొందినాడు. అతని సంతానమువట్ల పినతల్లి ఎంతయు (శ్రద్ధ వహించినది. 
విడిగానుండిన సంతానము చివరికి ఏకమైనది. లల్లన్‌గారి అనువాదము మూలమునకు 
సన్నిహితముగ నున్నది. 

జ్యోతి: - బూటీ భర్త మరణానంతరము తన మువ్వురు పిల్లలతో కాలక్షేపము 
చేయుచుండెను. పెద్దకుమారుడు మోహన్‌ రూపయా అను కన్నెను ప్రేమించ తల్లి 
అతనిని మందలించుచుండెను. ఉత్తమవంశ సంజాత కాదని విమర్శించెదిది. రూపయా 
గుణగణములను ప్రత్యక్షముగ దెలిసికొనిన తరువాత వివాహమున కంగీకరించినది. 
రూపయా జ్యోతివలె ఆ సంసారమునకు వెలుగు నొసగినది. మూలము ననుసరించి 
ఈ కథను లల్లన్‌గా రనువదించిరి. 


అమ్మ: - పాశ్చాత్యవిద్యావ్యామోహ మిందు భంగ్యంతరముగా విమర్శింపబడినది. 


* జనతా పబ్లికేషన్సు విజయవాడ 1958 ఈ కథానిక సంపుటములో జ్యోతి, అమ్మ, అను రెండు కథలు గలవు. 


174 


మూడేళ్ళవబకు ఖైదులోనుండి ఇంటికి తిరిగివచ్చిన ఆదిత్యుడు అవసానదశలో 
దేశాభిమానమను ఉన్నతాదర్శములతో జీవించవలయుననియు ఉన్నత 
ప్రభుత్వోద్యోగముల నాసింపవలదనియు పుత్రున కుపదేశ మొనర్చను. కాని అతని 
ఆదర్శములడుగంటినవి. పుత్రుడు విద్యాభ్యాసములో విజయపరంపరల నొంది ఉ 
పకారవేతనముపై పాశ్చాత్య దేశములకు వెడలినాడు. ప్రేమచంద్‌ రచించిన ఈ కథను 
కూడ లల్లన్‌గా రనువదించిరి. అనువాదము యథామూలము. 


నింద":- 


స్వార్థరహితముగ సేవ యొనర్చినను సంస్థల నిర్వాహకులకు అపనిందలు 
తప్పవను సత్యమును (పేమచందు ఈకథలో సూచించెను. ఒకానొక సంస్థ నిర్వాహకుల 
గూర్చి మహిళామండలి సభ్యురాండ్ర విమర్శలిందు స్మెచ్‌ రూపములో వర్ణితములు. 
మూలానుసారముగ విశ్వప్రసాద్‌గారనువదించిన ఈ కథ కళోపానకులను 
కథాసంపుటమన ప్రకటితము. ఇతర కథానువాదములలో ముప్పన విశ్వప్రసాదుగారి 
(ప్రమచందు సుఖదాసుఃి 

సోమయాజులుగారి నారీజీవనము; కే. జి. ఆచార్యగారి ప్రతిజ్ఞ" 

పమచందు సాహిత్యము అను పేర అనువదింపబడిన కథల సంపుటి 
మున్నగునవి. పేర్కొనదగిన అనువాదములు. 

పెద్దకథలు -నవలలు: - (పీమచందు రచించిన పెద్దకథలకును నవలలకును 
తెలుగులో పెక్కు అనువాదములు వెలువడినవి. వీనిలో ప్రధానముగ పరిశీలింపదగినవి 
ఇవి. 

దామెర్ల (భ్రమరాంబ, విజయలక్ష్మిబాయమ్మ అను వారిరువురు కలిసి 
(ప్రేమచందుగారి సేవాసదన్‌ను తెలుగులోనికి అనువదించిరి. రెండుభాగములలో 
ప్రకటింపబడిన ఈ అనువాదము చిలకమర్తివారి పీఠికతో 1933లో వెలువడినది. 


" కళోపాసకులు, ఉమాపబ్లిషర్సు విజయవాడ 1951. 
2 పేమచంద్‌ పబ్లికేషన్సు, విజయవాడ. 
* విశాలాంధ్ర ప్రచురణాలయము, విజయవాడ. 1962 


175 


నిర్మలో:- 

ఛాయేశ్వర్‌గారొనర్చిన అనువాదము మూలము ననుసరించినది. ప్రేమచంద్‌ 
రచనా విధానము అనువాదము నందును చక్కగా గన్పట్టును. 
సేవాసదనము్‌:- 

ఎన్‌. సోమయాజులుగా రొనర్చిన ప్రశస్తమైన అనువాదమిది. ఇది 

ఇప్పటికే మూడు నాలుగు మారులు ముద్రితమైనది. అనువాదము చక్కని 

వ్యావహారికభాషలో సాగినది. పాత్రపోషణము నందును సన్నివేశచిత్రణము నందును 
సోమయాజులు గారు (ప్రమచంద్‌గారి రచనకు వన్నెలు గూర్చునట్లొనర్చిరి. 
మంగళసూత్రం :- 

చివరిదశలో (ప్రేమచంద్‌ రచించిన వానిలో నిది విశిష్టమైనది. ఇది హిందీ 
నుండి అనూదితము. చావలి రామచంద్రరావుగా రొనర్చిన ఈ అనువాదము 
విశిష్టమైనది. (ప్రేమచంద్‌ నిశిత పరిశీలనాశక్తి, విమర్శనా విధానమిందు చక్కగా 
ప్రతిబింబితము. 

కొత్త యిల్లు 

జామయె మిల్లియా ఇస్తామియా(ఢిల్లీ)లో చరిత్ర ఆచార్యులుగా పనిచేసిన 
మహమ్మద్‌ ముజీబ్‌గారు వ్రాసిన కథలు “కిమియాఘర్‌” అను కథానికా సంపుటము 
రూపమున వెలువడినవి. మానవ మనస్తత్వ చిత్రణ ప్రధానములుగ మనోవిజ్ఞాన 
దాయకములుగ నున్న వీరి కథలలో నొక కథను వేమూరి ఆంజనేయశర్మగారు 
అనువదించి “తల్లి” అను కథానికా సంపుటమున (ప్రకటించిరి. ఆయూబ్‌ఖాను 
కూతురు కొడుకు ఇరువురు కాలముచేయ తనగ్భహ మచ్చిరాలేదనియు, నా యింటిలో 
భగవదారాధనకు దృష్టి మరల్చుశక్తి లేదనియు విశ్వశించి క్రొత్త యింటిని నిర్మించుటకు 
తలపెట్టెను. గృహ నిర్మాణ సందర్భమున కూలికి వచ్చిన కన్నెపై మనసు మరలినది. 
ఆ కన్నె తావలచిన యువకునితో లేచిపోయినది. అయూబ్‌ఖాను మనసు వికలమైనది. 
ఆయూబ్‌ మానసిక పరివర్తన మిందు చక్కగా చిత్రితము. శర్మగారి అనువాదము 
కూడ మూలానుసారిగ నున్నది. 


“ఆ పిల్లను వివాహం చేసుకోవడమా లేదా అది ఒక సమస్య. ఆమెను 


" విశాలాంధ్ర ప్రచురణాలయము 1962 


176 


వివాహమాడడమే మంచిది. అయితే బంధువులందరూ అంగీకరిస్తారా? కూలిపిల్లకదూ 
బంధువుల కోసం ఆలోచిస్తే బంధువులు సమాజంపేరుతో నిర్జోషుల్నిగూడా రోజూ 
కొరతన వేయిస్తున్నారు. అందువల్ల వాళ్ళకోసం లెక్క చేయకూడదు. కూలిదాన్ని పెళ్లి 
చేసుకున్నాడని ఇంటి నౌకర్లుకూడా ఎగతాళి ప్రారంభిస్తారేమో? బహుజనాభిప్రాయం 
మార్చడం ఎలాగా? లారీ చూపించి అభిప్రాయం మార్చించగలమా? ఒకరు ఎగతాళి 
చేస్తారని మనం ఏపని మాని వేస్తున్నాం. ఆత్మశుద్ధిగా మనం చేసేపనికి ఇంకొకరి 
అభిప్రాయాలతో పని ఏమిటి?” పుట 9. 
కృష్ణచందర్‌ కథలు] 

కృష్ణచందర్‌ ఉర్దూలో సుప్రసిద్ధ కథారచయిత. కథాశిల్పములో నితనిది 
అందెవేసినచేయి. పాత్రపోషణమందును, వస్తువివరణమునందును నితనికి ప్రత్యేకత 
గలదు. ఈత డభ్యుదయవాది. సామాన్యమానవుడితని రచనకు వస్తువు. పీడితప్రజల 
బాధలను కథలందు రసవంతముగా చిత్రించుటలో దిట్ట. సున్నితమైన హాస్యము, 
వ్యంగ్యమును చక్కని శిల్చములో మలచివేయు నేర్పు కలవాడు. ఈతని పాత్రలు ఉ 
హాలోకములోనివారు కారు. వాస్తవిక జగత్తులో నిత్యము మన ఎదుట సాక్షాత్మరించువారే. 
దేశరక్షణకొణకు ప్రాణత్యాగము చేయు సైనికులు, పూలు అమ్మి జీవించు దరిద్రులు, 
కాయకష్టము చేయువారు, మొదలగువారు ఈతని పాత్రలలో దోబూచులాడుచుందురు. 
వినూతనమైన సంస్మారముగల మానవసృష్టి అవసరమని ఈతని వాదన. ప్రేమచంద్‌వలె 
మానవతావాది. కథలలో భావనైశిత్యముతో పాటు కళాచాతుర్యము కూడ ఈతని 
కథలందు కలదు. 


కృష్ణచందర్‌ కథలు ఆంగ్లము మున్నగు భాషలలోనికి అనువదింపబడినవి. 
భిన్నభిన్న వస్తుకములగు ఎనిమిది కథలనేరి జ్ఞానేంద్రగా రనువదించిరి. మాతృకలోని 
చేవ, పటుత్వము తగ్గని విధముగా సరళవ్యావహారిక భాషలో వీరి అనువాదము సాగినది. 
కృష్ణచందర్‌గారి కథాశిల్పము మాయనివిధముగా ననువదించుట ప్రశంసింపదగిన 
అంశము. 

1. నేనెదిరిచూస్తా: పూల నమ్ముకొనుచు బ్రతుకుచుండిన ఒక యువకునికి 
జీహి అను చైనాయువతితో ప్రణయ మంకురించినది. జీహి కుటుంబముకూడ 
రంగురంగుల పూలను విక్రయించుచు బొంబాయిలో జీవనము గడుపుచుండెను. జీహి 
అందమునకు ముగ్గులై ఎందజో యువకులామెను వరించవలయునని 


177 


సంకల్పించుకొనుచుండిరి. జీహి తండ్రి అందరి నుండి కొంత ధనము (గ్రహించి 
ఎవరికి వారికే జీహి నిచ్చి పెండ్లి చేసెదనని వాగ్గాన మొనర్చుచుండెను. జీహి కొరియా 
వెళ్లిపోయినది. జీహి తిరిగివచ్చునని క్రొత్తగా వలచిన యువకుడాశించినాడు. వేలకొలది 
సంవత్సరములకు పూర్వము భారతదేశముతో చైనీయులకు గల సంబంధము 
పునరుద్దరింపబడునని కృష్ణచందర్‌ ఈ కథలో వ్యంగ్యముగ సూచించెను. 


2. బాపూజీ వునరాగమనం: మవోత్ముడుచాటిన రామరాజ్యము 
స్వరాజ్యానంతరము రావణరాజ్యముగ మారినదని ఆర్థిక సాంఘిక పరిస్థితులందు 
మానవుల చిత్తవృత్తులయందు కలిగిన పరివర్తనమును రసవంతముగ చిత్రించి ఈ 
కథ యందు కృష్ణచందర్‌ సూచించెను. 

8. తుపాకీగుండ్లు - చెర్రీపూలు: ఈ కథను కృష్ణచందర్‌ ఆంగ్లములో “క్వీన్‌ 
ఆఫ్‌ హార్చు” అనుపేర అనువదించియుండెను. జ్ఞానేంద్రగారు ఉర్జూకథ ననుసరించియే 
అనువదించిరి. సియోలు యుద్ధజ్వాలలో ఆహుతియైన సైనికులగాథ యిది. 
సామ్రాజ్యవాదులు సియోలును అగ్నిజ్వాలలలో వేసినను ప్రజలను గెలవలేరను 
నిద్ధాంతమును రచయిత చాటెను. దేశము స్వాతంత్ర్యము గోల్పోయినను 
ప్రజాహృదయమున స్వేచ్చా స్వాతంత్రజ్యోతులు వెలుగుచుండునని రచయిత విశ్వాసము. 


4. వలపురేతిరి: ప్రేయసీప్రియుల వివాహమునకు అంతరాయముగ నిలచిన 
వరకట్నము పిశాచమువంటిదని కృష్ణచం[ద్రుడీ కథ యందు సూచించెను. 


5. బియ్యపుదొంగ: పొలములో పండిన వాసన బియ్యపువాటా పండించువారికిని 
పొందు అర్హత కలదని వీరిందు నిరూపించిరి. కష్టపడి పనిచేయు కర్షకులకు 
భూస్వాములకు మధ్యగల అంతరమును తొలగించ వలయునని అభ్యుదయవాదుల 
ఆదర్శము. 


6. శాంతినికూర్చె చల్లనివేళ్ళు: (ప్రేమ శారీరక వాంఛా పూర్ణమైనది మాత్రమేకాదు. 
దాని పరిధి విస్తారమైనది. హృదయ పద్మములోని పత్రములలో నది యొకటి. సోదరీ 
సోదరుల యందలి అనురాగము మిత్రులయెడ ప్రేమ, దేశప్రేమ మున్నగునవి ప్రేమ 
పుష్పములోని విభిన్నమైన రేకులు అని కృష్ణచందర్‌ భంగ్యంతరముగ ఇందు చాటెను. 


7. ఐదురూపాయల స్వేచ్చ: దారిద్యముతో క్రుంగిపోవువారు, దేశ 
స్వాతంత్రానంతరము మిత్రులు బంధువులు భిన్న దేశవాసులుగనున్నవారు, 
మున్నగువారి చిత్తవృత్తులు పూర్వస్కృతు లిందు చిత్రింపబడినవి. 


178 


8. నేనెవ్వరినీ ద్వేషించను: కవులు రచయితలు అయిన కొందజు మిత్రులు 
సినిమా కథల సిండికేటు ఏర్పాటుచేసి సినిమాలకు కథలు పాటలు వ్రాసి లక్ష 
లార్జించవలయునని సంకల్పించుకొనిన యితివృత్తముగల కథ యిది. కళాకారుల 
దృక్పథములో వచ్చిన పరివర్తనము ఇందు చిత్రితము. 

ఖైరవమందిరం లిమిటెడ్‌: హాస్యవ్యంగ ప్రధానమైన కృష్ణదంద్రుని కథను వేమూరి 
ఆంజనేయశర్మగా రనువదించిరి. దేశములోని మతసంస్థలు పీఠములు వానికి 
సంబంధించిన ఆస్తులు, పీఠాధిపతుల స్వార్థము. వారసత్వపు పేచీలు మున్నగు 
అంశములను భైరవమందిర మాధారముగ గొని కృష్ణచందర్‌ చిత్రించెను. ఈ 
అనువాదము తల్లి అను కథాసంపుటమున ప్రకటితము. 


మోహిని: భారతదేశమును గూర్చి అమెరికా మున్నగు దేశీయుల భావములిందు 
వ్యంగ్యధోరణిలో వివరింపబడినవి. 'మోబీ అను పేర గల కృష్ణచంద్రుని కథను 
“మోహిని” అనుపేర చంద్రమౌళిశాస్రిగా రనువదించిరి. ఇది ఉర్లూకథానికలను 
సంపుటమున ప్రకటితము. 

విరిగిన విగ్రహాలు: ఇది కృష్ణచందర్‌ వ్రాసిన నవల. పోలు శేషగిరిరావుగారు 
దీని ననువదించిరి. విశాలాంధ్ర ప్రచురణాలయమువారు ప్రకటించినారు. 

కృష్ణచందర్‌గారి కథలు నవలలు మున్నగువాని యందు చిత్రింపబడిన 
ఇతివృత్తము. పాత్రల మనస్తత్వము, అభ్యుదయ వాదము మున్నగునవి తెలుగువారికి 
మార్గదర్శకము లగుననుట కెట్టి సందేహములేదు. 

మావీథి:- అహమ్మదలీగారు వ్రాసిన “హమారీగలీ” అను కథ కిది తెలుగు 
అనువాదము. ఉర్దూ వాక్య విన్యాసరీతిని అనుసరించిన సందర్భము లిందుకొన్ని 
కలవు. దీని ననువదించినవారు చంద్రమౌళిశాగ్త్రిగారు. 

“పట్నంలోని ముస్లిం వర్గాలలో తీవ్రమైన ఆందోళన చెలరేగింది గదాంటె రషీద్‌ని 
ఉరితీస్తున్న జైలు ముందు వేలాది జనం గుంపు గూడింది.” 

ఈ కథానువాదమునందు ప్రత్యేకముగ గమనింపదగిన అంశము లేవియును 
లేవు. 

ఆనందీ: గులామ్‌ అబ్బాస్‌గారు రచించిన విశిష్టకథానికలలో నిది యొకటి. 
చంద్రమౌళిశాస్రిగారీ కథను మోహిని అను పేర అనువదించిరి. ఈ ఒక్క కథను 
మాత్రము శాస్త్రిగారు మాతృకానుసారముగను, చక్కగను తెనిగించిరి. 


179 


నగరమధ్యమున నివసించుచు రసికలోకమును తమ వయోవిలాసములతోడను 
లలితకళావిన్యాసము తోడను ఆకర్షించుచు నగరవాతావరణమును కలుషిత మొనర్చిన 
విలాసినులను నగరమునకు సుదూర ప్రాంతము లందు వసింపజేయుటకు 
మునిసిపాలిటీ వారు సంకల్పించుటయు, వారు తరలివెళ్లిన ప్రాంతము కూడ కొన్ని 
నాళ్ళకు మహానగరమై విలసిల్లుటయు ఇందు వర్ణితములు. 

అబ్బాస్‌గారి రచనలోని వ్యంగ్య ధోరణిని, శకిమంతమైన భావ్యక్తీకరణ పద్ధతిని, 
సజీవవర్ణనానైపుణిని, నిశితమైన రచనావిధానమును శాస్త్రిగారు తమ అనువాదమునందు 
చక్కగా ప్రకతిబింబింప చేసిరి. నూతన భవన నిర్మాణ కార్యక్రమమును సరసముగను, 
వ్యంగ్యముగను, వర్ణించిన ఘట్టము నిందులకు తార్మాణముగ జూపవచ్చును. 

ఇన్‌ బేవావోంకే మకానోంకి తామీర్‌కి నిగ్రాని ఇన్నే రిప్తదార్‌ యా కారందే తొ 
కర్తేహిదే. కిసీకిసీ దిన్‌ దోపహర్‌కే ఖానేసే ఫారగ్‌ హోకర్‌ అప్నే ఇష్టాభ్‌ కే హమ్రా 
ఖుద్‌ఖీ అప్నే అప్నే మకానోంకో బన్లా దేఖ్నే ఆజాతీం. బెర్‌ గురూబ్‌ఆఫ్రాబ్‌సే పహలే 
యహాంసే నజాతీం ఇస్‌ మోఖ్టేపర్‌ ఫకీరోంకి బోలియాం నజానే కహాంసే ఆజాతీం 
జెర్‌ జబ్‌తక్‌ ఖైరాత్‌ నలేతీం అప్నీ సదావోంసే బరాబర్‌ షోర్‌ మచాతి రహీతీం జెర్‌ 
ఇన్లేం బాత్‌ నకర్నే దేతీం. కభీకభీ షహర్‌ కే లఫంగే షహర్‌సే పైదల్‌ చల్‌కే బేసావోంకి 
ఇస్‌బస్తీ సన్‌గిన్‌ లేనే ఆజాతే బెర్‌ అగర్‌ ఇస్‌దిన్‌ బేసాయేం భీ అయోహోతీంతొ ఇన్మీ 
ఈద్‌ హోజాతి. వో ఇన్సే జరాహట్కర్‌ ఇన్‌కే గిర్జాగిర్ట్‌ చక్కర్‌ లగాతే రహతే. ఫకీర్‌సే 
కహతే బేతుకే ఖహఖహ లగాతే అజీబ్‌అజీబ్‌ షక్లేం బనాతే జెర్‌ మజ్నూనాన హర్మత్‌ 
కర్తే ఇన్‌ రోజ్‌ కబాబికి ఖూబ్‌ బిక్రీహోతి. 

ఈ ఘట్టమును శాస్త్రిగారు సరసముగ నిట్లనువదించిరి. 

“వేశ్యవాటిక నిర్మాణము పర్యవేక్షణను యెక్కువగా వాళ్ళ సన్నిహిత బంధువులూ, 
ఇందుకోసం యేర్పాటు చేసుకొన్న పెద్ద గుమస్తాలు చేస్తుంటారు. ఒక్కోసారి మధ్యాహ్న 
భోజనాలైన తర్వాత వాళ్లే పట్నం నుండి స్వంతంగా బయలుదేరి, తమ ముఖ్యవిటులను 
వెంటవేసుకుని, నిర్మించబడే యిండ్లను చూట్టానికి విహారార్థముగా వచ్చేవాళ్ళు. పొద్దు 
కూకుతూ కూకుతూ ఉన్న సమయానికి తిరిగి పట్నానికి వెళ్ళిపోవటం జరుగుతుంది. 
వీళ్ళు నగరునుంచి బయలుదేరి యీ ప్రదేశానికి చేరుతున్నారని తెలిసినరోజు 
ఎక్కడెక్కడినుంచో వందలాది ఫకీర్లు బిచ్చగాళ్ళూ ఆడామగా ఇక్కడకు చేరుకుని చేరుకుని 
అణాలు పైసలూ దానం ధర్మం పుచ్చుకొనేదాకా వాళ్ళకు ఊపిరి సలపనంత స్తోత్రపాఠాలు 
మాటలూ ప్రారంభించి మరొక్కళ్ళతో మాట్లాడే అవకాశం లేకుండా చేస్తుండేవాళ్ళు. 


180 


నగరంలో ఏమి పనిలేకుండా తిరిగే ఆవారా యువకులూ, నిరుద్యోగరౌడీలు 
కూడా అప్పుడప్పుడు పొద్దు బుచ్చుకునేందుకు ఇచ్చటికి రావటం అలవాటైంది. వీళ్ళంతా 
కాలినడకనే చేరుకుని, ఇక్కడ జరిగే కార్యక్రమాలని అనాహూతంగానే పర్యవేక్షించి 
వెళుతోందేవాళ్ళు. వీళ్ళు వున్నప్పుడు ఆ విలాసవతులు కూడా రావటం తటస్థిస్తే 
వీళ్ళకి పెద్దపండుగ వలెనే ఉండేది. అందగత్తెలు ఎటు తిరుగుతూంటే అటే వాళ్ళవెనుక 
వెనుకనే తిరుగుతూ ఒయ్యారాన్ని అభివర్ణించి అభినందిస్తూ, వెకిలిమాటలు, నవ్వులతో 
చిత్ర విచిత్రంగా ఈ రౌడీ రసిక బృందం సభ్యులు ప్రవర్తిస్తుంటారు. ఈ సంఘటనల 
రోజున కబాబు లమ్మే వ్యాపారి పంట పండినట్టే ఉంటుంది. 1 
బిచ్చగాడు 

ఉర్దూ కథానికా కర్తలలో సుప్రసిద్దులైన అక్తర్‌హుస్సేన్‌ రాయపురీగారు రచించిన 
బిచ్చగాడు శ్మృశానము అను రెండు కథలు విశిష్టములైనవి. ఈ రచయిత జీవన 
మృత్యువుల సంఘర్షణలను రసవంతముగ చిత్రించును. 

బిచ్చగాడు అను కథయందు రాయపురిగారు చిత్రించిన సన్నివేశములు పఠితలను 
కంపితగాత్రుల నొనర్చునట్టివి. దరిద్రులపై ఆధారపడి జీవించువారియు, అందభిక్షుకుల 
స్వార్థమునకై వినియోగించుకొనువారియు చిత్తవృత్తులను రాయపూరిగారు కన్నులకు 
గట్టునట్లు చిత్రించిరి. 

చౌదరి ఒక అనాథశరణాలయమునకు యజమాని. అనాథులు, అంధులును 
అగు భిక్షుకులను చేరదీసి వారి ద్వార ధనము సంపాదించుట అతని వృత్తి ఉ 
దయముననే చౌదరి వచ్చి ఒక బండిలో ఈ భిక్షుక బృందమును పసులమందవల 
తీసికొని వెళ్ళి నగరమునందలి ప్రధాన వీథులందును, కూడలి స్థలములందును 
ఒక్కొక్కరిని దింపి సాయంకాలము మరల వారిని తోలుకొని అనాథ శరణాలయములో 
దింపువాడు. బిచ్చమడిగి తెచ్చిన ధనము చౌదరిగారి జీవికకు ఆధారము. చౌదరికి 
హోటళ్ళ యజమానులతో సన్నిహిత సంబంధ ముండెను. హోటళ్ళలో అమ్మగ మిగిలిన 
ఆహారము తినిపారవేసిన అన్నము కూరలు మున్నగువానిని చౌదరి స్వల్పమైన ధరలకు 
కొనితెచ్చి ఈ భిక్షుకుల కుక్షిలో బడవేయువాడు. 


భిక్లుకమండలిలో యువతీ యువకులు కొందజుండిరి. కనులు లేకున్నను 
మనసులతో చూచుప్రేమికుల జంట ఒకటి అందులో నుండెను. రాత్రిపూట వారి 
(ప్రణయము సాగుచుండెను. చౌదరిగారికీ విషయము తెలిసినది. అంధయువతిని ఒక 


181 


ధనికునకు విక్రయించినాడు. యువకునికి కొరడా దెబ్బలతోపాటు అనాథశరణాలయము 
నుండి బహిష్మారము శిక్ష నిలువనీడలేని ఈ అంధయువకుడు పుట్‌పాత్‌పై కాలక్షేపము 
చేయుచుండెడివాడు. ఒకనాటిరాత్రి యజమాని కొట్టిన కొరడా దెబ్బలు ఎంతయో 
బాధించినవి. దుర్భరమైన చలి. దానికి తోడు పుట్‌పాత్‌లపై పోలీసువారి బెదిరింపులు; 
అర్ధరాత్రి వీథులు తిరుగుచు ఒక ధనికుని ఇంటి ముందు పడియుండెను. 
సౌధాంతర్భాగమునుండి వినవచ్చు సంగీతములో (ప్రేయసి కలకంఠము వినవచ్చినది. 
శారీరక మానసిక బాధలతో ఆ యింటిముందే అనాథశరణాలయములో వెలిగిన 
ప్రణయజ్యోతి చల్లారినది. స్వార్థపరుల కుత్సిత ప్రవృత్తి దిక్కులేని అంధకుల దీనావస్థ 
ఈ కథయందు ప్రధానముగ చిత్రింపబడినది. 

శ్మశానం: ఈ కథలో నొకానొక వ్యక్తి సత్యాగహోద్యమమున బ్రాణము లర్చించిన 
వృత్తాంతము వర్ణితము. ఊరుపేరులేని వ్యక్తి దేశమునకై ఎంత త్యాగమొనర్చినను 
లెక్కలోనికి రాదను అంశము ఇందు నిరూపితము. 


అభ్యుదయ భావములకును, వాస్తవిక చిత్రణమునకును ప్రతీకలుగానున్న 
రాయపురిగారి ఈ కథలను వేమూరి ఆంజనేయశర్మగా రనువదించిరి. 

బిచ్చగాడు అను కథలో అనాథశరణాలయమునుండి క్షతగాహత్రుడై, బహిష్కృతుడై, 
చలితో వణకుచు నగర మధ్యమున తిరుగు నపుడు రాయపురిగారు “విధవరాలి 
కన్నీరులాగ మంచు వర్షిస్తున్నది” అనుటయు శ్మశానం అను కథలో అనామకుని 
చితి “బీదవాడి గుడిసెలాగా భగభగమండిన” దనుటయు రాయపురిగారి అభ్యుదయ, 
వాస్తవికతామార్గమునకు నిదర్శనములు. వారి ఆదర్శములు అనువాదమునందును 
చక్కగా ప్రతిబింబించుచున్నవి. 


అనుకోని ఆపదలు: డా॥ రషీద్‌జహాం రచించిన “నయీముసీబతేలొ అనుకథకు 
తెలుగుసేత. చంద్రమౌళిశాస్రిగారి ఈ అనువాదముకూడా మూలమున కతీతముగా 
సాగినది. ఏపదమున కా పదము తెలుగులో గూర్చినట్లున్నవి. కొన్ని సందర్భములందు 
మూలమున కెట్టి సంబంధము లేక అనువాద మొనర్చబదినది. 

యుద్ధము వలన ఉన్న పెట్రోలు, పంచదార, మున్నగు పదార్థముల ధరలు 
విపరీతముగ పెరిగిపోయినవి. కొందబు నారీమణులు తమలో తాము ఈ అంశమును 
గూర్చియే చర్చించుకొనుట ఈ కథయందలి సారాంశము. పాత్రల సంభాషణావైఖరి 
చమత్మారపూర్వకముగను సరసముగను గలదు. అనువాదములో మాతృక యందలి 


182 


ఈ గుణములు లోపించినవి; శాస్రిగారి అనువాదమునందు ఉర్దూ భాషలోని 
నుడికారములు, భాషాచమత్మ్కృతులు తారుమారైనవి. ఈ ఉదాహరణములు వీరి 
అనువాదరీతిని వ్యక్తీకరించుచున్నవి. 

1. “చిచాజాన్‌ బడ్‌బడాతేహుయే ఖానేకేలియే తయార్‌హోనే చలేగయే బస్‌ 
ఇత్నా సమరుమే ఆయా “ఖైరు తుమ్‌ మత్‌లేనా ముర్యుతొ ఊన్‌ చాహియే. మై 
జరూర్‌ ఖరీదుంగా”. 

ఉన్నిధర పెరిగిపోయినందున కొందటు కొనుటకు సందేహించుచున్నారు. 
మజికొందటు విధిలేక కొనుటకే నిశ్చయించుకొనిరి. ఆ సందర్భమునందలి వాక్యమిది. 
శాగ్త్రిగారీ వాక్యముల నిట్లనువదించిరి. 

“బాబయ్యగారు తనలో తాను ఏదో గొణుక్కుంటూ అన్నం తినటానికి తయారయి 
వెళ్ళిపోయాడు. చాలు. ఇంత జ్ఞాపకం వచ్చింది. .... 

బాబయ్యగారు గొణుగుచు మాట్లాడిరి. వారి మాటలలో నింత మాత్రమర్థమైనది 
అనుభావము మూలమున కలదు. “బస్‌ ఇత్నా సమర్‌ మే ఆయా” అను వాక్యమునకు 
గల అర్థము అనువాదమున పూర్తిగ మారిపోయినది. 

2. “నౌకరోంకి వర్షియాంతా హర్‌సాల్‌ సౌ సవాసౌ మె బన్‌జాతీధీం. ఉస్‌కొతొ 
ఆదత్‌హై బెంధా ధంద్‌ ఉఠానే కీ.” 

సేవకులకై బట్టలుకుట్టించుటకు నూజు నూట పాతిక రూపాయలు 
సరిపోవుచుండెను. అజాగ్రత్తగా నుపయోగించుట వారికి అలవాటెకదా అని పై 
వాక్యమునకు సందర్భార్థము. శాస్రిగారి అనువాదము మాతృకకు భిన్నముగానున్నది. 

“ఉద్యోగం రోజుల్లో అయితే ఏటావంద నూటయాభై రూపాయల్లో బట్టలు 
అయ్యేవి.” పు. 3 

3. “హాం యహీతొ మైభీ కహతీ హుం కే ఏ పెట్రోల్‌పర్‌ పాబందీ సర్మాన్నే క్యౌం 
లగాదీ. అబ్‌ దామ్‌ దో రూపేచార్‌ఆనే గ్యాలన్‌థే; చలో తీన్‌రూపే కర్దేతీ లైకిన్‌ ఏ 
బారాబెర్‌ చౌదా గ్యాలన్‌కీ ఖైద్‌ నలగ్లీ జిస్‌కేపాస్‌ దామ్‌ హోతే వో ఖరీద్‌తా జిస్‌కే పాస్‌ 
నహోతే వో నఖరీద్‌తా.” 

పెట్రోలు వాడకముపై ప్రభుత్వము విధించిన నిర్బంధమునుగూర్చి జరిగిన 
సంభాషణ ఇది. 


183 


నియమిత పరిమితిలో పెట్రోలు నుపయోగించవలయునని నిర్భంధించుటకంటె 
ధర నధికముచేసిన సరిపోయెడిదిగా! శక్తియున్నవాడు కొనేవాడు లేనివాడు 
మిన్నకుండునుకదా అని ఈ వాక్యమున కర్థము. 

“అవునూ! నేననేదీనూ! ఈ పెట్రోలు మీద కంట్రోలు ఎందుకు పెట్టారు సర్మారు. 
ఇప్పుడు గ్యాలను ఖరీదు రెండు రూపాయల పావలా ఉంది. నడిచిచూడు 
మూడురూపాయలు చేస్తుంది. కాని ఈ పన్నెండు మరిపధ్నాలుగు గ్యాలన్లనూ ఖైదు 
పెట్టదుగా ఎవరిదగ్గర బేరసారాలుంటాయో వారే కొంటారు”. పు.ర్‌ 

“చలో తీన్‌ రూపే కర్‌దేతి” = పోనీ రెండుకాదు మూడు చేసిన బాగుండేది 
అనిభావము. నడచిచూడు మూడు రూపాయలు చేస్తుంది అని శాప్రిగారనువదించుటలో 
అర్థమేమియో తెలియదు. 


4. “ఏలో తొ మైక్యాకరూం దూల్దన్‌. కూకింగ్‌చీజ్‌ తొ ఐసా గాయబ్‌ హుఆహై 
అబ్‌ దిఖాయీ నహీదేతా మై అస్లమ్‌కీ దుకాన్‌పర్‌ గయీ జెర్‌ కహాకె భయ్‌ సోనేకే 
మోల్‌ దేదో, హమారే బచ్చేకా దిల్‌ బొహత్‌ చాహ్‌రహాహై”. 


కుకింగ్‌చీజ్‌ (౮౦౦1508 cheese) ను ఎత్తుకెత్తు బంగారు ఇచ్చి కొనుటకైనను 
ఒకరు సిద్ధముగా నున్నట్లు ఒకరు చెప్పిన వాక్యమిది. దూల్చన్‌పదమును భిన్నార్థములో 
గహించియు, కూకింగ్‌ అనుపదమును వేరొక అర్థమున గ్రహించియు, శాస్త్రిగా 
రనువదించుట సమంజసముగా గన్చట్టదు. 

“పెండ్లికూతురుకు మంచిగాజులు కావాలంటె దొరకటంలేదు. ఇప్పుడైతే 
అవుపించనే అవుపించవు. నేను అస్లమ్‌ కొట్టుమీదికిపోయాను అడిగాను బొంబాయిలో 
ఉన్నరేటుకే బంగారము ఇయ్యమని” 
పు. రి 

“దూలహన్‌ కుకింగ్‌” దీని నొకపదముగానే గ్రహించి “....కింగ్‌”ను 'కంగన్‌ 
అనుకొని గాజులుఅనియు, 'భయి” అను పదమును బొంబాయి అనుకొనియు చేసిన 
అనువాదమిది. మూలముతో ఏమాత్రము పొత్తు కుదరని అనువాదమిది. 

5. “ఏ సచ్‌తొ హై. ఇస్‌ కమ్‌బల్స్ల్‌ వాజిద్‌ నే నతో లక్షీ పూరీడాలీ జెర్‌ న హీటర్‌ 
అబ్బక్‌ లగాయా. అర్జమంద్‌: జరా ఇస్‌ఘంటీకా బటన్‌దబానా...., చార్‌ చార్‌తొ హీటర్‌ 
హైం. బెర్‌ ఫిర్‌ఖీ బైరే సరీమే సుక్షాకరో. లొ ఆజ్‌ తొ కోయిలా ఖీ దోఅనేనే దోరూపయా 


ల! 0 


హోగయా. బిజ్లీహి సస్తీహై. 


184 


సేవకుడు తనగదిలో వెచ్చదనము గలిగించుటకై కట్టెల మంటనుగాని ఎల కిక్‌ 
పొయ్యినిగాని వెలిగించినప్పుడు ఒకరనిన మాటయిది. శాస్త్రిగారు “హీటర్‌”ను 'పేడ్‌ 
గాచదివి ఈ వాక్యము ననువదించిరి. “పేడ్‌” చెట్టుఅను అర్థము గ్రహించినను 
వాక్యమున కర్థముకూడ పొసగలేదు. 


“ఇది నిజమేగదా! ఆ త్రాష్టుడు వాజద్‌ లేకపోతే కట్టెలైనా పూర్తిగా వేశాడుగాడు. 
చెట్టుకూ పోలేదు. అరజ్‌మంద్‌, కొంచెమంత బటను నొక్కు బెలుకు ... ... 
నాలుగునాలుగు చెట్లున్నాయి అయినా మళ్లీకూచో చలిలో ముడుచుకో పో” పు. 7. 


ఇన్ని హీటర్లు ఉన్నా చలికి వణకివణకి పోవలసినదేనా అను మాతృకలోని 
భావమును గ్రహింపక పదమునకు పదమువేసి అనువదించిన విధాన మిది. హీటర్‌ 
అనుపదమును ఉర్టూలిపిలో వ్రాసినచో కలిపివ్రాతలోను ఒకటిరెండు సంకేతములు 
తారుమారైనను “పేడ్‌” అను భ్రమకలుగుట కవకాశము కలదు. శాస్త్రిగా రీపదమును 
గ్రహించునప్పుడిట్టి భమకు గురియైరి. 

“వాజద్‌ చెట్టుగొట్టడానికి పొయ్యాడు” అని అనువదించుట కిదియేకారణము. 
దీనికి మూలము “వాజిద్‌ హీటర్‌” లగానే చలాగయా అని కలదు. పు. కి 


6. “ప్రూట్‌సలాడ్‌ బగైర్‌ ప్రోన్స్‌కేబచ్చే తొ చత్రేహి నహీ” 

ప్రోన్స్‌లేని ప్రూటు సలాడ్‌ను పిల్లలు రుచియెనను చూడరని భావము. “బగైర్‌” 
అనుపదమునకు “లేకుండా” అను పదమునువేసి వాక్యము నట్లే అనువదించుటవలన 
వాక్యములోని అర్ధము తారుమారైనది. 

“ప్రూట్‌సలేడ్‌ లేకుండా ్రోన్స్‌ను పిల్లలుకూడా ముట్టరు.” 

పేదలకోరిక: ఉపేంద్రనాథ్‌ ఆష్మ్‌గారు రచించిన “డాచీఅను కథకు 
చంద్రమౌళిశాస్తిగారి తెలుగుసేత. వీరు కథను మాతృక ననుసరించి అనువదించి 
కథ పేరును మాత్రము మార్చిరి. 

'డాచీ ఒక ఒంటెపిల్ల. బాఖర్‌ తన అల్లారుముద్దుకూతురునకు డాచీనికొని 
సంతోషముతో స్వగ్భహమునకు పయనమై మార్గమధ్యమునగల గ్రామమునందు కొన్ని 
గంటలకొజకు ఆగెను. ఒంటెకు చక్కని పల్లకికొరకై అన్వేషణ మారంభించి 
గామాధికారింటి కేగెను. (గ్రామాధికారి అందమైన డాచీపై కన్ను వేని 
మారుచెప్పుటకైనను అవకాశమొసగక బాఖర్‌కు కొంత అధికధనము ముట్టజెప్పి దానిని 
తనయింట నుంచుకొనెను. బాఖర్‌ కనిన కలలన్నియు వ్యర్థములైనవి. చేయునది లేక 


185 


నిట్టూర్చులువదలుచు స్వగ్భహమున కేగిన బాఖరు మానసికాందోళనము వర్ణనాతీతము. 


ఈకథ ననుసరించుట యందు ఉర్టూభాషలోని పలుకుబడిని పదానువాదపద్ధతిలో 
ననువదించుటవలన కొన్ని కొన్ని సందర్భములు పేలవముగ గన్చట్టుచున్నవి. బాఖర్‌ 
సంతకు వెళ్ళినపుడు తన అమ్మాయికి ఏమైనను తెచ్చువాడు. ఒకసారి మిఠాయి, 
మరొకసారి ఆటబొమ్మలు తెచ్చి ఇచ్చువాడు. ఈ సందర్భమునందలివాక్యము. 


“ఎప్పుడైనా మిఠాయీ ఎప్పుడైనా ఆటబొమ్మలు తెచ్చి ఆమె వడి 
నింపుతోండేవాడు”పు. 16.“కభీమిటాయి కభీగుడియా” అను వాక్యమున కభీ అను 
పదమును ఎప్పుడైనా” అని శాప్రిగా రనువదించిరి. 

గులాబి చెక్కిళ్ళు: ఇ(బహీంజలీస్‌ గారు “జర్‌ద్‌ చహెరే” అను కథానిక యందు 
ఒకరికొకరు త్యాగముచేయ సంకల్పించిన సోదరీసోదరుల అనురాగమును 
రసవంతముగ చిత్రించిరి. ఈ కథానికలోని సంభాషణలు, వర్ణనలు, సన్నివేశములు 
కవితాసౌారభమును గుబాళింపజేయు నట్లున్నవి. 


ఆసఫ్‌ అను యువకుడు వ్యాకులహృదయమగు తన సోదరి చెక్కిళ్ళపైని 
పచ్చనివర్ణము (వైవర్ణ్యము)ను జూచి విచారించుచుండెను. సోదరివివాహ మతనికి 
సమస్యగా పరిణమించెను. తండ్రివలె వకీలువృత్తిని స్వీకరించి స్వతంత్రజీవనము 
గడుపవలయునను ఆశయము కలవాడు ఆసఫ్‌. కాని తండ్రి అకాలమరణము వలన 
ఆదర్శమును మార్చుకొనవలనివచ్చినది. ఒక ఉద్యోగము సంపాదించి 
అహోరాత్రములు కష్టపడి ఆసఫ్‌ తన సోదరి వివాహము నిమిత్తమై కొంత ధనము 
కూడబెట్టెను. వెదకి వెదకి వరునికూడ సంపాదించి సోదరి వివాహముచేసెను. చెల్లెలు 
అత్తవారింటికి వెడలినప్పటి నుండి ఆసఫ్‌కు ఒంటరిజీవనము దుర్భరమైనది. 
నిర్విరామముగ కృషి చేసినందు వలన శరీరముకూడ కృశించియుండెను. దీనికి తోడుగ 
తా డ్రైమించిన యువతి తనకు లభీంచనందునను ఆనవ్‌ హృదయము 
ఛిన్నాఖిన్నమయ్యెను. ఏకాకిగ జీవించుటకంటె తోడుగా నెవరినో యొకరిని 
పరిణయమాడుట శ్రేయస్మరమను నిర్ణయమునకు వచ్చి ఫాక్స్‌ అను కైస్తవయువతిని 
పెండ్లాడెను. కాని కొన్నినాళ్ళకే అతని జీవితాంబరమున విషాదమేఘములు క్రమ్మినవి. 


ఒకనాటి సాయంకాలము ఆసఫ్‌భార్య విరహగీతిక పాడుచుండెను. ఆ 
సమయమునందే తన సోదరిభర్త ఇంటియెదుట ప్రత్యక్షమయ్యెను. ఫాక్స్‌ ఆతనిని 
చిరునగవుతోనెదుర్శొనెను. ఆతడు తనకు చిరకాలమిత్రుడనియు తన్ను దర్శించుటకు 


186 


వచ్చుచుండుననియు ఫాక్స్‌ తెలిపినపుడు ఆసఫ్‌ నిర్విణ్ణుదయ్యెను. 

బంతిపూలవలె పచ్చనివర్ణముతో నుండిన తన సోదరిచెక్కిళ్లు వివాహానంతరము 
గులాబిచెక్మిళ్లుగా మారునని ఆనవ్‌ ఆశించియుండెను. తన సోదరికి 
దాంపత్యసుఖములేదను విచారముతోపాటు తనభార్య కుటిల ప్రవృత్తియు ఆసఫ్‌కు 
విషాదహేతువులైనవి. తనచెల్లిలి దాంపత్యసుఖమునకు తనభార్య అభ్యంతరము 
కలిగించుచున్నదని నిశ్చయించుకొని ఉన్మత్తఅవస్థలో నొకసారి 
మార్గమధ్యమునందే భార్యను కత్తితో పొడిచిచంపెను. 

ఆసఫ్‌ ఆశయమును ప్రతిబింబించునట్లుగా కవి ఈకథపేరు జర్‌ద్‌చహెరే అని 
పెట్టియుండెను. అనువాదకులు గులాబిచెక్కిళ్ళుగా మార్చిరి. ఆసఫ్‌ తనసోదరి 
చెకిళ్ళృయందు గులాబి రేఖలు చూడవలయునని సంకల్పించెను. అది నెరవేరినదో 
లేదో తెలియదు. కాని అనువాదకులు మాత్రము కథానామమును మార్చి ఆసఫ్‌ 
ఆశయములను వ్యక్తీకరించిరి. 

ఇబ్రహీంజలీస్‌గారి సజీవరచనను అనువదించుటలో చంద్రమౌళిశాస్రిగారు 
సామాన్యమైన అనువాదపద్ధతినే అవలంబించిరి. పాత్రల గుణశీల చిత్రణమునందు 
సన్నివేశకల్పనములందు జలీస్‌గారు కవితాసౌందర్యమును దర్శింపజేసిరి. అనువాదము 
నందీగుణము మృగ్యము. 

ఆసఫ్‌నే బర్జిస్‌జహాంకే బాప్‌కొ బేతకల్లుఫ్‌ దోస్తోం జెర్‌ అజీజోంసే కహల్వా 
భేజా కె వో బర్జీస్‌సే మొహబ్బత్‌ కర్తాహై. 

“ఆసఫ్‌ బర్జీస్‌జహాం తండ్రికీ, ఆమె ఇబ్బందిలేని చుట్టాలకూ ఇంకా అలాంటి 
సన్నిహితులకు కబురుపెట్టారు. తాను బర్జీస్‌జహాంను మనసార ప్రేమిస్తున్నానని” 

పు.309 

బేతకుల్లఫ్‌ అనుపదమును వీరు బేతక్షీఫ్‌గా స్వీకరించిరి. అర్ధముకుదరని అనువాద 
విధానము. పదసామ్యమువలన భిన్న అర్ధముగ్రహించుపద్ధతి ఇందును కన్పట్టును. 

అల్బత్తా ఉస్‌కి జవానీకే ఖలామే ఉస్‌కో ఇత్నా సన్నాటా సుకూత్‌ జెర్‌ డర్‌ 
మహసూస్‌ హోతాకే ఉస్మాజీ చాహతాకే ఇస్‌ ముహీబ్‌సన్నాటే మే దవతన్‌ కాంచ్‌కి 
చూడియాం బజబ్బ్నేలగీం 


(ప్రేమించిన యువతి లభించనపుడు ఆసఫ్‌కు ఏకాకిగా జీవించుట దుర్భరమైనది. 
అగాధమైన ఈ ఏకాంతములో అప్పుడప్పుడు కంకణధ్వనులు వినిపించెడివి అని 


187 


మూలమునందలి భావము. 'బబ్నేలగీ' అనుపదమును బిక్నేలగీ అని అనువాదకులు 
గ్రహించిరి. దానిని అనుసరించి వాక్యమును కూర్చుట మాతృకలోని అర్ధమును 
రూపుమాపినట్లెనది. ఈ వాక్యానువాదమును గమనించినచో నిది స్పష్టము. 


“ఈ భయంకరమైన అల్లకల్లోలంలో అద్దాలగాజులు అమ్మటం మొదలెట్టింది.” 
పు.309. 

కొత్త చట్టము 
సాదత్‌హసన్‌మంటోగారి 'నయాఖానూన్‌ అనుకథను చంద్రమౌళిశాప్రిగారు 
కొత్తచట్టము అను పేర ననువదించిరి. ఇండియాచట్టము ప్రవేశపెట్టిన సందర్భమును 


పురస్మరించుకొని ఆ చట్టము సామాన్య ప్రజానీకమునకు ఆశాభంగము గలిగించినదని 
మంటోగా రీకథయందు సూచించిరి. 


మంగూ విద్యావంతుడు కాకున్నను వినికిడివలన కొన్ని రాజకీయాంశములను 
(గ్రహించుచుండెడివాడు. టాంగా అతని జీవిక. కొత్తచట్టము రానున్నదని విని ఇక 
క్షణములో దేశము క్రొత్త ఊపిరిపీల్చునని సంతసముతో గంతులువేసిన ఆశాజీవి. 
అట్టి ఆవేశమున నొకసారి మంగూ ఒకానొక ఆంగ్రేయునితో స్పర్ధవహించెను. 
ముష్టాముష్టి రణంబువరకు వ్యవహారము ముదిరినది. ఫలితము మంగూ బందీఖాన 
పాలగుట. 


మంటోగారిది సునిశితమైన లేఖిని. భాషయందును భావములందును తీవ్రశక్తి 
కలదు. ఎత్తిపొడుపు, అధిక్షేపధోరణి వీరిరచనకు ప్రాణమువంటిది. అలతిఅలతి 
పదములతో వాడిచురుకులు వేయుశక్తి మంటోగారి లేఖినికి గలదు. శాస్త్రిగారి 
అనువాదమునందు మాతృక యందలి ఈ ధర్మములు లోపించినవి. 

వో ఆజ్‌ నయేఖానూన్‌ కొ దేఖ్ళేకేలియే ఘర్‌సే నిక్లా. రీక్‌ఇస్‌తరహ్‌ జైసే గాంధీ 
యా జవహర్‌లాల్‌కే జులూస్‌కా ఇంతెజార్‌ కర్చేకేలియే నికల్తాథా. లీడరోంకి అజ్మ్యత్‌కా 
అందాజా ఉస్తాద్‌మంగూ హమేషా ఉన్‌కే జులూస్‌ కె హంగామోం జెర్‌ ఉన్‌కే గలేమే 
డాలేహుయే పూలోంకే హారోంసే కియాకర్తాథా. అగర్‌ కోయీ లీడర్‌ గేందేకేపూలోంసే 
లదాహుఆహో తొ ఉస్తాద్‌మంగూ కేనజ్జీక్‌ వో బడాఆడద్మీథా. జెర్‌ అగర్‌ కిసీ లీడర్‌కే 
జులూస్‌ మే ఛీడ్‌ కే బాఅస్‌ దోతీన్‌ ఫసాద్‌ హోతే రహ్‌జాతీం తొ ఉస్‌కీ నిగాహోయే 
వో జెర్‌ భి బడాథా. అబ్‌ నయేఖానూన్‌ కొ వొ అప్నే జహన్‌ కే ఇసీ తరాజూ మే 
తోల్నా చాహతాథా. 


188 


“మంగూ కొత్తచట్టపు ఫలితాన్ని చూడపోయినాడు. ఊరేగింపుల వైభవమును, 
అలజడిని, నాయకుల మెడలో వ్రేలాడు పూలదండలనుబట్టి మంగూ నాయకుల 
గొప్పతనాన్ని నిరూపించుకునేవాడు. పుష్పహారముల భారముతో క్రుంగినవాడు ఈతని 
దృష్టిలో మహానాయకుడు. ఊరేగింపులగుంపులో ఒకటిరెండు సంఘటనలు జరిగినట్లైన 
మంగూదృష్టికి అదొకగొప్ప. ఆ నాయకుడే గొప్పనాయకుడు. కొత్తచట్టాన్ని మంగూ 
ఈ దృష్టితోనే చూడబోయాడు” అని మాతృకలోని భావము. 


“అత డోనాడు కొత్తచట్టపు ప్రయోగాన్ని చూట్టానికని ఊళ్ళోకి బైల్దేరాడు. ఎలా 
అయితే గాంధిగారు జవహరులాలుగారి ఉత్సవోత్సాహాన్ని చూడటానికి బయలుదేరుతారో 
అలా! గొప్పనాయకుల మెడలో దండలా మంగూపంతులు కొత్త చట్టాన్ని తనమెడలో 
ఎప్పుడు ధరిస్తాడు. ఎవరైనా బంతిపూల దండవేసుకుంటే ఎంత ఆనందంగా అందంగా 
అనిపిస్తుందో మంగూ పంతులుకు గూడా తన క్రొత్తఖానూను మీద అలానే ఉండేది. 
సభలో నాయకుడికి ఉపన్యాసం మీద ఎంత ఉత్సాహమూ ఉబలాటమూ ఉంటుందో 
మంగూపంతులుకు తన క్రొత్తఖానూన్‌ ప్రచారం చేయాలని అంతగానూ ఉండేది.” 


పు.294 


పామరులు ఊరేగింపులను గూర్చి దేశనాయకులగూర్చి వమహాంచు 
అభిప్రాయములను, మంటోగారు హాస్య అధిక్షేపధోరణిలో వ్యక్తీకరించి యుండిరి. 
అనువాదమునందు మూలమునందలి అభిప్రాయముకాని, వ్యక్తీకరణ విధానముకాని 
మందునకైనను గన్పట్టవు. 

ఆపా: ఒక యువకుని మనసార (ప్రేమించి, ఎన్నడును హృదయగతాను రాగమును 
స్పష్టముగ వ్యక్తీకరించక చివరకు కుమిలికృశించిన “ఆపా” భగ్నప్రణయము 
నితివృత్తముగా గ్రహించి ముంతాజ్‌ముఫ్తీ గారు కరుణరసాత్మకమైన 'ఆపా' అనుకథను 
రచించిరి. చంద్రమౌళిశాస్త్రిగారు దానిని “అప్పి అనుపేర తెనిగించిరి. ముప్తీ భాష, 
పలుకుబడి విశిష్టమైనది. ఏపదమునకాపదమును, ఏవాక్యమునకావాక్యమును 
భిన్నభిన్నముగా నర్ధముజేసికొని శాస్త్రిగా రీకథ ననువదించినట్లుతోచును. ఏకసూత్రత 
మృగ్యము. 

కథారంభమునందే ఈ అనువాదపద్ధతి ప్రత్యక్షమగుచున్నది. 


జబ్‌కవీ బైలేబిలాయె ముయై ఆపా యాద్‌ ఆతీహై తొ మేరే ఆంఖోయే ఆగే ఎక్‌ 
ఛోటాసా బిలోరిదియా ఆజాతాహై జొ మద్ధమ్‌ లూసే జల్‌రహాహో. 


189 


“అప్పుడప్పుడు నాకు కూచుని కూచోబెట్టుకున్న అప్పజ్ఞాపకం వస్తోంటుంది. 
అప్పుడు నాకెలా అనిపిస్తోందంటే నా కండ్లఎదుటనే ఏదోఒక మధ్యలో వెలుగుతూన్న 
చిన్నబిళ్ళోరి అద్దాన్ని ఇవ్వకవస్తోందా అన్నట్లుగా.” పు.263 

“బై రేబిలాయో” నుడికారములో “బిఠాయె”ను విడిగాగ్రహించి “కూచో బెట్టుకున్న 
అని అనువదించిరి. మద్దమ్‌ను మధ్యమ్‌ అనుకొని ఏదో ఒక మధ్యలో అని తెనిగించిరి. 
బిల్లోరి దీపము బిళ్ళోరిఅద్దముగా మారినది. దియా అనగా దీపము. కాని అనువాదకులు 
'దియాఆజాతా హై” అనుపదమును క్రియగా[గ్రహించి “ఇవ్వవస్తోందా” అని తెనిగించిరి. 
పూర్తి వాక్యమున కర్ణము గ్రహించుటయే కష్టముగనున్న వాక్యమిది. ఉర్జూపదములను 
రూపసామ్యముచేత భిన్నార్థములందు స్వీకరించిన సందర్భములిందును కొన్ని కలవు. 

1. వో భీగిభీగి ఆంఖే ఛూలే మే నాచ్తేహుయే షోలోంకి తరహ రూమీ 

“ఛూలే” అను పదము శాస్త్రిగారు చదివినప్రతిలో నచ్చుపొరపాటువలన రూలె 
అని యుండవచ్చును. అందువలన ఊయెల అర్థమును గ్రహించి శాస్త్రిగా రీవాక్యము 
నిట్లనువదించిరి. 

“ఇక ఆ తడిసినకళ్ళు ఉయ్యాల్లో ఎగురుతూ ఆడుతోన్న నిప్పుకణాల్లాగా 
ఊగుతోంటాయి.” పు. 269 

ఊయెలలో నిప్పుకణము లెట్లుండునో ఊహింపరాని అంశము. కేవలము 
పదములనే కాక నుడికారములను కూడ శాస్త్రిగా రీపద్ధతిలో ననువదించిరి. 

“ఇలాఅని ఆమె వంటింట్లోకి పోయింది నేను పండ్లు పటపటాకొరికినాను. 
అనుభావము మాతృక యందు కలదు. 


2. ఏ కహకర్‌తొ వొ బావర్చీఖానెమె చలీగయీ జెర్‌ మై దాంత్‌సీస్‌ రహీథీ. 


దాంత్‌సీస్నా: ఇది ఒక జాతీయము. పండ్లుకొరుకుట అని అర్థము. శాస్త్రిగారి 
అనువాద మిట్లుకలదు. “ఈమాట అంటూ ఆమె వంటింట్లోకి వెళ్ళిపోయింది. మరి 
నేను పళ్ళు తోముకుంటున్నా! పి పు. 2783 

3. బాజీకే ఖహఖహోంసే కమా గూంజ్‌ఉరా. జెర్‌ బుద్దూకీ బాత్‌ 
ఆగయీహోగయీ. 

“ఆగయీ హోగయీ” ఉర్దూలో చక్కని పదబంధము. దీనికి శాస్త్రిగారి 
పదానువాదమిట్లున్నది. బుద్దుమాట వచ్చింది పోయింది అయింది. పు. 277 


190 


4.“వీ ముఖమైనా చూచుకో. కొంచెం ఆ ముఖం కడుక్కొనిరా” అని 
నుడికారార్థములో గలవాక్యము. 

షక్ట్‌తా దేఖొ అప్పి, పహలె ముహ్‌ ధోఆవో. 

షకల్‌ అనుపదాన్ని ముష్కిల్‌ అనుకొని ఇట్లనువదించినారు శాస్త్రిగారు. 

మా ఇబ్బంది ఏమిటో చూడు. ముందు మొహం కడుక్కురా” పు. 279 

ర్‌. ఉర్టూవాక్యము నందలి పదక్రమము నట్టే అనువాదమున పాటించిన 
సందర్భములు ఈ అనువాదమున గలవు. 

“ఆపా ఇస్‌సే మిల్నాతో క్యా బాత్‌తక్‌ కర్నా పసంద్‌ నహీ కర్తీథీం.” 

“అప్ప ఆమెను కలిస్తే ఏమాటదాక చెయ్యటానికి ప్రీతిపడదు” పు.2783 

“మాట్లాడటానికైనా ఇష్టపడదని” మూలముననుండ ఏమాటదాకచెయ్యటానికి” 
అనుటలో భావమేమియో తెలియదు. 

ఉర్దూ వాక్యరచనా విధానమునకును, తెలుగు వాక్యముల కూర్చు పద్ధతికిని 
ఎంతయు భేదముకలదు. వాక్యరచనా సంప్రదాయమును పాటింపక చేసిన 
అనువాదము వలన వాక్యార్థమే తెలియుటలేదు. అన్వయము కుదరని ఇట్టి వాక్యములు 
పదములు వీరి అనువాదమునం దెన్నియోకలవు. 

అబ్బూఖాన్‌-అతనిమేక: 

డా. జాకిర్‌ హుస్సేన్‌గారు “అబ్బూఖాన్‌కి బక్రీ” అనుపేర రచించిన కథానికకు 
వేమూరి ఆంజనేయశర్మగా రొనర్చిన ఆంధ్రానువాదమిది. జాకిర్‌హుస్సేన్‌గారు 
బాలబాలికల నిమిత్తమై యిట్టికథలు పదునాలుగు రచించిరి. ఇవిఅన్నియు “అబ్బూఖాన్‌ 
కీ బక్రీ బెర్‌ చౌదాఅవుర్‌ కహానియాలొ అను కథానికాసంపుటము రూపమున నిటీవల 
ప్రకటింపబడినవి. " 

అబ్బూఖాన్‌ మేకలను పెంచుటయు నవియన్నియు పర్వతప్రాంతములకు 
పారిపోవుటయు తుదకు తోడేలున కాహారమగుటయు నిందలి కథాంశము. మేకల 
పెంపకమునుగూర్చి అబ్బూఖాన్‌ వహించిన శ్రద్ధ, చాందినీ అను మేక నాతడు 
ప్రాణతుల్యముగ చూచుట మున్నగు అంశములు సరసమైన సరళిలో బాలురకు 
సుబోధమగునట్లును. హృదయాహ్లోదకరముగను వ్రాయబడినవి. 


*మక్త బె జామయెనయీదహిలీ లిమిటెడ్‌వా రీగ్రంథమును 1968 సంవత్సరములో ప్రకటించిరి. 


191 


ప్రాణికోటి స్వేచ్చాస్వాతంత్ర్యములు కోరుట సహజమనియు, నట్టి స్వేచ్చ 
ఒక్కొక్కసారి ప్రాణాంతకముగ బరిణమించుననియు పెద్దల ఛత్రభాయలు బాల్యదశలో 
నత్యవసరమనియు జాకిర్‌హుస్సేన్‌గారు ఈ కథయందు సూచించిరి. 


వేమూరి ఆంజనేయశర్మగారి అనువాదము మాతృకవలె సరళశైలిలో నడచినది. 
మేకలను అబ్బూఖాన్‌ (ప్రేమించిన విధము. అనువాదములోని మాధురి మున్నగునవి 
సరసముగ నిందుచిత్రింపబడినది. శర్మగారి అనువాద విధానమునకు ఈ ఘట్టమును 
తార్మాణముగ చూపవచ్చును. 

ఏబక్రీ దేఖ్నే మేహి అచ్చీనథీ మిజాజ్‌ కీభీ బొహత్‌ అచ్బీధీ. ప్యార్‌సే అబూఖాన్‌కా 
హాథ్‌ చాట్తీ. దూద్‌ చాహేతో కోయీ బచ్చా దోహ్‌లే న లాత్‌మార్తీ న దూధ్‌కేబర్తన్‌కో 
గిరాతీ. అబూఖాన్‌తొ ఇనెపర్‌ లట్టూ హోగయేతే ఇస్మానామ్‌ చాంద్నీ రఖాథా. 
Mr దాని స్వభావంకూడా మంచిదే. అబ్బూఖాన్‌ చెయ్యి నాకుతూ 
ఉండేది. పసిపిల్లవాడువచ్చి పాలుపిండినా గంగగోవులాగా పాలిచ్చేది. అబ్బూఖానునకు 
మేక అంటే ప్రాణంతో సమానం. దానికి చాందినీ అని పేరుపెట్టారు" : పు.14 

మూలమును భావప్రధానముగ ననువదించిన సందర్భమిది. శర్మగా 
రనువదించిన కథలన్నియు నిట్లేభావప్రధానముగ నున్నవి. 

తల్లి: రుకైయ్యారీహానాపేర డాక్టరు జాకిర్‌ హుస్సేన్‌గారు వ్రాసినకథ ఇది. 
పూర్వోదాహృత కథానికా సంపుటములోని కథలన్నియు మొదట రుకైయ్యారీహానాగారి 
పేర ప్రకటింపబడినవి. తరువాత జాకిర్‌ హుస్సేన్‌గారు తమపేర ప్రకటించిరి. 
రుకైయ్యారీహానాగారు ఆ కథలను చెప్పిన ప్రకారము జాకిర్‌హుస్సేన్‌గారు రచించినట్లు 
“అబ్బూఖాన్‌ కీ బకిరీ అవుర్‌ చౌదా అవుర్‌ కహానియా” అను (గంథపీరికయందిట్లు 
వివరించిరి. 

మైనే ఇన్సే పాయిథీం ఇస్టీకే నామ్సే పహలే షాయికీం. ఫిర్‌ రుఖయారీ హనా 
హమేషాకో రుఖ్బత్‌ హోగయీం. జార్‌ మై ఏఖీ నవూఛ్‌పాయాకే మైనే జిస్‌ తరహ్‌ ఇన్మీ 
కహానియోం కొ లిఖాహై వా ఇన్సే పసంద్‌భీహై యానహీ. లైకిన్‌ చూంకె మేరే హాథ్‌సే 
గయీంథీం జెర్‌ లోగ్‌ ఇనేజాన్తేహైం ఇస్‌లియే అబ్‌ ఇన్హేం అప్నేహి నామ్సే షాయ 


కర్తాహూయ. 


1 “తల్లి” ఉర్దూ కథానికా సంపుటము. ఆదర్శ సాహిత్యమాల -హైద్రాబాదు. 
ఏప్రిల్‌ 1957 ప్రచురణము. 


192 


హామిద్‌ అను యువకుడు తన తల్లి యొద్ద సెలవుగైకొని విద్యాభ్యాసము నిమిత్తము 
ఢిల్లీవెడలుట. విద్య పూర్తిగావించి ఉద్యోగముచేయుట. వివాహానంతరము కాపుర 
మచటనేచేయుట. ఈ ఏడేండ్లకాలమున హామిద్‌తల్లి పుత్రవియోగమున కుమిలి 
కృశించుట. ఆమె తనకుమారునకు, మనుమలు మనుమరాండ్రకు అందమైన దుస్తులు 
కుట్టియుంచుట. హామిద్‌ తల్లిని దర్శించుట మున్నగు అంశములు “మాల” అను 
కథలో వర్ణింపబడినవి. మాతృహృదయవేదనను జాకిర్‌హుస్సేన్‌గారు రసవంతముగ 
నిందు చిత్రించిరి. 


ఆంజనేయశర్మగా రీకథనుకూడ మూలమునకు విధేయముగా రచించిరి. 
అనువాదము నందెట్టి మార్చులును లేవు. 


మాయీ అంధీ ఆంఖోన్సే పానీకీ దోచార్‌ బూందేం టప్కేం బెర్‌ ఇస్‌నే ఐసీ 
ఆవాజ్‌ మే జిస్‌మే నజానే మలామత్‌కా జియాదా అసర్‌ థా యా మొహబ్బత్‌కా కహా 
“బేటా తూ జెర్‌ఏ వూచ్తాహై. ఏక్‌ఏక్‌దిన్‌ తేరేహీ ఇంతెజార్‌మే కటాహై. సాత్‌బరస్‌ మే 
ఏతయారీ కర్‌పాయీ బేటా! సాత్‌బరస్‌. 


ఈ ఘట్టమునకు శర్మగారొనర్చిన అనువాదమును పరిశీలించిన వారి అనువాద 
రీతి సువ్యక్తమగును. 


“త్రల్లి వేడివేడి కన్నీళ్ళు కార్చింది. మాతృదేవతావాత్సల్యం అనుపమానం .... 
... నీకోసం నీపిల్లలకోసం ఈ వస్తువుల్ని సేకరించాను. నీకోసం ఎదురు చూసి 
చూని కళ్ళు కాయలుగాచినవి. నాయనా! ఈ వస్తువుల్ని సేకరించటానికి 
ఏడుసంవత్సరాలు పట్టింది. స్తే 

వంకరగీత*: సాదత్‌హసన్‌మంటోగారు రచించిన కథకిది వేమూరి ఆంజనేయ శర్మ 
గారొనర్చిన అనువాదము. ఒకసారి చదివినంతమాత్రమున వీరికథలో 
నంతర్నిగూఢముగ తొంగిచూచు అధిక్షేపధోరణి అర్థముకాదు. ఇది మంటోగారి 
రచనలోని విశిష్టత. తనభార్యతో లేచిపోయినవ్యక్తి చిత్రమైన చిత్తప్రవృత్తి ఇందు 
చిత్రితము. ఈతడు తన మిత్రునకు ట్రాసినలేఖలో లోకపుకుత్సిత ప్రవృత్తిని 
ఆలోచనావిధానమును వంకరగీతలతో సూచించెను. ఆంజనేయ శర్మగారు 
మూలమునందలి భావమునుమార్చక సంగ్రహరూపములో ఈకథ ననువదించిరి. 


* పు. 82 
2 “తల్లి” కథానికాసంపుటములో బ్రకటితము. 


103 


చిత్రమైన వ్యక్తి మనస్తత్వచిత్రణమునందు శర్మగారి అనువాదము మూలమునకు 
సన్నిహితముగ నున్నది. ఒకటిరెండు సన్నివేశములను పరిశీలించినచో ఈ అంశము 
స్పష్టమగును. 

“దోవ తిన్నగాఉన్నా ఆ దోవలో అతడు సరిగానడిచేవాడుగాడు. జీవితమార్గం 
ఎప్పుడూ వంకరటింకరగా ఉంటుందని అతని అభిప్రాయం. అప్పుడప్పుడు మేమిద్దరం 
కలిసి షికారుకు బయలుదేరితే అందమైన ప్రదేశాలు ఎన్నోఉన్నా అన్నింటి నివదలి 
ఒకమూల వంకరటింకరగా ఉన్న పొదలదగ్గరకు వెళ్ళికూర్చునేవాడు. 2 పు. రి7 


“న్మూలులో చదువకునేటవ్వుడు ఒకసారి బ్లేడుపెట్టి కావలెనని 
చెయ్యికోసుకున్నాడు” ఏమిటి యిది అంటే నొప్పిలోనే నా కానందమన్నాడు. ఎప్పుడూ 
టీకాలు వేయించుకునేవాడు. ఆ టీకాలు మశూచికము, కలరా మొదలైనవి రాకుండా 
ఉండటానికికాదు. టీకాలు వేయించుకుంటే రెండు రోజులు బాగా జ్వరంవస్తుందట. 
ఆ జ్వరంలో వొళ్లు మండిపోతూవుంటె మనవాడికి ఆనందం.” పు. 89 


ఆరోహణ-అవరోహణి: ఖ్వాజా అహమ్మద్‌ అబ్బాస్‌గారు రచించిన కథను 
రవిగారు అనువదించిరి. ఇది ప్రపంచకథలు అను కథానికా సంపుటమున ప్రకటితము. 
దూరపుకొండ నునుపు అను లోకోక్తిలోని ఆంతర్యమును అబ్బాస్‌గారు సరసముగా 
కథయందు సూచించిరి. కృతకమైన రంగురంగుల కాగితపుపూల కాకర్షితులై చేతిలోని 
మల్లెనువీడుట సాధారణమనస్తత్వము. నిర్మల్‌కుమార్‌ అను యువకుడు పాతకాలపుస్తీ 
అని భార్యయగు గోవిందిపై అప్పుడప్పుడు విసుగుకొనుచుండెను. ఉద్యోగము ఇల్లు 
రెండును అతనికి విసువును గలిగించినవి. గుమాస్తాగిరి తోపాటు గోవిందివంటి 
చలనములేని ప్రతిమతో సంసారము దుర్భరమనిపించినది. కథలు, గేయములు వ్రాసి 
సంపాదించిన కొంతడబ్బును కూడబెట్టుకొని రెండుమాసములు సెలవుతీసికొని 
కాళ్ళీరమునకు విహారయాత్రకు వెడలినాడు. ప్రయాణములో శీరి అను 
అందాలబరిణతో పరిచయమైనది. స్నో లిప్‌స్టిక్‌, రఫ్‌, పౌడరు మున్నగువానితో కన్నులు 
మిరుమిట్లుగొల్పు అందము నిర్మల్‌కుమార్‌ను ఆలోచనాసముద్రములో ముంచెత్తినది. 
శీరికి గోవిందికి స్వర్గమర్యముల అంతరమును కల్పించుకొనినాడు. శీరియు 
నిర్మల్‌కుమార్‌పై కొంత వ్యామోహమును ప్రకటించెను. ఎత్తయినకొండలపై 
విహరించునప్పుడు కళ్ళు తిరుగునని తనకు గోవింది ఒకచిన్న పొట్లములో నేదో 
కట్టియిచ్చియుండెను. 


* ప్రజాసాహిత్య పరిషత్తు తెనాలి 1954. 


194 


పాతకాలపుబుర్ర అని చీదరించుకొని పొట్లమునట్లే జేబులో పడవేసియుంచెను. 
ఒకనాడు శీరికి కళ్ళుతిరిగినవి కొండలపై ప్రయాణములో, తనకును అట్టి అవస్థ 
ఒకసారి కలిగినది. గోవింది చిట్కా ఈసమయమున బాగుగ పనిజేసినది. శీరి 
అన్యులతోడను స్వేచ్చగా తిరుగుట చూచి నిర్మల్‌కుమార్‌ మనసు చలించినది. భారతీయ 
సంస్మ్కారవిలసితయైన గోవిందియందు ఇపుడాతడు నిర్మలమైన ప్రణయమును 
అర్థముచేసికొనగలిగెను. రవిగారి అనువాదము యథామాతృకము. ఆరోహణ 
అవరోహణలోని అంతరభావములను చక్కగావ్యక్తీకరించిరి. 


మజటికొన్ని కథలు: ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారు ప్రచురించిన మతికొన్ని 
అనువాదములు ఈ సందర్భమున పేర్మొనదగినవి. “అగ్‌కా దరయా అను నుప్రసిద్ధ 
నవలను రచించి ప్రశస్తివహించిన ఖురతుల్‌ఆయిన్‌ హైదరీ గారి ఆస్మాన్‌ఖి హైసితమ్‌ 
ఈజాద్‌కియా. దేవేంద్రసత్యార్థిగారి లాల్‌మిట్టి, హయాతుల్లాఅన్నారీగారి చిచ్చాజాన్‌. 
అస్మత్‌చుగ్గాయిగారి దోజభీ, రాజేంద్రసింగ్‌ బేదీగారి అప్నాదుఖ్‌ముయొదేదో, 
ఖ్వాజాఅహమ్మద్‌ అబ్బాస్‌గారి డెడ్‌లేటర్‌ మున్నగు కథానికలను శ్రీ బెల్లంకొండ 
చంద్రమౌళిశాస్రిగారు అనువదించిరి. అనువాదము మూలానుసారిగనున్నది. 
ప్రత్యేకముగ గమనింపదగిన అంశము లిందులేవు. 


ఇటీవల బహుముఖముగా విస్తరిల్లిన తెలుగుకథానికా సాహిత్యములో ప్రేమచంద్‌, 
క్రిష్టచందర్‌ మున్నగు కథానికాకర్తల ఛాయలు అక్కడక్కడ గోచరించుచున్నవి. 
అనువాదసాహిత్యములో ఉర్దూ కథానికల ప్రభావమిట్టిది. 


కచ న 


105 


శాస్త్రవాజ్బయము 


ఇలాజుల్‌గుర్భా": శాస్త్రగంథానువాదములలో రెండు యూనానీ వైద్య గ్రంథములు 
ప్రత్యేకముగ పేర్మొనదగియున్నవి. వీనిలో ఇలాజుల్‌గుర్చా ప్రశస్తమైనది. ఇలాజుల్‌గుర్చా 
అను వైద్యగ్రంథమును గులాం అస్టర్‌గారు ఉర్దూ భాషయందనువదించిరి. ఉర్దూ 
అనువాదము ననుసరించి ఉమర్‌ అలీషా, మున్నీమహమ్మదు హుస్సేను అనువారు 
కలిసి ఆంధ్రమునందనువదించిరి. పారశీక గ్రంథకర్తను గూర్చియు, ఉర్దూ 
(గంథరచయితను గూర్చియు వివరించుటలో ఉమర్‌అలీషా, మహమ్మదుహుస్సేనుగారు 
కొంత పొరపడినారు. గ్రంథకర్తను గూర్చి అనువక్తను గూర్చి అనువాదగ్రంథ ఉ 
పోద్దాతమున వారిట్లు వ్రాసిరి. 

“ఈ ఇలాజుల్‌గుర్చా” ఉర్జూభాషలో హకీం గులాం యిమాం తర్జుమా జేసెను.” 

ఇది సరియైనది కాదు. హకీం గులాం ఇమాం పారశీ గ్రంథకర్త. అనువక్త 
అస్టర్‌అలీ. 

“ఈ ఇలాజుల్‌గుర్భా” అనగా పేదలచికిత్స అను పేరుతో తొలుత పారశీ 
భాషయందు మొహమ్మద్‌ ఆజ్‌గర్‌ అను వైద్యకుల శేఖరునిచే రచింపబడినది.” 

ఇదియు పొరపాటు. అనువక్త అస్గర్‌అలీ. ఈ అంశము పారశీక మాతృకను, ఉ 
రుదూ అనువాదమును పరిశీలించినచో స్పష్టమగును. పారశీక గ్రంథారంభమున 
గులాం ఇమాంగారు స్పష్టముగ వివరించియే యున్నారు. గులాం ఇమామ్‌గారు 
స్వహస్తమున వ్రాసిన [గ్రంథప్రతిని ప్రకటన కర్తలు సంపాదించి ప్రకటించిన 
(గ్రంథములో దొసగులుండుట అసాధ్యముకదా. 

ఉరుదూ అనువాద (గ్రంథ పీఠికలోని అంశములివి. 

మహమ్మద్‌ అస్టర్‌అలి. ఇబ్న్‌ హకీం అమీర్‌అలి, ఇబ్న్‌ మౌల్వీ హాజి ఫజల్‌అలీఖాన్‌ 
గోపామ్టి ఖిద్మత్‌ అరబాబ్‌ వ అఖల్‌ వ ఫహమ్‌యై గుజారిష్‌ కర్తాహై ....ఏక్‌ కితాబ్‌ 
ముసమ్మె ఇలాజుల్లుర్భా ఛాసీగయీహై ఉస్మే ముసన్నిఫ్‌ హాకీం గులాంఇమాం సాహెబు 
మర్టూమ్‌ నే... కైసేకైసే నుస్టె సహల్‌ బెర్‌ ఆసాన్‌ హర్‌ మర్ట్‌కె ఉస్‌మే లిఖే.... సహత్‌ 
హాసిల్‌హో.... మున్నీ నవల్‌ కిశోర్‌ కి నజర్‌సే ఏ కితాబ్‌ గుజ.... 


* వావిళ్ళవారి ప్రచురణము 1928. 
2 గంథపీఠిక పుట-6. 


196 


ఇస్‌ ఖాక్సార్‌ బేమిఖ్లార్‌ కొ మామూర్‌ ఫర్మాయా కె కితాబ్‌ మజ్యూర్‌ కొ జబాన్‌ 
ఫార్సీసే ఉరుదూ మే తర్జ్హుమా కరీ 

ఈ [గ్రంథము హిందీ భాషయందును ప్రకటింపబడినది. గ్రంథప్రతుల సంఖ్య 

యొకటియే ఈ గ్రంథ ప్రాశస్యమును నిరూపించుచున్నది. 


ఈ (గంథమునం దైదుప్రకరణములు గలవు. 185 విధములగు రోగములకు 
వివిధ చికిత్స లిందు సూచింపబడినవి. జెషధచికిత్సలతో పాటు ఆహారనియమముల 
గూర్చియు నిందు వివరములు కలవు. “ఇలాజుల్‌గుర్చా” ఒకటి రెండు అంశములలో 
విశిష్టమైనదిగ పరిగణింపబడుచున్నది. బాహటుని అష్టాంగహృదయమునందును, శు 
శ్రుతుని శారీరమునందును, మాధవుని నిదానము నందును, స్ర్తీల రోగములగూర్చియు 
వంధ్యాప్రకరణము నందా అంశములు అతివిపులముగా వివరింపబడినవి. 


గ్రంథనామమున కర్థము పేదలచికిత్స. పేరుపొందిన వైద్యులను దర్శించి, 
వారుకోరిన ప్రతిఫలము నిచ్చి చికిత్స చేయించుకొనుటకు పేదలకు శక్తిచాలదు. 
అకస్మాత్తుగ గలుగు తలనొప్పి చెవినొప్పి మున్నగువానికి చికిత్స తక్షణమే 
జరుగవలయునన్న ఆ సమయమునకు వైద్యుల సహాయముకాని వైద్యసౌకర్యముకాని 
లభించుట కొన్ని కొన్ని సందర్భములందు కుదురదు. కనుక సామాన్యపరిజ్ఞానము 
కలవారికి గూడ అర్థమగునట్లు అతిసులభముగ స్వల్పధరలలో దొరుకు మూలికలద్వారా 
చికిత్సావిధానమిందు సూచింపబడినది. ఈ చిట్కాలు నేడును వాడుకలో నున్నవి. 

వైద్యశాస్త్ర గ్రంథముల అనువాదము పద్యగద్య కావ్యములనుగాని తదితర 
శాస్తగ్రంథములగాని అనువదించుటవంటిది కాదు. తక్కిన గ్రంథానువాదములం దొకటి 
రెండుదొసగు లేర్చడినను ప్రమాదము కలుగదు. వైద్యశాస్తమునకు చెందిన అంశములు, 
చికిత్సావిధానము, మూలికల పేర్లు మందుమోతాదు మున్నగు అంశముల ననువదించు 
పట్ల ఏమాత్రము దారితప్పినను చికిత్సావిధానమును అనుసరించువారికి ప్రాణహాని 
తప్పదు. వైద్యశాస్తగ్రంథానువాదము కత్తిమీదిసాము వంటిది. మనకు పరిచితముకాని 
యూనానీవైద్యమును గూర్చి వ్రాయునప్పుడు జాగరూకత మటింత అవసరము. 


హుస్సేన్‌ ఉమర్‌ అలీషాలు అనువాద మొనర్చుపట్ల పై అంశమును ప్రధానముగ 
గమనించిరి. కొన్ని సందర్భములందు మాత్రము శాస్త్ర సంప్రదాయము ననుసరించి 


* ఉరుదూ గ్రంధపీఠిక - పుట 8. జూలై 1900 నవలకిశోర (ప్రెస్‌, లక్నో 16వ ప్రచురణము. 
11వ ప్రచురణము వజకే ఈ గ్రంథము 23600 ప్రతులు వెలువడినవి. 


197 


కొన్ని మార్పులు చేసిరి. మజికొన్ని సందర్భములందు భావానువాద మొనర్చిరి. 


ఇలాజ్‌ నధా. యానె దర్దెసర్‌ కే బయాన్‌ మే. అగర్‌ నర్‌మే ఏక్‌ తరఫ్‌ దర్గ్‌ హో 
ఉస్కో షఖీఖా కహ్హే హైం. పస్‌ అగర్‌ ఉస్మా సబబ్‌ చారోం ఖిల్తోం సే కోయీ ఖిలత్‌ 
యా రీహ్‌ హో ఉస్కో మాదీ కహ్హే హైం. జెర్‌ అగర్‌ ఉస్మా సబబ్‌ ఇన్‌మే సే కోయీ 
చీజ్‌ నహో ఉస్మో సాజఖ్‌ కహేహైం. జెర్‌ అగర్‌ ధూప్‌ యా ఆగ్‌ యా హవా కీ గర్మీ 
యా దవాయె గర్మ్‌ ఖానే సే పైదా హో వొ హార్‌ సాజక్‌ హై. జెర్‌ అగర్‌ హవాయె సర్ట్‌ 
కే ఇస్తమాల్‌ యా మఖామ్‌ సర్ట్‌ మే రైర్నేయా జెర్‌ సర్ట్‌ ఖానే సే సైదా హో ఓబార్‌ 
సాజక్‌ హై", 

ఉమర్‌ అలీషాగారు దీని నిట్లనువదించిరి. 

“తలలో నొకవైపు మాత్రము నొప్పి యుండిన యెడల ఒంటిపార్వపు 
నొప్పియందురు. ఎండ, అగ్ని గాలి, వీనియొక్క వేడిమివల్లను, వేడిచేయు నౌషధములం 
దినుటవల్లను సంభవించు తలనొప్పి వేడివలన గలిగినదనియు చల్లనిగాలి సోకుట 
వలనగాని చల్లనినీరు త్రాగుటవలనగాని శీతలప్రదేశముల నుండుటచేత గాని చల్లని 
పదార్థములను తినుటవలన గాని కలుగు తలనొప్పి శీతలమువలన గలిగినదనియు 
భావించవలయును.”* 


మాత్ళకలోని ఒకభాగమును అనువాదకు లనువదించలేదు. మందుమోతాదులను 
వివరించునపుడు అనువక్తలు శాస్త్ర సంప్రదాయమును పాటించిరి. ఇత్రీఫల్‌ కిప్పీజ్‌ 
పూటకు 1 తులము మొదలు 1 1/2 తులములవటకు మోతాదు పుచ్చుకొనవలయునని 
అనువాదకులు వ్రాసిరి. మూలములో 2 నుండి 2 1/2 తులముల వజకు వాడవచ్చునని 
కలదు. ఈ గ్రంథము వ్రాయునప్పుడు అప్పటి మానవుల శారీరకశక్తి ననుసరించి 
ఎక్కువమోతాదు సూచింపబడెను. కాలక్రమానుసారముగ మానవుల జెషధస్వీకరణ 
శక్తి తగ్గవచ్చును. ఈ శాస్తసంప్రదాయము ననుసరించి అనువాదకులు మోతాదును 
తగ్గించిరి. 

యూనానీ వైద్యము నం దుపయుక్త ములగు మూలికలకు మనభాష యందు 
పేర్లు కొన్ని లభించును. కొన్ని మూలికలు లేహ్యములు మన కపరిచితములు. పారశీక 
నామములకు సరియైన పేర్లు లభించనప్పుడు అనువాదకులు మాతృకలోని 
పదజాలమునే ఉపయోగించుకొనిరి. ఇది ఉత్తమమైన పద్ధతి. రోగములను, 

1 ఇలాజుల్‌గుర్చా - ఉర్దూ అనువాదము పు-11 

"తెలుగు అనువాదము, పుట-14 


198 


చికిత్సావిధానములను వివరించుపట్ల అనువాదకులు మూలమును వ్యాఖ్యాన 
ప్రాయముగ నొనర్చిరి. యూనానీ వైద్యగ్రంథము ననువదించి తెలుగువారికి 
సుబోధమొనర్చి ఉమర్‌ అలీషాగారు వాజ్మయమునకును, వైద్య విద్యకును 
మహోపకారమొనర్చిరి. 
“తిబ్బ అక్బర్‌ షాహి”: - 

హకీం డి. రహమతుల్లాగారు ప్రాచీన యూనానీవైద్యగ్రంథము నాధారముగ 
గొని “తిబ్బె అకృరు షాహి” అను ప్రశస్తగ్రంథమును రచించిరి. ఇందు యూనానీ 
వైద్య చరిత్ర, మానవశరీరనిర్మాణ పద్ధతి, తత్తదవయవములం దేర్చడు రోగములు 
వాని లక్షణములు, చికిత్సావిధానము, రోగపరీక్షావిధానము, వివిధ జెషధములు, 
లేహ్యములు, షర్చతులు మున్నగునవి తయారుచేయు పద్ధతులు, ఈ (గ్రంథములో 
సరళభాషలో వివరింపబడినవి. తెలుగువారి కిది ఉపయుక్తమగు గ్రంథము, 
రహముతుల్లాగారు ఈ (గ్రంథమును ఆంధ్రభాషలో గ్రామ్యపదములతో 
“ననువదించితి”నని పీఠికలో వివరించినారు. 

రహమతుల్లాగారు యూనానీ గ్రంథము నందలి పదములకు సంస్కృతము 
తెలుగు హిందీ మున్నగు భాషలందు పర్యాయపదముల నొసగిరి. గ్రంథాంతమునందు 
చేర్చబడిన ఈ పదసూచి పారిభాషిక పదజాలమును గ్రహించుటకు చక్కగా 
దోడ్చడుచున్నది. 


కచ 


100 


వివిధ (గ్రంథములు 
అబ్బుల్‌రజాక్‌' 


కమాలుద్దీన్‌ అబ్బుల్‌రజాక్‌ సమరఖండ దేశవాసి. పారశీక చక్రవర్తి సుల్తాన్‌ఫారూక్‌ 
దర్బారులో నుండిన ఈతడు పారశీక రాయబారిగ ఇమ్మడి దేవరాయలు 
మల్లికార్డునరాయల కాలములో విజయనగరమును సందర్శించెను. రజాక్‌ రచించిన 
“మల్లూఉస్సయీదయిన్‌” అను గ్రంథము చారిత్రిక ప్రాధాన్యము గలది. ప్రథమ 
సంపుటమునందు తైమూరు చక్రవర్తి వృత్తాంతము విపులముగా వర్ణితము. రెండవ 
సంపుటమునందు తైమూరు వంశీయుల చరిత్రము మొదలుకొని కడపటి పారశీక 
సుల్తాను హసన్‌మిర్జా వృత్తాంతము వఅకుగల చరిత్ర ముల్లేఖింపబడినది. రజాక్‌ 
1442 ప్రాంతమున విజయనగరమును సందర్శించి విజయనగరమును గూర్చియు, 
నిచటి మత, సాంస్కృతిక, రాజకీయ విషయములను గూర్చియు, గ్రహించిన 
విశేషాంశముల నీ గ్రంథము లందు వివరించెను. పారశీకమునందు రచింపబడిన 
ఈ (గ్రంథమును బెంగాలు నివిల్‌ నర్వీనులో కొంతకాలము వనిచేనిన 
సి. జే. ఓల్గుఫీల్ణుగారాంగ్లము నందనువదించి యుండిరి. ఈ ఆంగ్లానువాదము 
ననునరించి భావరాజు వేంకటకృష్ణారావుగారు ఆం(ధదేశమునకును, 
విజయనగరమునకును సంబంధించిన భాగములను మాత్రము ఆంధ్రీకరించిరి. ఇది 
స్వేచ్భానువాదము. కళ్ళికోటకు అబిసీనియా, జింజిబారు దేశీయులు వర్తకము నిమిత్తమై 
వచ్చుట, ఆంధ్రదేశమునందు మహమ్మదీయులు మసీదులు కట్టించుట, రంజాను 
మున్నగు పండుగలు వాని విశేషములు, ఉత్తమాశ్వములు. పట్టునూలు మున్నగు వానికి 
సంబంధించిన వ్యాపారము. మొదలగు అంశములన్నియు నిందు వివరింపబడినవి. 
పారశీకాంగ్రభాషా పరిచయములేనివారికి భావరాజుగారి అనువాదము విజయనగర 
విశేషములు గ్రహించుటకు చక్కగా తోడ్చడుచున్నది. 


బెరంగజేబు లేఖలు”: - 


మేధాశాలిగను మతావేశపరుడుగను చరిత్రప్రసిద్ధులైన మొగలాయి చక్రవర్తి 
జెరంగజేబు తన అవసానకాలమున కుమారునకు కొన్ని లేఖలు ప్రాసియుండెను. 
వీనిని పురిపండ అప్పలస్వామిగారు ఆంగ్లానువాదము ద్వార తెలుగొనర్చిరి. 


న 


"భారతి సంపు. 1, సంచి 9-12 
2 భారతి సంపు. 7, సంచి-4, ఏప్రిల్‌ 1980 


200 


ఈ లేఖలందు బెరంగజేబు భగ్నహృదయము అతడు పశ్చాత్తాపము నొందిన 
అంశము వ్యక్తమగుచున్నవి. ఈ లేఖానువాదములోని ఒకభాగ మిట్లుకలదు. 


కడసారి కుమారుడగు కామబక్షునకు: 


ఆత్మాధికుడా! నే నిపుడు ఒంటరిగ పోవుచున్నాను. నీ నిస్సహాయతకెంతయు 
శోకించు చున్నాను. కాని ప్రయోజనమేమి? నేను గావించిన ప్రతి హత్యయు నే 
నొనర్చిన ప్రతి పాపమును నేను సలిపిన ప్రతి దోషమును వీని ఫలితము నాతోమోసికొని 
పోవుచున్నాను. 

కఠినచిత్తుడగు బెరంగజేబు అంత్యదశలో ఎంత వ్యాకులము నొందెనో ఈ లేఖలు 
నిరూపించుచున్నవి. యువరాజు అగు ఆజమునకు కనిస్టపుత్రుడగు కామబక్షునకు 
బెరంగజేబు వ్రాసిన రెండులేఖలను పురిపండ అప్పలస్వామి గారు అనువదించిరి. 
ఆలంగీర్‌ వ్రాసిన పారసీ లేఖలు చాల కలవు. షిన్లీగా రీలేఖలను “రుఖఅత్‌ఆలంగీరి” 
అనుపేర ప్రకటించియుండెను. వీని ననువదించినచో లేఖాసాహిత్యమునకు (క్రొత్త 
రూపురేఖ లేర్పడుననుటకు సందేహములేదు. 


కచ 


201 


పరిశిష్టము 


ప్రాచీన కాలమునుండి నేటివబకు తెలుగుపై ఉరుదూపారశీకముల ప్రభావమును 
గూర్చి విభిన్నదృక్పథములతో పరిశీలించుట జరిగినది. దీనికి సంబంధించిన 
అంశములలో ఒక్కొక్కదానిని గూర్చి ఇంకను విపులముగ పరిశోధనమొనర్చి వ్రాయుట 
కవకాశము, సాధనసామగ్రియు కలదు. ఈ (గ్రంథము నందు అతిప్రధానములైన 
అంశములు మాత్రమే స్పృృశింపబడినవి. ఈ విషయమును గూర్చి వ్రాయవలసిన 
దింతియ యనుట సాహసమే యగును. అతివిస్తృతమైన పరిధి గల విషయమిది. 
శక్ష్యనుసారముగ కొంతవజకు సాధించితినను తృప్పిమాత్రము కలదు. సాహిత్య 
అకాడమీవారు నిర్ణయించిన పరిమితి పరిధిలో మాత్రమే రచన సాగినది. 
వ్రాయదగినదియు, వ్రాయవలసినదియు నింకను గలదు. గ్రంథవిస్తరణ భీతిచే ఎన్నియో 
అంశములు స్థాలీపులాకన్యాయమున మాత్రమే పరిశీలింపబడినవి. 


ఇందు ప్రాచీన కావ్యములందలి ప్రయోగములు పెక్కు చూపబడినవి. కాని 
ఆధునిక వాజ్మయములోని విభిన్న ప్రక్రియలలో కన్పట్టు ప్రయోగము లన్నియు 
వివరించుటకు సాధ్యము కాలేదు. ప్రాచీన కావ్యములలోని ప్రయోగములు కూడ 
కొన్ని పరిశీలింప దగినవి కలవు. వచనములు, యక్షగానములు, దండకములు, 
శతకములు", జానపదగేయములు, చాటువులు మున్నగు వానిని నిశిత దృష్టితో 
పరిశీలించినచో మతి కొన్ని ప్రయోగములు లభించును. అముద్రిత కావ్యములందును 
పెక్కు ప్రయోగములు కన్పించునను విశ్వాసము కలదు. ఆధునిక వచనవాజ్మయములోని 
విభిన్న ప్రక్రియలు, నవలలు, కథానికలు, శాస్త్రగ్రంథములు, చరిత్రలు, డైరీలు, లేఖలు 
మున్నగు వానినుండి ప్రయోగములు సేకరించ వలసి యున్నది. స్థానికచరిత్రలు, 
కైఫియతులు, శాసనములు మొదలగువానిలో చక్కని ప్రయోగములు ఇంకను లభించును. 
గ్రంథన్థమగు భాషతోపాటు, సామాన్య వ్యవహారమునందును, ప్రభుత్వ 
వ్యవహారమునందును, కన్పించు పదజాల మనంతము. 

పత్రికలను, ప్రభుత్వ వ్యవహారములను చూచిన వేలకొలది ప్రయోగములు 
లభించు ననుటకు సందేహములేదు. 


నకు ఆంధ్రశతకవాజ్మయమును గూర్చి సిద్ధాంత గ్రంథము వ్రాసిన సందర్భమున శతకములలో 
ప్రయోగింపబడిన ఉరుదూపారశీక పదములను సేకరించినాను. 


202 


వీనియందు సామాన్య పదములతోపాటు పారిభాషిక పదములపై ప్రత్వేకముగ దృష్టి 
కేంద్రీకరించుట అవసరమని తోచును. ఈ గ్రంథమున బందోబస్తు విధానమునకును, 
రాచరికమునకును, సంబంధించిన కొన్ని పదములే ఉదాహృతములు. గమనింప 
దగినవి మటికొన్ని కలవు. వివిధ శాస్త్రగ్రంథముల యందు, బందోబస్తు విధానమునకు 
సంబంధించిన వ్యవహార పత్రములందును, భూస్వామ్యము, నీటిపారుదల, విద్య, 
వైద్యము, తంతితపాల, మద్యనిషేధము, వ్యవసాయము, వివిధ పరిశ్రమలు 
మున్నగువానికి సంబంధించిన వ్యవహార పత్రములందు ప్రత్యేక పరిశీలనమున 
కర్షములైన ప్రయోగము లెన్నియో లభించును. ఇపుడు దేశము నందు కాని, 
రాష్ట్రమునందుకాని ఉరుదూపారశీకములకు అధికార భాషాస్థాయి లేదు. కొన్ని 
రాష్ట్రములలో మాత్రమే ఉరుదూ అనుబంధ అధికారభాషగ స్వీకరింపబడినది. ఇట్టి 
పరిస్థితులందును ఉరుదూపారశీక ప్రభావము ప్రసరించుచున్న అంశము 
విస్మరింపరానిది. పత్రికలభాష, వివిధసంస్థల ప్రకటనలు, ప్రభుత్వశాసనములు, 
చట్టములు, వ్యవహారభాష మున్నగువానిని కొన్ని పరిశీలించినచో ఈ అంశము 
సుస్పష్టమగును. బందోబస్తు పత్రములు మున్నగునవి ప్రత్యేకముగ పరిశీలింపదగినవి. 
పటేలుపట్వారీలు నిర్గీతపత్రములందు వివిధ అంశములు వ్రాసి ప్రభుత్వమునకు 
పంపుచుందురు. పూర్వపు 'హైదరాబాదురాష్ట్రము నిర్ణయించిన పత్రములలో నేడు కొన్ని 
మార్పులు మాత్రమే కన్పించుచున్నవి. ఇందును ఉరుదూపారశీక పదముల 
ప్రయోగములు తప్పలేదు. ఇట్టి పత్రముల నమూనాలు నలువదివబికు ఉన్నవి. 
వీనిలోనికాన్ని ప్రయోగములివి. 

నఖర్‌పహాణిప్రిక, పట్టా లేక ఇనాంభూమి, ఖబ్బాదారు పేరు, హక్కుల రికార్డు, 
కౌలురకం, తతిమ్మ, ఖానాలో చూపిన అంశము, హస్తుమాహి, చార్‌మాహి, ఫైసల్‌పట్టి, 
ఖాస్రాపహాణి మున్నగునవి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము ప్రకటించుచున్న శాసనము 
లందును ఇట్టి పారిభాషిక పదములు పెక్కు చేరినవి. 
ఫ్యాక్టరీల చట్టము - తెలుగుతర్జుమా: 

1. ఫ్యాక్టరీ యొక్క “అనుభవదారు” అనగా ఫ్యాక్టరీ వ్యవహారములపై పూర్తి 

అధికారముగల వ్యక్తి అని అర్థము. 
2. రోజువారీ గంటలు. 
3. కొన్ని మినహాయింపులు విధింపబడినవి. 


203 


4. 
ర్‌. 


షరతులు విధింపబడినవి. 


యజమాని అను పదమునందు ఆవరణయొక్క గుత్తదారు లేక ఆవరణము 
స్వాధీనమునందుగల తాకట్టుదారు చేరును. 


వివిద ప్రకటనలు: 


ste 


7. 
ది. 
9. 


టెండరు: - పనుల జాబితా: .... .... దిగువ సంతకంద్దారు పేర సక్రమంగా 
తనఖా పెట్టవలయును. 

. కలప వేలం నోటీసు: ఇతర షరతులకు .... .... అధికారి నుండి 
తెలిసికొనవచ్చును. 


3 ఉద్యోగ (ప్రకటనలు: అభ్యర్థులు దరఖాస్తులను ....వివరాలతో దాఖలు 


చేయవలయును. 


. వ్యాపార ప్రకటనలు: జంపఖానా ....వగైరాలకు .... ఏజంట్లు కావలెను. 
. హెచ్చు పాటదారుల పాటలను ....కమిటీవారి అంగీకారమును పొంది 


ఖాయపజచబదును. 


. వేలము రద్దు చేయుటకుగాని నిలుపుదల చేయుటకుగాని సర్వహక్కులు 


కలవు. 

సదరు భూములగూర్చి ఎట్టి లావాదేవీలు లేవు. 
సమను జారీ అయినది. 

సమావేశము వాయిదా పడినది. 


10.నాలుగు వాయిదాలలో చెల్లించవలయును. 


పత్రికలు: 


రా రాంహా ఈ WE 


. రైళ్ల బస్సుల అటకాయింపు. 
. అమెరికాలో చేతి సంచులుగా పాన్‌దానులు. 
. వర్తకుల హర్తాళ్‌. 


అన్ని స్థానాలు భర్తీ. 


. విద్యార్థులు పరీక్షలకు గైర్‌హాజర్‌ అయినారు. 
. కార్యదర్శి రాజీనామా. 


204 


7. ఆ రసీదు పుస్తకాలను పోస్టాఫీసుకు దాఖలా చేయవలసి ఉంటుంది. 

8. దుకాణాలు బంద్‌. 
వ్యవహారములోని ప్రయోగములు: 

1. మజాకా (పరిహాసం) అనుకున్నావా? 

2. వాయ్యి (బహీ) తీసికొని రా! 

8. నాకు యాది (జ్ఞాపకం) లేదు. 

4. నీకింత దిమాకీ (గర్వం) ఎక్కడినుండి వచ్చినది. 
శిష్టేతరుల వ్యవహారములోని కాన్ని ప్రయోగములు: 

1. నేను భీ (కూడా) వస్తా. 

2. ఇది లేదు న అది లేదు. 

పదబంధములు, ప్రత్యయ ఉపసర్గ సహితములైన రూపములు. ఇంచుగా 
గమక్రియలు,అవ్యయములు, సంఖ్యావాచకములు. తద్ధితములు మున్నగువానిని 
సేకరించుట వానిని గూర్చి పరిశీలించుట అవసరము. 

కొన్ని లోకోక్తులు సామెతలు కూడ ఇందు చేర్చదగినవికలవు. తెలుగువారు 
మహమ్మదీయుల సంప్రదాయములను పురస్మరించుకొనియు. వారిభాషలోని 
నుడికారములను, లోకోక్తులను రూపొందించుకొనిరి. “ఉంటే పీరుసాబు లేకుంటే 
ఫకీర్‌సాబు” “తిండికి లేదు ఎల్లికొ బులావ్‌” కొన్ని సామెతలను ఆ భాషలనుండి 
యథాతథముగ వ్యవహృతములగుచున్నవి. ఊపర్‌ షేర్వాని అందర్‌ పరేషాని. మాన్‌ 
న మాన్‌ మై తేరా మహమాన్‌, మున్నగునవి ఇట్టివి. జనవ్యవహారమున నున్న ఇట్టి 
సామెతలను సంపాదింపవలసియున్నది. తెలంగాణా మండలమునందు వ్యవహారములో 
ప్రచులితములైన సామెతలు పెక్కు లభించగలవు. 

కొన్ని పదముల స్వరూపమునందును అర్థములందును ఏర్పడిన మార్పులను 
భాషాశాస్త్ర దృష్టితో పరిశీలింప వలయును. వాయిదా అనగా వాగ్జానము తెలుగులో 
Postpone, Instalment అను అర్థములందు ప్రయోగింప బడుచున్నది. తెలుగు 
దేశములోని వివిధ మండలములందు ప్రయోగింపబడుచున్న పదముల మాండలిక 
స్వరూపమును, మాండలికములలో ఏర్పడిన అర్థభేదములను, వ్రాతయందు కన్పించు 
తారతమ్యమును, ఉచ్చారణ రీతులను భాషాశాస్త్ర దృష్టిలో నిశితముగ పరిశీలించినచో 


205 


ఎన్నియో నూతన విషయములు వెల్లడియగును. 


ఇట్లు సేకరించిన పదములను గూర్చి కొన్ని వ్యాసముల రూపమున పరిశీలన 
మొనర్చుటతో తృప్తిపడరాదు. ఈ పదజాలమునకు నిఘంటువులందు సముచిత స్థానము 
లభింపజేయుట నిఫుంటుకారుల ధర్మమై యున్నది. తెలుగులో వెలువడిన 
నిఘంటువులలో ఉర్దూ పారశీకములకు సంబంధించిన పదజాలము అధికముగా 
కన్పించదు. ట్రౌను పండితులు పరిశ్రమ యొనర్చి ప్రకటించిన మిశ్రభాషా 
నిఘంటువునందు ఇట్టి ప్రయోగములను బహుళ సంఖ్యలో చేర్చిరి. అందును చేరదగినవి 
ఎన్నియో కలవు. ప్రామాణికములగు ఆంధ్ర నిఘంటువులలో పదముల స్వరూపమును 
గూర్చియు, పదముల మూలమును గూర్చియు, అర్థవివరణమును గూర్చియు, 
వ్రాయునపుడు ప్రమాదవశమున కొన్ని దొసగులు దొరలినవి. వానిని సంస్మరించు 
అవసర మెంతయుకలదు. బహుజనపల్లి సీతారామాచార్యులు గారు శబ్దరత్నాకరమును 
వ్రాయుట కేర్పణిచికొనిన నియమ విధాన క్రమములోని ఒకటి, రెండు అంశములిట 
పరిశీలింపదగియున్నవి. అన్యదేశీయ శబ్దములగూర్చి వారిట్లు వ్రాసిరి. 


“తెలుగు వాడుకలోనికి వచ్చిన యన్యదేశీయ శబ్దములుకొన్ని యీ క్రొత్త 
కూర్చునందుం జేర్చబడినవి. బ్రౌన్యు నిఘంటువులోనుండి యిట్టి శబ్బములుకొన్ని 
చేర్చబడినవి. ఇట్టి శబ్బములకు (గ్రంథ దృష్టాంతములు దొజకుట దుస్సాధ్యము గాన 
నట్టివాని నిందు జేర్చలేదు.” 


పెక్కు ప్రయోగములకు గ్రంధస్థ దృష్టాంతములు లభించని అంశము ఈ నా 
గ్రంథమునందు ఉదాహృతములైన ప్రయోగములను పరిశీలించిన స్పష్టము. ఇటీవల 
శబ్దరత్నాకరమునకు చక్కని అనుబంధమును చేర్చిన శ్రీ నిడుదవోలు వేంకటరావుగారి 
కృషి ప్రశంసనార్హము. ఈ అనుబంధమున పెక్కు ఉర్దూ పారశీక పదములు 
చేర్చబడినవి. తెలుగు నిఘంటువులందు ఇంకను చేర్చదగిన ప్రయోగములు ఎన్నియో 
కలవు. శబ్బరత్నాకరమున ఉర్దూ పారశీకములను హిందీ పదములను ఆచార్యులవారు 
హిందుస్తానీ పదములు స్వీకరించి వానికి “హిం” అను సంకేతమును స్వీకరించిరి. 
కొన్ని అన్యదేశ్యములను వీరు దేశ్యములనియే పేర్శొనిరి. ఈ సందర్భమున గ్రహించిన 
నియమమున వారిట్లు వివరించిరి. 

“సంస్కృతము, వైకృతము, దేశ్యము, గామ్యము వీని కాయా సంజ్ఞ లిడంబడదు.” 
ఆంధ్రభాషా ప్రశంస యొనర్చు సందర్భమున ఆచార్యుల వారిట్లు వ్రాసిరి. 


206 


“దేశ్యము, ఆంధ్రదేశ్యము, అన్యదేశ్యమని ద్వివిధము. ఆంధ్రదేశ్యము తల్లి 
తండ్రిలో” నగునది. 

ఆచార్యులవారు స్వీకరించిన నియమవిధాన క్రమమునకు, అన్యదేశ, శబ్ద లక్షణ 
వివరణమునకును, వానికి చూపిన సంకేతములకును ఏ విధముగను పొత్తు 
కుదురుటలేదు. ఇప్పటికైనను నిఘంటువులు కూర్చు వారీ విషయమున ప్రత్యేకముగ 
శ్రద్ధ వహించి జాగరూకతతో నిర్దుష్టమైన మార్గము ననుసరించుట సమంజసమని 
తోచుచున్నది. 


ప్రయోగములను సేకరించి నిఘంటువు లందు చేర్చుట ఒకయెత్తు. వానికి 
ప్రామాణికత కలిగించుట మటియొక ఎత్తు. ఆయాపదముల మూలరూపమును అరబీ, 
పారశీ, ఉర్దూ, హిందీ మూలకములని నిర్ణయించి చూపుటయు అవసరము. ఈ 
సందర్భమునందు శ్రీ తూమాటి దోణప్పగారు రాజమార్గమును చూపించి యున్నారు. 
శ్రీనాథుని యుగములోని అన్యదేశ్యములనుగూర్చి వారు వివరించినపద్ధతి పరమ 
ప్రామాణిక మనుటకు సందేహంలేదు. లకసాని చక్రధరరావుగారి పరిశోధన గ్రంథము 
వెలుగునకు వచ్చినచో అన్యదేశ్యముల స్వరూపమును గూర్చి ఇంకను క్రొత్త 
విషయములు వెల్లడియగును. 


ప్రాచీన లాక్షిణికులు అన్యదేశ్యములను గూర్చి స్పష్టముగ వివరించలేదు. 
అధర్వణాచార్యుల మార్గము మాత్రము విశిష్టముగా గన్పట్టు చున్నది. కావ్యములందు 
అన్యదేశ్యములను ప్రయోగింపవచ్చునని చెప్పినవారిలో అధర్వణాచార్యులు 
ప్రథమగణ్యులు. అన్యదేశ్యములకు సంబంధించిన వర్ణములు, అవ్యయములు 
మున్నగువానిని గూర్చియు, (క్రియాన్వరూవమును గూర్చియు, 
సంధిసహసకార్యములగూర్చియు ప్రాచీన లాక్షణికులు కొందజు ఏమాత్రము 
శ్రద్ధవహింపలేదనుట నగ్నసత్యము. చిన్నయసూరిగారు కూడ ఈ సందర్భమున 
అనునరించిన విధానమును వ్యాఖ్యాత లం విమర్శించియున్నారు. 
తత్సమవరిచ్చేదమునందలి 55వ సూత్రమును వ్యాఖ్యానించుచు విద్వాన్‌ 
దూసిరామమూర్తి శాస్త్రిగా రిట్లువ్రాసిరి. 

Hy కాగా దేశ్యాన్యదేశ్యములు దీర్హాంతములు బహ్వక్షర శబ్దములైనను వానికి 
దీర్హము సామాన్యముగ గలుగదని తేలినది. కాని 'హ్రస్వో దేశ్యే తు వాక్వచిత్‌ అని 
యుగర్వణుడు దీర్చాంత దేశ్యములకును గొన్ని లెడల 
హస్వమునుశాసించి”కల్వలకోరియు; చక్కెరభాణపుందేజి; మున్నగువానికి 


207 


గతికల్పించుచుండ సూరి యట్టివానిని దలంపకుండుట చింత్యమనక తీరదు.” 

ఆధునిక లాక్షణికులలో మల్లాది సూర్యనారాయణ శాస్తిగారును వడ్లమూడి 
గోపాలకృష్ణయ్యగారును అన్యదేశ్యములకు సంబంధించిన అంశములను సూత్రీకరించి 
యున్నారు. బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణశాస్రిగారు ఆంధ్రభాషానుశాసనతద్దిత 
ప్రకరణమునందు కూర్చిన సూత్రమిట్లుకలదు. 

సూ: “కొన్నికొన్ని శబ్దములకు తాచ్చీల్లము మున్నగు నర్థవిశేషములందు మారి, 
పోతు, కోరు, వారు, గొట్టు మొదలగు ప్రత్యయములగును. 

ఉదా: మాయలమారి, తిండిపోతు, జగడాలకోరు, పెత్తనదారు మొదలగునవి, 
తక్కుంగల తద్ధితవిశేషములను ప్రయోగవ్యవహారముల దెలియునది. 


కోరు, దారు మున్నగు ప్రత్యయములతో నేర్చడిన తద్ధితములు ఈపరిశీలక 
గ్రంథమున కొన్నింటినిమాత్రము చూపితిని. ఇట్టివి ఇంకను కలవు. తక్కిన 
అంశములగూర్చియు లాక్షణికులు శ్రద్ధవహించి వానికి ప్రామాణికత గలిగించినచో 
లక్షణ (గంథములును సర్వసమగ్రమగును. భాషకు పుష్టి చేకూరును. 

ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారు నిర్ణయించిన విషయము ననుసరించి 
ఈ (గంథమున తెలుగుపై ఉర్దూపారశీకముల ప్రభావము మాత్రమే నిరూపింపబడినది. 
ఉర్దూ పారశీకములందు అరవీభాషనుండి పెక్కుపదములు ప్రవేశించినవి. కనుక 
పరోక్షముగ అరబీపదములుకూడ తెలుగులో చేరినవనుట నిశ్చయము. అరబీ 
మూలకములగు పదములు కొన్నింటికి ఇందు ప్రయోగములు చూపబడినవి. ఉరుదూ 
పారశీకములు రాజభాషగా తెలుగుపై ముద్రవేసినవి. అరబీకి అట్టి స్థానములభించలేదు. 
ఐనను మహమ్మదీయులతో ఆ భాషయు వచ్చినది. మతగ్రంథము లా భాషయందు 
కలవు. చారిత్రకదృష్టితో చూచినచో ద్రావిడభాషలపై అరబీభాష ప్రభావమే మొట్టమొదట 
కలిగినట్లు కన్సించును. డా. చిలుకూరి నారాయణరావుగారు పరిశ్రమయొనర్చి నావికుల 
పరిభాషను పరిశీలించి పదజాలమును సేకరించి ఆంధ్రభాషా చరిత్రమున 
ప్రకటించియున్నారు. ఆ పదజాలమును భాషాశా్రజ్ఞులు, పండితులు సూక్ష్మముగ 
పరిశీలించినచో అమూల్యములైన అంశములు వెల్లడియగును. 

నేడు భాషాశాస్తము బహుముఖగ అభివృద్ధినొందినది. వర్ణములు, పదములు, 
మాండలికములు, ఉచ్చారణరీతులు, ధ్వనివిపరిణామము, అర్థవిపరిణామము 
మున్నగునవి అధునాతన శాస్తీయదృక్పథముతో పరిశీలింపబడుచున్నవి. ఈ అంశము 


208 


లీగ్రంథమునందు శాప్రీయదృష్టితో గ్రహింపబడినవి. ఇంకను వివరింపవలసిన 
అంశములు కొన్నికలవు. ఒక్కొక్క మండలమున ఒక్కొక్క పదము ఉచ్చారణరీతులలో 
పొందినమార్చును భాషాశాస్రజ్ఞులు శాప్రీయదృక్పథముతో దేశ భౌగోళిక మండలముల 
పటములద్వార నిర్ణయించి సూచించుచున్నారు. డా. భద్రిరాజుకృష్ణమూర్తిగారు 
వ్యవసాయవృత్తిపదకోశము నందిట్టివిధానము ననుసరించి యున్నారు. అన్యదేశ్యముల 
మాండలిక భేదములను కూడ ఇట్టి దృష్టితో వరిశీలించుట అవసరము. 
ఈ దృకృథముతోడనే తెలంగాణా మండలముపై ఉరుదూపారశీకముల 
ప్రభావమునుగూర్చి సమగ్రముగ పరిశీలింపవలసి యున్నది. గోలకొండ సుల్తానులు 
అసఫ్‌జాహివంశీయుల పరిపాలనా కాలములో ఉరుదూపారశీకములు రాజభాషా 
గౌరవమునొంది తెలుగుపై ప్రగాఢమైన ముద్రవేసినవి. గ్రామీణ ప్రాంతమునందలి 
ప్రభుత్వవ్యవహారభాష యందును, నిత్యవ్యవహారభాషయందును ఈ ముద్ర ప్రస్ఫుటముగ 
కన్పించుచున్న్చది. పటేల్‌ పట్వారీల భాష తౌరుక్యాంధ్రమునకు అచ్చమైన ప్రతిబింబము. 
పటేలుపట్వారీలు గిర్హావరుకుకాని తహసీలుదారు మున్నగు అధికారులకుగాని వ్రాసిన 
విన్నపములను గ్రామమునకు సంబంధించిన రికార్డులను పరిశీలించినచో అది 
తెలుగుభాషయేనా అను సందేహము కలుగును. వారిభాష మచ్చున కిట్లుండును. 

1. బఖిద్మత్‌ షరీఫ్‌ ఆలీజనాబు తాసిల్జారు సాహెబుకు మొజె.... తాలుకా.... 
పటేలు దాఖలుచేయు మహజరు ఇదిగదాంటె. 

సర్మారు సాల్‌హాల్‌ జమాబంది అమలుచేయుటకు హుకుంజారీ చేసియుంటిరి. 
దానిప్రకారము జనాబ్‌ గిర్దావర్‌ సాహెబుచే మోఖ్ధామానాయచేయించి తఫ్సీల్లుమామూలు 
ప్రకారం తయారుచేసి ఉంచినాను. జేరుబావులీ కాస్త్‌జరిగే భూముల సిల్సిలాలో సాపుగా 
వ్రాసినాను. గుజిషాసాల్‌కంటె ఈసాలులో పంటలుచాలా కమ్మీ అయినవి. తాలాబు 
మరమ్మతుకై తమరి హుకుం లభించినంది. అయినా ఆబీతాబీ ఫసళ్ళు దెబ్బతిన్నవి. 
రియాయామీద మెహర్చానీచేసి మాల్లుజారీ మాపు చేయిస్తే గరీబ్‌పర్వరీ అవును. 

2. తఖ్లా నెంబరు ఫలాన ప్రకారం. రహనుమాయె జమాబందీలోని ఫిక్రా ప్రకారం 
నకలుసహీ. 

బందోబస్తురికార్డులు, పల్లెటూరివ్యవహారపత్రములు ్రత్యేకముగ సేకరించిన 
“తారుక్యాంధ్రము” యొక్క సమగ్రస్వరూపమును నిరూపించుట కవకాశము లభించును. 

తెలంగాణమున నిత్యవ్యవహారమునందు ప్రయోగించు పదజాలమునంతయు, 


209 


పలుకుబడి, వాక్యవిన్యాసరీతి. అచ్చముగా అనుకరించుట గమనార్హము. తెలుగు 
చక్కగావచ్చిన తెలుగువారుకూడ ఉర్టూపారశీక పదములను స్వేచ్చగా ప్రయోగింతురు. 
భారతము, రామాయణము, భర్తృహరి త్రిశతి మున్నగువాని నుండి నీతిసూక్తులను 
ఉదాహరించునట్లే గులిస్తాన్‌ బోస్తాన్‌ కావ్యములనుండి నీతిసూక్తుల నుల్లేఖింతురు. 


ఈ పదజాలమును సేకరించినచో కలుగు ప్రయెజన మేమియని కొందళఠికి 
సందేహము కలుగుట సహజమే. కాని బందోబస్తు, రాజరికవ్యవహారములకు 
సంబంధించిన పారిభాషిక పదములు బహుళసంఖ్యలో లభించుననియు వానిని 
మార్పులతో చేర్పులతో స్వీకరించుట కవకాశము కలదనియు, అట్లగుచో రాష్ట్ర 
అధికారభాష తెలుగులో వ్యవహారము కొనసాగించుటకు అన్ని కార్యాలయములందును, 
అన్ని రంగములందును సంపూర్ణముగ తెలుగులో వ్యవహారము ప్రారంభించుటకు 
తోడ్చడుననియు నిస్సందేవాంగ చెప్పవచ్చును. ఆం(ధ(పదేశ్‌ శానననభ 
సచివాలయమువారు 1963 లో ప్రకటించిన పారిభాషికపదకోశ నిర్మాణమున ఉ 
ర్ల్టూపారశీక పదము లధికముగ దోడ్చడినవి." ఈ ఉదాహరణములు పరిశీలించినచో 
ఈ అంశము స్పష్టమగును. 


Cash bill = నగదు పుస్తకము; Duplicate = (పతి, నకలు. 
Mil = గిర్బీ మర; Millmade = మిల్లుతయారీ. 
Right = హక్కు Plain = సీదా, కపటములేని. 


పారిభాషిక పదకోశనిర్మాణమున జాగరూకత ఎంతయు అవసరము. విలక్షణమైన 
శాస్త్రీయమార్గమును అనుసరించుట ఉచితము. కొన్ని పదములు తెలంగాణము వారికి 
మాత్రమే సులభముగ అర్థమగును. తదితర మండలములవారికి అట్టిపదములతో 
అంతగా పరిచయములేదు. అన్ని మండలములందును సులభముగ అర్థమగు పారిభాషిక 
పదములను మాత్రమే స్వీకరించుట న్యాయము. అన్యదేశ్యముల మాండలిక స్వరూప 
పరిశీలనము భాషాశాస్త్రదృష్టితో జరిగినచో ఏపదము అన్ని మండలములకు పరిచితమో 
సులభముగా నిర్ణయింపవచ్చును. పారిభాషిక పదముల రూపొందించుకొనుటలో 
తెలుగువారు ఉదారదృష్టి వహించుటయు అవసరమే. ప్రతి పదముకూడ అచ్చమైన 
తెలుగు పదముగా మాత్రమే ఉండవలయునను నిర్భంధమును పూనినచో కార్యము 
క్షిషఘకరమగును. సంకుచిత దృష్టితో మడిగట్టుకొని పారిభాషిక పదములను తెలుగు 


"పారిభాషిక పదకోశము:- A glossary of Parliamentary, Legal and Adminstrative 


terms with Telugu equivalents. 


210 


పదములతోడనే బలవంతముగ నిర్మించుకొనినచో అవి బహుజన 
ఆదరపాత్రములు కాక వ్యవహారమును కష్టతరమొనర్చును. శా(స్తగ్రంథముల 
ననువదించుపట్ల పూర్వపు హైదరాబాదు ప్రభుత్వమువారు “దారుల్తర్దుమా” అనువాద 
కార్యాలయమును ఏర్పరచి యుండిరి. ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ఇట్టి 
శాస్తగ్రంథములను అనువదించునపుడు మారుమూలపదములను సులభముగా 
అర్థముకాని అరవీపారశీ పదములతో పూర్ణమైన పారిభాషికపదములను కూర్చి 
యుండిరి. 


ఆ ప్రయత్నము సర్వజన ఆమోదయోగ్యముకాక విఫలమైనదని విజ్ఞులమతము. 
ఈ అనుభవమును పురస్మరించుకొని తెలుగువారు నియమ విధానక్రమమును 
రూపొందించుకొనుట సమంజనముగా గన్పట్టును. సాధ్యమైనంత వబికు 
తెలుగుపదములను బహుళముగ స్వీకరించుట ధర్మము, న్యాయము. విధి లేనపుడు 
వింతగొలువు పదములను, చిత్రవిచిత్రములైన పదములను నిర్మించుకొనుట 
శాస్త్రసిద్ధమైన మార్గముకాదు. జేబురుమాలు, గుండీ, అంగీ, కుడ్దా, టోపి, అమలు, 
వాయిదా, వంటి పదములకు సమానార్థకములగు తెలుగుపదములను ప్రత్యేకముగ 
కృషి సలిపి నిర్మించుకొనుట వృథాశ్రమయని అనుభవజ్ఞుల అభిప్రాయము. 
అన్యదేశ్యములను స్వీకరించినంత మాత్రమున తెలుగుభాష శక్తికికాని, గొప్పతనమునకు 
కాని, ఎట్టిలోటురాదు. తెలుగువారికి అది అవమానకారణ మనుటయు భ్రమయే. 
కొందటు లాక్షణికులు కవులు అన్యదేశ్యములను కావ్యములందు ప్రయోగించుటను 
నిషేధించినారు. అట్లు నిషేధించినవారి కావ్యములందే అన్యదేశ్యములు కన్పట్టుచున్నవి. 
వావిలికొలను సుబ్బారావుగారు రోజు జమ, ఖర్చు మున్నగు అన్యదేశ్యములు 
ప్రయోగార్హములు కావని “సులభవ్యాకరణము”లో (బాసియుండిరి. వారు రచించిన 
“సుభద్రావిజయ” మను కావ్యమున “కంతుతేజీ” అని ప్రయోగించిరి. 'తేజీ” 
అన్యదేశ్యముకదా? అని గిడుగువారు విమర్శించుట * ఈ సందర్భమున 
గమనింపదగినది. 


నిత్యపరివర్తనశీలమైన భాషకు నిర్భంధములు తగవు. అన్యభాషలనుండి పదముల 
స్వీకరించినంత మాత్రమున తెలుగుభాష గౌరవ ప్రతిష్టలకెట్టి భంగము వాటిల్లదు. 
తెలుగు ఇంకను పరిపుష్టమగును. ఆంగ్లము ప్రపంచమునందలి భిన్న విభిన్నములైన 
భాషలనుండి వేలకొలది పదముల స్వీకరించినది. ఆ భాష పరిపుష్టమగుటకు అదికూడ 


" బాలకవి శరణ్యము - పుట-227. 


211 


ఒక కారణమే. అందు ఉర్దూ పారశీకముల నుండియు ఎన్నియో పదములు చేరినవి. 
కొన్ని పదములవలన విలక్షణమైన అర్థమును విశిష్టరీతిలో వెలువరించుటకు 
సాధ్యమైనపుడు అట్టివానిని స్వీకరించుటలో తప్పులేదు. ఆంగ్లములో చక్కగా వ్రాయజాలు 
ఆంగ్ల న్యాయాధిపతులు తమతీర్చులలో “మునాఫా” అనుపదమును యథాతధముగ 
ప్రయోగించి యుండుట పరిశీలింపదగినది. 

దాక్షిణాత్య భాషలపై ఉర్పూపారశీకముల ప్రభావమును తులనాత్మకముగ 
పరిశీలించి తెలుగుపై ప్రసరింపజేసిన ప్రభావవైశిష్ట్రమును కూడ నిరూపించుటకు 
పండితులు కృషి యొనర్పవలసియున్నది. డాక్టర్‌ అబ్బుల్‌హక్‌గారు మరాఠీపై 
పారశీప్రభావమును గ్రంథరూపమున పరిశీలించియున్నారు. ఇది ఉర్దూలో 
వ్రాయబడినది* ఈ [గ్రంథమునందలి అంశములను పరిశీలింప తెలుగుపై ఉర్దూ 
పారశీకముల ప్రభావమే అధికమని నాకుతోచినది. 


ఇతరభాషల పైగల ప్రభావమును పరిశీలించిన అనంతరమే ఇందుగల సత్యము 
తెలియగలదు. ఇట్టి పరిశోధనకు కృషికి పునాదిగా పనికివచ్చునది పదజాలము. ఈ 
పదజాలమును నిఘంటువు రూపమున సంతరించుట ఎంతయు అవసరము]*. ఇది 
ఒకరి వలన అగు కార్యముకాదు. బహుభాషజ్ఞులగు పండితుల సహాయముతో 
సాహిత్యసంస్థలు, అకాడమీలు బృహత్రణాళికను సిద్ధముచేసి సాధింపదగిన కార్యము. 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారు టబ్రౌణ్యమును మరల ప్రకటించి మహోపకార 
మొనర్చియున్నారు. అన్యదేశ్య నిభంంటువునుకూడ నిర్మించుటకు వారే 
సాహసింపవలయునని వినయపూర్వకముగ విన్నవించుకొనుచున్నాను. 

ఇక సాహిత్యముపై ఉరుదూపారశీక ప్రభావమును గూర్చియు కొంత కృషి 
జరుగవలసియున్నదని (గంథమునందలి విషయము నిరూపించుచున్నది. పద్య 
సాహిత్యమునందును, నవల, కథానిక మున్నగు వచన ప్రక్రియలందును, ఉరుదూ 
పారశీకముల ప్రభావము నిరూపించుటకు వలయు సామగ్రి కలదు. ఈ (గంథమున 
కొన్ని గ్రంథముల గూర్చియే వివరించుటకు సాధ్యమైనది. మణిప్రవాళశైలిని గూర్చి 
ఇంకను వ్రాయుట కవకాశము కలదు. అముద్రిత రచనలు పెక్కు కలవు. అవి 
వెలువడవలసియున్నవి. ఉదయరాజు శేషగిరిరావుగారు ఉరుదూపారశీక పదములతో 
మణిప్రవాళశైలిలో పద్యములు వ్రాసినట్లు మిత్రులవలన తెలిసికొంటినికాని అవి నాకు 
లభించలేదు. ఇట్టీ రచనలు సంపాదించుటకు కృషి చేయవలయును. పద్యసాహిత్యములో 


* మరాఠీపై ఫార్సీ కా అసర్‌. 


212 


సదాశివగారి మౌలానా రూమీ మన్నవీల అనువాదము. కాళోజీ నారాయణరావు గారి 
అనువాదములు కూడ ఇందు చేర్చదగినవి. ఉమర్‌ఖయ్యామ్‌. 'షేక్‌సాద్‌ీ మున్నగువారి 
కావ్యానువాదములు అముద్రితములు కొన్ని కలవు. 


గజల్‌, ఖవాలీలు మనకు క్రొత్త దాశరథి ప్రభృతుల అనువాదముల వలనను 
అనుకరణ గేయముల వలనను ఆధునికగేయసాహిత్యము పరిపుష్టమైనది. “ఖవాలీ” 
గమకముతో డా.సి. నారాయణరెడ్డిగారు ఒక గేయమును కూడ వ్రాసిరి. అంత్యప్రాసలు, 
రదిఫ్‌ఖాఫియాల, గమకముతో తెలుగుగేయము సంతరించుకొనిన అందచందములను 
ఛందోరీతులతో పరిణత ప్రజ్ఞులగు పండితులు నిరూపించుట కవకాశముకలదు. ఈ 
అంశమీ[గ్రంథమున సూచ్యప్రాయముగ మాత్రమే వివరింపబడినది. ఆధునిక 
గేయములందును, చలనచిత్రమునకు వ్రాయబడిన గేయములందును ఈ విశిష్టధర్మము 
ప్రస్ఫుటముగా గన్పించుచున్నది. భావపుష్టికి అన్యదేశ్య ప్రయోగములు తోడ్పడిన 
అంశమింకను విపులముగ పరిశీలింపదగియున్నది. 

వివిధ గ్రంథఅనువాదములలో సదాశివగారి ఉరుదూసాహిత్య చరిత్ర 
పేర్కొనదగినది. ఉరుదూపార శీక సాహిత్యమును గూర్చియు, ఉరుదూ 
కవిత్వవైశిష్టమును గూర్చియు డా.బూర్లుల రామకృష్ణరావుగారును, సదాశివగారును 
చక్కని వ్యాసములు వ్రాసియున్నారు. ఇవి సుజాత, స్రవంతి, భారతి మున్నగు 
సాహిత్యసంచికలలో ప్రకటితములు. 

ఉరుదూపారశీక భాషాసాహిత్యముల ప్రభావ మింతగా తెలుగుపై ప్రసరించినపుడు 
తెలుగు ప్రభావ మాభాషాసాహిత్యముల పై పడలేదా? అనుశంక కలుగుట సహజము. 
ఈ అంశము [గ్రంథవిషయ పరిధికి అతీతమగుట పరిశీలించలేదు. పరస్పర 
ప్రభావమును నిరూపించుటకు వీలుకలదు. దక్కనీ ఉరుదూభాషలోని పదజాలముపై 
తెలుగుము[ద్రకలదని దక్కనీ ఉరుదూనుగూర్చి పరిశోధనమొనర్చిన పండితులు 
భావించుచున్నారు. గోలకొండ సుల్తానులలో సుప్రసిద్ధులగు మహమ్మద్‌ఖులీ 
మున్నగువారు దక్శనీభాషను అభిమానించి యుండిరి. వారు వ్రాసిన ఉరుదూపద్యములు 
దక్కనీ ఉరుదూలో కలవు. మహమ్మద్‌ఖులీ వ్రాసిన “కులియాత్‌ఖులీ” అను 
పద్యకావ్యమునందలి ప్రయోగములను, తదితర దక్కనిభాషా కావ్యములను ఓపికతో 
పఠించి, నిశితదృష్టితో పరిశీలించినచో తెలుగుముద్ర కొంతయైనను కనిపించునని 
విశ్వాసముకలదు. యూనానీ వైద్యగ్రంథములందు దక్కను ప్రాంతములందు లభించు 


*తెలుగులో ప్రవేశించిన ఉరుదూపారశీక పదములను కొన్నింటిని సేకరించినాను. 
వీనిన “అన్యదేశ్యపదసూచికి రూపములో ప్రకటించు సంకల్పముకలదు. 


213 


ఓషదుల నామములు తెలుగు రూపములో గన్పించును. ఖుతుబ్‌షాహి (ప్రభువులు 
దక్కనీయూనానీ వైద్యవిధానమును రూపొందించినట్లును, ప్రాంతీయఓషధులను అందు 
బహుళముగ వినియోగించినట్లును, యూనానీ వైద్యుల అభిప్రాయము. అట్టి ఓషధుల 
నామములందు ప్రాంతీయభాషయగు తెలుగుఛాయ గోచరింపవచ్చు ననుటకు 
సందేహములేదు. 


కొన్నికొన్ని సంప్రదాయములను ఉరుదూభాషలో వ్యక్తీకరించుట ఇటు 
పరిశీలింపదగిన అంశము. ఒకరిని దర్శించివెడలునపుడు “మరలవచ్చెద” ననుట 
అమంగళమును పరిహరించుటకే. పోయెద, వెళ్ళెద ననిఅనుట అశుభము. దక్కను 
ముసల్మానులు “హాజిర్‌హోతాహు” అందురు. జెత్తరాహుల కిట్టి వ్యక్తీకరణ విధానము 
అపరిచితమట. 

ఇటీవలి ఆదానప్రదానమీ రెండు భాషలకును బహుళముగ జరుగుచున్నది. 
శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు తెలుగు సాహిత్య చరిత్రను ఉరుదూభాషలో వ్రాసిరి. 
అంజుమన్‌ తరళఖ్టీ ఉరుదూ అను సాహిత్యసంస్థ కేంద్రప్రభుత్వమువారి ఆర్థిక 
సహాయమున రెండు నిఘంటువులను ప్రకటించినది. తెలుగు-ఉరుదూ నిఘంటువును 
నేనుకూర్చితిని. ఉరుదూ తెలుగు నిఘంటువును కూర్చినవారు డా॥ బి. రామరాజుగారు. 
ఇవి సామాన్యభాషాజ్ఞానము కలవారికిని, విద్యార్థులకును ఉపయుక్త మగునట్లు 
కూర్చబడిన నిఘంటువులు. ఇట్టివి మరికొన్ని వెలువడినవి. శ్రీ కొండలరావుగారి 
నిఘంటువులు ఈ శాఖకు చెందిన ప్రశస్త నిఘంటువులనుట కెట్టి సందేహము లేదు. 
తెలుగుసాహిత్యమును గూర్చియు, గోలకొండ సుల్తానుల కాలమునాటి తెలుగు కవులను 
గూర్చియు నేను ఉరుదూలో కొన్ని వ్యాసములు ప్రకటించితిని. డా॥ దివాకర్ల 
వేంకటావధానిగారి పర్యవేక్షణమున శ్రీమతి వసుమతీదేవి గారు ఖుతుబ్‌షాహి సుల్తానుల 
పోషణలో తెలుగు సాహిత్యమును గూర్చి పరిశోధక గ్రంధమును వ్రాసిరి. కేంద్రరాష్ట్ర 
సాహిత్య అకాడమీవారు తెలుగులోని రచనలకు ఉరుదూ అనువాదములు 
వెలువరించుచున్నారు. తెలుగు-ఉరుదూ; ఉరుదూ-తెలుగు వాచకములు ఆయా భాషల 
నభ్యసించువారికి తోడ్పడు రీతిగ కొన్ని రచింపబడినవి. 


ఆదాన ప్రదాన పద్ధతి ఉభయ భాషాసాహిత్యములకు లాభదాయకము. ఉరుదూ 
పారశీకములోని ప్రశస్తకావ్యములు మతీకొన్ని ఆంధ్రీకరింపబడుటకు మార్గము సుగమ 
మగుచున్నది. ఉరుదూ పారశీకములను పెంపుడుబిడ్డగా ఆదరించిన తెలుగు వారికి 
ఇది సాహిత్య చరిత్రలో విశిష్టస్థానము నొందుటకు తోడ్చడుగాక అని ఆశింతము. 


కచ 2% 


214 


నారా లా ఉ ౬ 


ఆధార [గ్రంథములు 


శ్రీనాథుని కావ్యములు 
నందిమల్లయ ఘంటసింగనలు: ప్రబోధచంద్రోదయము 
(చింతామణి ముద్రణాలయము 1904) 

శ్రీకృష్ణదేవరాయలు: ఆముక్తమాల్యద (వేదంవారి వ్యాఖ్య) 1927. 
రామరాజ భూషణుడు: వసుచరిత్ర (సవ్యాఖ్య) 1926 
సారంగు తమ్మయ్య: వైజయంతీ విలాసము, కాకినాడ 1926 
కుమారధూర్జటి: కృష్ణరాయ విజయము, వావిళ్ళ 1914 
గోన బుద్దారెడ్డి: రంగనాథ రామాయణము, 

(రెండవకూర్చు) వావిళ్ళ 1914 
అయ్యలరాజు నారాయణకవి: హంస వింశతి. వావిళ్ళ 1920 
శేషము వేంకటపతి: శశాంక విజయము, వావిళ్ళ 1918 
చరిగొండ ధర్మన్న: చిత్రభారతము, వావిళ్ళ 1934 
రుద్రకవి: నిరంకుశోపాఖ్యానము, వావిళ్ళ 1985 
దిట్టకవి నారాయణకవి: రంగరాయ చరిత్రము, వావిళ్ళ 1914 
దామెర్ల వేంగళభూపాలుడు: బహుళాశ్వ చరిత్ర, 1606 
మొల్ల: రామాయణము, (వీరేశలింగపరిషృతము) 1906 
పాలవేకరికదరీపతి: శుకసప్తతి, వావిళ్ళ 1985 
పొన్నగంటి తెలగన్న యయాతి చరిత్ర. 
సువరము ప్రతాపరెడ్డి: ఆంధ్రుల సాంఘిక చరిత్ర, మూడవ ముద్రణము. 
కవిత్వవేది: ఆం(ధవాజ్మయచరిత్ర సంగ్రహము. 
డా. దివాకర్ల వేంకటావధాని: ఆంధ్రవాబ్బయ చరిత్ర. 
ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనము: ఆంధ్రసాహిత్య చరిత్ర సంగ్రహము. 
కందుకూరి వీరేశలింగము పంతులు: ఆంధ్రకవుల చరిత్ర. 


215 


22, 
28. 
24. 
25. 
26. 
27. 
28. 
29, 
30. 


గురజాడ శ్రీరామమూర్తి: కవిజీవితములు. 

చాగంటి శేషయ్య: ఆంధ్రకవితరంగిణి సంపుటములు. 

దువ్వూరి రామిరెడ్డి: గులాబితోట-పండ్లతోట. 

లక్ష్మణరాయ పరిశోధకమండలి: తెలంగాణ శాసనము 11 1960. 
శ్రీకోరాడ రామకృష్ణయ్య: భాషాచారిత్రక వ్యాసములు, 1954 
డా. చిలుకూరి నారాయణరావు: ఆంధ్రభాషా చరిత్ర, 11 సం. 
డా. బూర్జుల రామకృష్ణారావు: సారస్వత వ్యాస ముక్తావళి. 
టేకుమళ్ళ కామేశ్వరరావు: వాడుకభాష. 

వడ్లమూడి గోపాలకృష్ణయ్య: వ్యావహారికాంధ్రభాషావ్యాకరణము. 


కచ 2% 


216 


